viii 
“ముఖ్యంగా ఇంతదాకా పారలౌకిక సుఖసంధాయకాలైన 
వానిని గూర్చి వ్యాఖ్యానించాను. ఇప్పుడు ఐహిక నుఖ నాభాగ్య 
సంధాయకమైన అథర్వ వేదాన్ని వ్యాఖ్యానిస్తున్నాను ' _ అని సాయ 
నాచార్యులు ఈ వేద భాష్యభూమికలో పేర్కొన్నారు. 


మానవుని అనుదిన జీవనానికి సంబంధించిన అనేక విషయా 
లకు చెందిన ఈ అథర్వవేదసంపహితలో అలనాటి జనజీవన సరళి 
బహుధా వివృత మైనది, 


ఇందలి విషయ విభిన్నతలను, వివృతులను వివరించడానికి 
ఈ వేదానికున్న ఇతర నామధేయాలే తార్కాణాలు. 


(బహ్మ వేదం, భిషగ్వేదం, క్షతవేదం, అంగిరోవేదం, అథ 
ర్వాంగిరో వేదం, అథర్వవేదం, అథర్వణవేదం. ఇవన్నీ ఆ నామాంత 
రాలలోనివే. 


(పధానవైదిక కర్మ అయిన యజ్ఞంలో నలుగురు బుత్విక్కు 
లుంటారు. వారిలో హోత, ఉద్గాత, అధ్వర్యుడు మిగత మూడు 
వేదాలలో నిష్ణాతులు కాగా [బహ్మ అథర్వ వేదం తలస్పర్శిగా తెలిసిన 
వాడు కావాలి. 


అ (బహ్మదే యజ్ఞంలో పెద్దపీట. ఆయన అంతటినీ, అన్నిటినీ 
పర్యవేక్షిస్తూ, తన తోడివారి సారపాట్లను కూడా సవరిస్తూ 
యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞంలోని బాహిర కర్మలను వారు 
పరిపూతం చేయగా |బహ్మమనస్సును వునీతంచేస్తాడని గోపథ 
(బ్రాహ్మణం పేర్కొన్నది. అ కారణం వల్లనే దీనికి (బహ్మవేదమన్న 
"పేరువచ్చినది. 


భిషగ్వేదమన్న నామాంతరం రావడానికి కారణం ఇందలి 
విషయ|పాధాన్యం. ఇందులో మానవులకు వచ్చే అనేక వ్యాధులను 
గూర్చి, వాటి చికిత్సలను గూర్చి కావలసినన్ని వివరా లున్నాయి. 


నే 


ix 
ఆయా రోగనిరోధకాలై న మం కాలతో పొటు వాటిని నిర్మూ 


లించే ఓషధులు, ఇతర వైద్య పకియలుకూడా ఇందులో ఉన్నవి, 
అందుశే దీనిని ఉపవేదం, ఆయుర్వేదం అనడం కలదు, 


వాత, పిత్త, కఫాదులు, శ్వాసకాసాదులు, హృదోగం, 
కుషు, గండమాల్క మూ|తఘాతం, ఉన్మాదం, యక్ష్మ, రాజయక్ష్మ- 
ఇత్యాది వ్యాధులెన్నో ఇందులో పస్తావనకు వచ్చినవి. వాటి 
చికిత్సా విధానాలూ ఇందులో ఉన్నవి, 


మూతకృభాదులను గూర్చిన అథర్వవేద (పారంభంలోని 
మం|తాలలో శస్త్రచికిత్సా (పస్తావన కూడా అంతర్షర్భితమై ఉన్నట్లు 
తజ్జులు చెప్తారు. 
ళో 


ఇవే కాక అనేక |క్రిమికీటకాదుల వల్ల వచ్చేబాధలు, వాటి 
నివారణోపాయాలు ఇందులో వివృతము లైనవి. చికిత్సలకు పనికి 
వచ్చే అనేక మూలికలు, ఓషధులను గూర్చిన విషయ వివేచనం 
కూడా ఇందులో కలదు, కాబకే దీనిని ' భిషగ్వేద* మన్నారు. 


దినికి క[తవేదమన్న “పేరుకూడా సార్ధకమైనదే. రాజనీతి, 
దండనీతి, అర్థనీతి అనడం కూడా వాడుకలో ఉన్నదే. ఆ వేదకాలం 
నాటి రాజనీతిని గురించి రాజ్యాంగ వ్యవస్థను గురించి ఇందులో 
కావలసినంత వివరం ఉన్నది. సమితి సభ, విశః, రాష్ట్ర, రాజ్య = 
మొదలగుపదాలు అప్పటి పరిపాలనా విధానంలోని పరిపక్వతను 
తెలియ జేస్తాయి. 


అలనాడు ఒక విధమైన (పజాస్వామ్యం, రాచరికం కూడా 
కలదని మనం ఊహించవచ్చు. “విశఃి అనేపదం |పజా|పతినిధు 
లను తెలియజేస్తుంది. వారే రాజును ఎన్ను కునేవారు. సమితిలో 
గొప్ప పసంగాలు, (పవచనాలు కూడా సాగేవి. ఆ ఎన్నుకున్న 
రాజు ఉనికికి [పజాసంక్షేమమే మూలస్తంభం. దానిని ఉపేక్షిస్తే ఆ 
రాజు పదవీ భష్టుడౌ తాడు. 


(బహ్మవేద మనడానికి అనువుగా ఇందులో అనేక దార్శనిక 
వేదాంత విషయచర్చలు ఉండడం కూడా కారణం' కావచ్చును, 


మరొకటి యజ్ఞంలోని “బ్రహ్మి అథర్వ వేదజ్ఞుడు కావలె 
నన్నది ముందే వివరించాను. అదికాక *(బహ్మ* అన్నమాటకు 
యజ్ఞమని, పర్యబహ్మమని కూడా అర్థం. వీనికి చెందిన తాత్త్విక 
సూకాలు ఇందులో ఉన్నవి, ఉదాహరణకు కాలసూక్తం, స్కృ 
సూక్తం మొదలైనవి. 


అథర్వ వేదంలోని పదిహేనవ కాండ మొత్తాన్ని *“ వాత్య 
కాండ” అంటారు. ఇందులో పద్దెనిమిది సూక్తాలు, వానిలో మొత్తం 
220 మం|తాలు ఉన్నవి. మిగతకాండలలో కూడా ఈ విషయానికి 
(పాధాన్యంకల మం తాలు అక్కడక్కడా ఉన్నవి, 


వీటన్నిటి మూలంగా ఈ వేదంలో రాజనీతి గురించి అనేక 
విషయాలు, వ్యాధుల చికిత్సలకు సంబంధించిన ఎన్నో అంశాలు, 
అలాగే తాత్త్విక దార్శనిక విషయాలకు సంబంధించిన అనేక 
మం|తాలు కలవని వీని పిండితార్థం. 


ఇందుమూలంగా ఈ వేదానికి మన పెద్దలు ఎంత (పాము 
ఖ్యా న్నిచ్చారో తెలుసుకొనవచ్చును. ఇందలి విషయా? సు అనేక 
శీర్షికల [కింద వివరించడం కూడా మనం గమనించ వచ్చును 
“భైెషజ్యాన్నీ*' *ఆయుప్యాణి*%, "* పౌష్టికాని% '(పాయళ్చిత్తాని, 
6 స్రీకర్మాణి eu రాజకర్మాణీ భ్‌ (బాహ్మణ్యాని ' అన్నవి ఈ శీర్షికలలో 
కొన్ని, 

వ్యాధినివారణకు చెందిన విభిన్న చికిత్సాదులు, ఖై షజ్యములు. 
తోడివారికి దీర్దాయుర్దాయాన్ని అపేక్షంచే మంతాలు ఆయుష్యముల.* 
పౌష్టిక మం[తాలు జనం గృహనిర్మాణ సమయంలోను, వ్యవ 
సాయానికై నేలను దున్నే సమయంలోను కొన్ని వ్యాపారాల లావా 


Xl 


దేవీలలోను ఉపయోగించేవారు. 1పాయళ్చిత్త మంతాలు అశు 
భాలను దూరం చేసేందుకై ఉద్దేశించినవి, స్ర్రీకర్మకు"చెందినమంత్రాలు 
(పత్యేకించి స్రీ జీవితాన్ని గురించినవి. మాట వరుసకు పెండ్రి; 
(పేమ, శిశునంకేముం ఇత్యాదులు, 


ఇక రాజకర్శలను గురించి ముందేచెప్పినట్లు అవి ఆనాటి పరి 
పాలనా విభాగానికి చెందిన మంతభాగాలు, ఇక వేదాంత, దార్శ 
నిక విషయ మంతాలను * బాహ్మణ్యము "లని పేర్కొన్నారు. 


ఇందుమూలంగా |పాచీనవైదిక వాజ్మయ సమధ్యయనంలో 
అథర్వ వేదానికున్న |పాముఖ్యం అంతా ఇంతా కాదని చెప్ప వచ్చును. 
ఇందులోని జనజీవితానికి నంబంధించిన అనేక సూక్తాలు, మంతాలు 
అప్పటి భారత చరితకు నిధానాలు, వేదబుషులు సమాజవికా 
సానికిి పౌరుల జీవితాల సమున్నతికి ఎంతగా పరితపించేవారో ఈ 
సంహితలో మనకు అడుగడుగునా కనిపించే సూకాలు, మం తాలు 
వేనోళ్ళచాటుతున్నవి. ఇవన్నీ అతితర భావనా శక్తితో విడిగి విప్పా 
రిన కవితాలతాలతాంతాలుగా మనకు దర్శన మిస్తాయి, 


ఇతర వేదాలలో లేని మరొక |పధానాంశం ఆభిచారిక 
కియాకలాపాలకు చెందినది. ఆ నాటి జనం తమ సుఖసాౌభాగ్యాల 
కోసమే గాక, వాటికి విఘాతం కల్పించే శ|తువుల నిర్మూలనాన్ని 
కూడా కాంక్షించేవారు. అందుకై (పయత్ని ంచేవారు. ఇందుకే అని 
రిషాలెన కొన్ని మంతాలుు తంతాలు ఇందులో కొలలుగా 
దరు కాలా | య 
ఉన్నవి. 


అంతమా(తాన ఇది కేవలం ఏ ఆటవిక జాతుల మూఢవిశ్వా 
సాలను తెలిపేవోనని భావించడం సరికాదు, ప్రతిదానికీ అప్పటి 
వారు కొన్నిమంతాలను పఠించి కొన్ని తాం తిక |షృకియలను 
కల్పించుకుని లోకవ్యవహారం నడుపుకునే వారని మనకు తెలిసినదే, 


Xil 


పాశ్చాత్యపండితులకిది కేవలం అభిచారక [కియాకలాప వివరణగా 
తోచడంలో అశ్చర్యం లేదు. వాళ్ళదృష్టి వేరు. 


అందుకే ఇదంతా పురాతనమైన అనేక అనాగరక జాతుల 
భయ |భాంతుల సంచయమేనని వారికి అనిపించినా, ఆమాట 
వారన్నా అదేమో వింతకాదు. 


ఇక అథర్వాంగిరో వేద మనడానికి మూలం ఈ సంహితలోని 
అనేక మంతాలను దర్శించిన వారు వారేకనుక. 


కవితాసౌందర్యం. 


ఈ సంహితలోని మం|తాలలో అపూర్వం, అద్భుతం అయిన 
కవితా సౌందర్యం కల సూక్తాలు అనేకం ఉన్నవి, 


ఇందలి వాస్తోష్పృతి సూక్తం (8-12) శాలను (గృహాన్ని ) 
అభివర్షి ౦చే సూక్తం. ఇత్యాదులు ఇందుకు నిదర్శనాలు. 


అ ఇల్లు కేవలం బాహ్య సౌందర్య (పదర్శకమే కాక అందులో 
నివసించే వారి సుఖసౌఖ్యాలు, ఆ ఆయురారోగ్యాలు, కుటుంబజీవనం 
ఇత్యాదులు పరమోత్కృృష్ట్రంగా ఉండవలెనని ఆ సూక్తం పేర్కొంటు 
న్నది. అందలివ్యక్తులు తమతమ క ర్రవ్యాలను నిర్వర్తి రించినపుడే 
జీవితం సుఖమయం కాగలదని కూడా ఇది వాకొన్నది, 


అందలి గృహిణులు నేతితో నింపిన పూర్ణకుంభాలను (గహింప 
వలెనని సూచించడంతో కుటుంబ జీవనానికి వారు మూలభధారమని 
చెప్పిన 'క్రైనది. 


అలాంటి చక్కని. దృఢమైన ఆకృతిగల ఇంటిలో, శ్యతువు 
లక్కు విచారాలక్కు విషాదాలకు దూరమైన ఇంటిలో నూరేళ్ళు 
జీవించాలని అప్పటివారు భావించుకున్నారు, 


Xiii 
కాముక విశ్ళంఖల _పవర్తన ఆరోగ్యానికి భంగకరమని, అది 


సాంఘీక నిగళబద్ధమని కూడా సూచిస్తున్న కామేషు (ల-£ల 
సూక్తం ఆనాటి వేదబుషుల దూరదృష్టికి నిదర్శనం. 


మరి స్రీ వళీకరణాదులను గూర్చి మంతాలున్నవంళకే అవి 
కామ్మపవర్ధకాలని భావించరాదు. ఆనాటి పురుషులు తమ (పేయసు 
లను ఎంతగా అకర్షింప దలచుకున్నారో అది మ్మాతమే వీనిలో 
అభివ్య కృమౌతుంది. 


ఆ నాటి జనం, ముఖ్యంగా వ్యవసాయం మొద ఆధారపడిన 
వారు. వారికి కావలసిన భూమిని సంతృ'ప్తిపరచి, ధాన్యాన్ని సము 


త్పన్నంచేసేది వర్షమే గనుక ఇందలి వృష్టిసూ క్షం ఎంతో సొగసుగా 
వానా వంగడులను అభి వర్ణిస్తుంది, 


( వృష్టిసూక్తం వివరణ 2వ సంపుటిలో... ) 


ఇలాగే చెప్పుకుంటు పోతే వాక్సూక్తం, దుందుభిసూక్తం 
లాంటివి అపారభావనా శక్తికి అనుపమ కవితా వైభవానికి ఉదా 
హరణలుగా కానవస్తాయి. 


ఇక అయున్నూక్తం మనిషి దీర్థాయువును ఆకాంక్షిస్తూ చెప్పి 
నది. ఇది ఆనాటి సామౌబిక దృక్పథానికి చిహ్నంగా నిలుస్తుంది. 
ఈ సూక్తం దీర్దాయువును పసాదించ మని దేవతల నందరినీ అర్థించ 
డమే కాక యజమానిని మృత్యువునుంచి దూరం చేయమని కూడా 
కోరుతుంది. ఇందుకు కావలసిన మందుమాకులను కూడా ఈ 
సూక్తం వివరిస్తుంది. మనిషి ఎప్పుడూ ఉన్నతోన్నత స్థితికి వెళ్ళాలే 
తప్ప [కిందికి జారిపోకూడదని, అతను అమృతరథాన్ని అధిరోహించ 
వలెనని కూడా ఈ సూక్తం ఉద్బోధిస్తుంది. 


మరి పృథివీసూక్తం _ అలనాటివారు నేలతల్లి ని ఎంతగా 
| పేమించేవారో తెలియజేస్తుంది. ఈసూక్తాన్ని _పాచ్యపాశ్చాత్య 


XIV 
పండితు లందరూ విపరీతంగా మెచ్చుకున్నారు. నాటి జనజీవన 
దర్పణంగా నాటి |పజా దృక్పథ వివరణంగా కనిపించేది ఈ సూక్రం. 


“యత్‌ తే మధ్యం పృథివి యచ్చ నభ్యం 
యా స్ప ఊర్జ స్రన్వఒః సంబభూవుః ! 
తాసు నో ధేహ్యథభి నః పవస్వ 
మాతా భూమిః ఖీ అహం పృధివ్యాః 
పర్టన్యః పితా స ఉ నః పిపర్తు” (12-1-12) 


“ఓ పృథ్వీ నీ మధ్యభాగ మేది? 
సీ నాభీస్థాన మేది? 
నీతో ఊర స్ప్వ్వంతములైన 
శరీరధారులు స్వయంభువులై ఉన్నారు. 
వారిలో మాకు స్థానమివ్వు. 
మాకు రక్షనివ్వు. 
ఓ భూమి! నీవు మాతవు 
నేను ప్యుతుడను, 
పర్దన్యుడు మా తండి 
ఆయన మమ్ము పాలించుగాక |” 


ఇక నాటి వివాహాదులతో కూర్చిన మంతాలు అనేకమున్న 
సూకాలు కూడా ఈ సంహితలో కలవు. 


కాలసూక్తం వంటివి భారత సాహిత్య భాండారంలో అనర్హ 
మణులుగా విలసిల్లునవి. 

ఈ సంహితకు తొమ్మిది శాఖ లున్నట్లు “నవధా అథర్వణో 
వేదః? అన్నపతంజలి భాష్యంలోని వాక్యం తెలుపుతుంది. 

అవి పెప్పలాద, స్తౌద, మౌద, శౌనకీయ, జాజల, జలద, 
(బహ్మవద, దేవదశచారణ విద్యలని అథర్వ పరిశిష్టదరణవ్యూహం 


XV 


పేర్కొన్నది. అదే మరొకపారం |పకారం, పిప్పల, శౌనక, దామోద, 
త్మ్యాతాయణ, జాబాల, కునఖి, (బహ్మపలాశ, న చారణ 
విద్యలన్నవి ఆ తొమ్మిది శాఖలు. 


ఇక ఐదుశాఖలే ఉన్నట్టు పొంచరా| తంలోని అహిర్బుధ్న్య 
సంహిత అంటున్నది. ఏమైనా ఇప్పుడు దొరుకుతున్న వి రెండే. అవి 
పెప్పలాద, శౌనకశాఖలు. వీనిలో శౌనకశాఖను |[పామాణికంగా దేశ 
మంతటా పర్శిగ్రహిస్తున్నారు. ఇది ఆ శాఖకు చెందిన పాఠమే. 


అథర్వ వేద సంహితలో ఇర వైకాండ లున్నవి. వీనిలో కడపటి 
రెండూ తరువాత చేరినవని అనేవారూ ఉన్నారు. కొందరు పదహారు 
కాండలని, కొందరు పందొమ్మిది కాండలని అనడంకూడా కలదు. 


శానకశాఖను బట్టి ఇరవైకాండలలో మొత్తం 786 (780 ? 
సూకా లున్నవి. వీనిలోని మొత్తం మంత్రాల సంఖ్య 5098. (5918 2 


బుగ్వేదం నుంచి పన్నెండువందలదాకా బుక్కులు ఇందులో 
చేరినవి. క్రమంలో కొంత మార్చున్నది. 


ఇది అథర్వ'వేద సంహితకు చెందిన స్థూల న్వరూపం, దీనికి 
సాయణభాష్యం ఉన్నది. కానీ అది సమ[గం కాదు. 


ఇంత విస్తృతి, విషయ వైవిధ్యం వెలక్షణ్యం కల ఈసంహిొ 
తను గూర్చి, ఇందలి విషయ పరంపరను గూర్చి విపులంగా వివరించ 
డానికి ఇది తావుకొదు. ఎలాగూ మా ముందుకు వస్తున్న ఈ గంథ 
సంపుటులనుచూచి పారకులైన మోరే |గహించగలరు. ఇది కేవలం 
ఒక స్థూలరేఖా చిత్రణం, (ప వేళిక మాతమే. 


అథర్వవేద సంహితకు కొన్ని పచురణలలో కొన్నికొన్ని 
పారాంతరాలు ఉన్నవి. దీనిని మొదట జర్మనీలో (పచురించారు. 
భారతదేశంలోని (పచురణలలో నేను పరిిగహించినది ' విశ్వేశ్వరా 


AVI 


నంద వేదిక్‌ రీసెర్చ్‌ ఇస్టిణ్యూట్‌ _ హోషియార్పూర్‌ * ( Viswes 
waravanda Vedic Resaerch Institute ~ Hoshiarpur ) వారు 1900 
లో (పచురించిన (పచురణ. మూలం, పదం మొదలైన వానికి దానినే 
నేను (పమాణంగా (గ్రహించాను, ఈ [పతిని *విశ్వబంధు' అనే 
మహాపండితుడు అనేక |పతులను సంపాదించి, సం|పతించి, పరిశో 
ధించి సిద్ధపరచినాడు. ఇదే అన్నిటికంకె అధునాతనమైన సంస్క 
రణ. ఇది ఐదుసంపుటాలుగా (పచురిత మైనది. విలియమ్‌ డ్విట్‌ 
విట్నీ (William Dwight whitney) |పచురణమొదలు బాంబే 
వండిట్‌ (Bombay Pandit Edition) [(పచురణవరకు వచ్చిన వానిని 
సం్యపతించి విశ్వబంధు పండితుడు ఈ |పచురణను సంస్కరించినాడు, 
ఇందులోని ఇరవై కాండలను, ఎనిమిది సంపుటాలలో మూలంతో 
పదంతో పాటు చేర్చి నా అనువాదాన్ని కొనసాగించినాను. 


నేను (పధానంగా సాయణభాష్యూన్నే అనుసరించినాను. కానీ 
అది అసంపూర్ణంగా ఉన్నందువల్ల దానిమోిదనే ఆధారపడడం సాధ్యం 
కాదుగదా |! అందువల్ల విలియమ్‌ డ్విట్‌ విట్నీ (William Dwight- 
ihitney) పొళ్చాత్య పండితులలో (పధానంగా |పొమాణికుడుగా 
పలువురు పరిగహించిన అనువాదకుడు గనుక ఆ అనువాదాన్ని 
కూడా సంపతిస్తూ వచ్చినాను. 

దీనిని మోతీలాల్‌ బనార్సీదాస్‌ (Motilal Banarsidass) సంస్థ 
రెండు సంపుటాలుగా |పచురించింది, అదికాక సరళసుందరంగా 
అనువదించిన వాడు మరైస్‌ బ్లూమ్‌ ఫీల్డు (Maunee Bloomfield). 
అయితే ఆయన పరిపూర్రిశా యథాకమంగా ఈ సంహితను అనువ 
దించలేదు. ఆయన ఒక దృష్టితో దానిలో కొంతభాగాన్ని తా నొక 
క్రమాన్ని పాటిస్తూ అనువదించినాడు, దీనిని కూడా మోతీలాల్‌ 
బనారసిదాస్‌ (3404121 Banarasidass) సంస్థ ఒకే సంపుటంగా (పచ 
రించింది. శ 


టట! 


(గిఫిత్‌ (Ralph T ౩. ఆయము అను పాశ్చాత్య వైదికవిద్వాం 
సుడు బుగ్వేదాన్ని అనువదించినాడు. ఈతని అథర్వ వెద సంహితాను 
వాదం అంగంలో చదువుకోవడానికి హాయిగా ఉంటుంది. కానీ 
కొంత స్వేచ్భానువాదపద్ధతిలో రచించిన దిది. దీనిని :చౌకాంబ 
సాన్స్కి9ట్‌ సీరీస్‌ ఆఫీస్‌, వారణాసి (Chowkbhamba Sanskrit Series 
office, Varanasn వారు 1938లో రెండు సంపుటాలుగా (వచురించి, 
నారు. 


ఇవిగాక మహామహోపాధ్యాయ, పండిత శ్రీపాదదామోదర 
సాత్వలేకర్‌, హిందీలో సుబోధ భాప్యూన్ని రచించి మూలంతో 
పాటు ఐదు సంపుటాల గా (పచురించినిడు. దీనిని స్వాధ్యాయ 
మండల్‌, కిల్లాపారడీవారు (పచురించినారు. ఇదికాక దేవీచాంద్‌ 
Baia తన ఆ: 'గ్గానువాదాన్ని (వాసి మూలంతోపాటు ఒకే 
సంపుటంగా |పచురించినాడు. కానీ ఈయన సం|పదాయపండితుల 
పద్ధతి ననుసరించక దయానందసరస్వతి వేసిన బాటలో నడుస్తూ ఈ 
క చేసినాడు. దీనిని ముస్టీరామ్‌ మనోహర్‌ లాల్‌ పబ్లిషర్స్‌, 
న్యూఢిల్లి Hd (Munshiram Nesslat Publishers, New Delhi) వారు 
(పచురించినారు. వీటి నన్నిటినీ సాయణభాష్యంలేనిచోట్ల, అవసర 
మైనచోట్ల సంపతించి సాయణపద్ధతిలోనే అర్ధంచేసుకొని, నేను 
తెలుగులో అనువదిస్తూ వస్తున్నాను. 


ఒకొ్కక్కుకాండలోను అనువాకాలు సూక్తాలు వానిలో మం 
(తాలు ఇలా |కమంగా ఉన్న వానిని యథాతథంగా విశ్వబంధు |[పచు 
రణను పాటించి అనుసరించినాను. ' 


అయినా కొన్నిచోట్ల పర్యాయ సూకాలూూ, అవీ ఉన్న చోట్ల 
ఇందలి సంఖ్యలను అలాగే వాడక ఇతర (పతర అలన కూడా పరి 
(గహించి వానిలో అత్యధిక (ప్రచురణల. స్వీకరించిన సంఖ్యా 
కమాన్నే అనుసరించినాను. 


Xviil 

ఈ అనువాదంలో తు. చ. తప్పకుండా అనువదించిన పండి 
తుడు విట్నీ (Whitney); కాని అదే కారణంవల్ల తన అనువాదాన్ని 
తానే కొన్ని మం|తాలవద్ద అర్థంలేనిదని చెప్పుకొనవలసి వచ్చినది. 

లు ® ba 

ఈయనలోనున్న మరొక సుగుణం, కొన్ని మంతాలు బొత్తిగా 
అర్థంకానివి, అర్థం కాలేదనే చెప్పి దండాన్వయంలాగా తస అనువా 
దాన్ని కొనసాగించినాడు, | 


ఈ కారణా లన్నిటివలన వీసలో ఏ ఒక్కదానినో యథారూ 
పంగా, అదర్శంగా పరిగణించలేక పోయినాను. సాయణభాష్యంలో 
కూడా యద్వా, తద్వాలు అక్కడక్కడా ఉండనే ఉన్నవి, రెండు 
మూడు అర్ధాలను ఆయన సూచించిన చోటకూడా ఏదో ఒక దానిని 
మ్మాతమే_ స. అనువాదానికి ఆధారంగా ల ఎక్కడో 
తప్ప. 

ఒకొక్క సూకానికో, సూక్తగుచ్భానికో భాష్యక ర్త |పవేళి 
కగా ఇస్తూవచ్చిన వినియో గాదులను కొన్నిచోట్ల సంక్షిప్తీక రించి 
చెప్పినాను, ఎలాగూ అ వినియోగాదుల వివరమంతా కల్పనూ తా 
లలో చూచుకొనవలసినదే. వానిలోనూ ముఖ్యంగా కౌళిక్క వైతా. 
నస సూతాలలో వివృత మైనవి. ఆ సూ |తగంథ నిరపేక్షంగా ఈ 
వినియోగాలను బట్టి కర్మపవణులు కావడానికి వీలులేదు. ఇంతకూ 
దీనిని అథర్వ వేదసంహితలో ఉన్న బుక్కులలో ఏమున్నదో తెలియ 
జేయడమే లక్ష్యంగా సిద్ధపరచినాను. చికిత్సలనో, ఆభిచారిక క్రియ 
లనో ఉద్దేశించి కాదు. 

ఒకొక్క సూకాన్ని ఒకొక్క పేర పేర్కొనడం కొన్నిట 
ఉస్నది. అలా కొన్నింటికి ఇచ్చాను, కానీ అన్నిటికీ అలా ఇవ్వ 
లేదు. కొన్నిసూక్తాలలో ఉన్న విషయాన్ని వినియోగ వివరణ 
|పారంభంలోనే నాలుగు మాటలతో చెప్పడం కూడా చాలాచోట్ల 
జరిగింది. 


XIX 


కొంత ఊపు, తూగురావలెనన్న ఉద్దేశంతో ము క్రచ్చందంలో 
నా అనువాదాన్ని కొనసాగించినాను, యతి పాసాదులనుగానీ, 
మా|తానియమాన్నిగానీ పొటించలేదు. అందుకు (పయత్నించనూ 
లేదు. కారణం యథామూలానువాదానికి అవి కొంత అడ్డంకిగా 
నిలువనూ వచ్చును. పైగా అనవసర దిర్జీకరణలు, సంక్షిప్తీకరణలు 
మొద లైనవానికి తావలం కావచ్చును. అందుకనే నే నాజోలికిపో లేదు. 
ముఖ్యంగా కొంత కవిత్వచ్చ్భాయలు ఉన్న చోటల్లా ఆ అ-దచందాలు 
పోకుండా, తెలుగు నుడికారం చెడకుండా అనువాదాన్ని మలచు 
కున్నాను. కొన్నిచోట్ల వచన[పాయాలై న భాగాలుకూడా ఉన్నవి, 
దానికి కారణం మూలంలోని లక్షణాలే. 


ఇందులో ఓషధులు మొదలైనవానిలో కొన్నిటికి సరియైన 
తెనుగు పేళ్ళీవో మనకు తెలియవు. వాని వివరణకోసం సర్‌ మోని 
యర్‌ మోనియర్‌ విలియ మ్స (Sir Monier Momer Wiliams) (పచు 
రించిన సంస్కృృతాంగ్ల నిఘంటువు, సూర్యకాంతపండితుడు (వాసిన 
వెదిక నిఘంటువు, ఎ. ఎ. మేక్‌ డోనెల్‌ (A. A వెశ2ం40ష01) మజీయు 
ఎ. బి. కీత్‌ (A B Keith) (వాస్‌ నిన వేదిక్‌ ఇండెక్స్‌. ఆఫ్‌ నేమ్స్‌ 
అంగ్‌ సబ్జెక్టు (Vedic Index of Names and Subjects) మొదలైనవి 
సంపతించాను. దీనిని మోతీలాల్‌ బెనారసిదాస్‌ సంస్థ రెండు సంపు 
టాలుగా ప్రచురించింది. వానిలోని వృత్షశాస్ర్రీయ నామధేయాల 
(Botanieal Names) ను అంతర్జాతీయంగా అంగీకృతమైనవికదా అని 
కూడా ఇచ్చినాను. 


ఇ. బ్లాట్టర్‌ (E Blatter) జెంఎఫ్‌, క్రైస్‌ (J.F Caius) మరియు 
కె. ఎస్‌, మస్కర్‌ (K 5. Mahskar) పండితులచే పరిష్కృతమై, 
లలిత్‌ మోహన్‌ బసు (Lalt Mohan Bిుచే నాలుగు సంపుటాలలో 
ప్రచురితమైన “ఇండియన్‌ మెడిసనికల్‌ ప్లాంట్స్‌ (Indian Medici- 
nical Plants) అనే నిఘంటువును బట్టి సంస్కు ్రతంలోను, తెలుగు 


XX 


లోనూ వీలైనన్నిచోట్ల పర్యాయపదాలను ఇచ్చీనాను, ఇవన్నీ 
అథోజ్ఞాపిక లలో ఉట్టంకితాలై కప 


ఇంత శమపడిన్యా, ఎన్ని నిఘంటువులను నం| పతించినా 
తెలియనివి కొన్ని లేక పోలేదు, వానిని యథామూలంగా ఇచ్చినాను. 


ఏ అనువాదంలో గానీ ఏ వ్యాఖ్యానంలో గానీ ఎంత వివ 
రించినా సాఫీగా సమన్వయం కాని పట్టులుక్‌ "న్ని ఈ అథర్వ వేద 
సంహితలో ఉండనే ఉన్నవి, వానిలో ఒక్కొక్కటి తమకు నచ్చిన 
ఒకొ్కక్కగారి ననుసరించి అనువదించుకున్నారు: వీరిలో ఏ ఒక్కరిదో 
[పొమాణికమని ఘోషించడం తర్క సహంకాదు కదా! మణి మనకంళఠు 
చాల ముందున్న భాష్యకర్త సాయణుడుగనుక ఆయన ననుసరించ 
డం పొశ్చాత్య వ్యాఖ్యాతలకూతప్ప లేదు. భారతీయులకూ తప్పలేదు, 
నాకూ తప్పలేదు, ఆయన చెప్పిన అర్థం సరికాదనే పాశ్చాత్య పండి 
తులూ ఉన్నారు. 


ఆ భాష్యూన్ని పూర్తిగా (తోసిపుచ్చుతూ, డాక్టర్‌ సూర్య 
కాంత్‌ బాలి |Dr Suryakanth 321,) మంతాలన్నీ కేవలం ఆనాటి 
కవితాఖండాలనీ, ఏ ఏ సూకాలు వీ ఏ బుషుల పేర్లతో వెలసినవో, 
అవి ఆబుషి క ర్హృకము లేనని వివరిస్తూ ' హిస్టారికల్‌ క్రిటికల్‌ స్టడిస్‌ 
ఇన్‌ ది అథర్వ వేద * (Historical Critical: కకక 1m the క 
అనే ఒక ఉత్తమ (గంథాన్ని, అనేక విద్వాంసులు [(వాసిన వ్యాసాలతో 
సంపాదించినాడు. దీనిని “నాగ్‌ పబ్లిషర్స్‌, ఢిల్లీ (Nag Publishers, 
Delh) చారు (పదురించినారు. కర్మకాండను బట్టి వ్యాఖ్యానించే 
సాయణుని భావాన్ని కాధు పొమ్మన్నాడు, 


ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. దాదాపు అర్దశ తాబ్దం (కిందట 
డా ॥ చిలుకూరు నారాయణరావు గారు అథర్వవేద సంహితను టీకా 
తాత్పర్యాలతో సిద్ధపరచవలెనని సంకల్పించి. నాకు, మితుడు 


XX1 


డా॥ పుట్టపర్తి నారాయణాచార్యులకు కొంతపనిని అప్పగించాడు. మే 
మా పనిని కొంతనిర్వ ర్రించాము. మరి దోనిని తిరుమల తిరుపతి దేవ 

సానం వారు తెప్పించి చూడగా ఇరవై కాండలకు గాను మొదటి 
మూడుకాండలకు మాతమే టీకా తాత్సర్యాదులు ఇచ్చినట్లు తేలినది, 
అ ఇంతలో ఈ అథర్యవేద సంహితానువాదం ఏ మాతం ముగియదు 
గనుకను, ఆ పద్ధతికం'కె అనువాదంగా (పచురించడమె మంచిదని 
భావించడం వల్లనూ దానిని ఏ మాతం సం|పతించకుండా స్వతం 
(తగా నేనీ అనువాదానికి పూనుకున్నాను. ఆ వివరమంతా నివేదించే 
ఉన్నాను, దానిని ఈ అనువాదంలో ఏమా(తం వినియోగించుకో లేదు 


'వేదర్హులు మర్మత।దష్ట్రని సం|పదాయచాదు లంకే మంత 
(సష్టలని కోందరు ఆధునికులు అనవచ్చును. ఈ వివాదం సులభంగా 
శేలేది కాదు. తేలకపోయినా వేదార్డ పరిజ్ఞానానికి వచ్చే ఆటంకమూ 
లేదు, అఘాతమూ లేదు. 


ఈ మొదటి సంపుటంలో సంహితలోని మొదటి మూడు 
కాండలను మంతం, పదం, నా అనువాదంతో పాటూ ఇస్తున్నాను. 
ఇందులో ఏ కాండ గానీ ఏ అనువాకం గాన్కీ ఒకే విషయానికి 
సంబంధించినది కాదు, కొన్ని చోట్ల ఓక సూక్తంలోనే విషయాంతరా 
లుండవచ్చును. ఏమైనా మొదటి కాండలో (పతిసూ క్రం అధిక 
భాగం నాలుగు మం| తాలు కలది. రెండవ కాండలో ఆరు నుం తా 
లున్న సూక్తాలు హెచ్చు. మూడవ కాండలో 7 (౯) మం|తాలతో 
రూర్చినవి. ఈ కాండలలోని సూక్తాలు మంగతసంఖ్యను బట్టి ఈ 
కమ మేర్పరచినట్టుగా కనబడుతుంది. 


మొదట కాండ 
' ఈసంపుటంలోని మొదటికాండలోని మొదటి సూక్తం మేధా 
జనన సూక్తం. అది ఇలా (పారంభ మౌతుంది. 
“యె [తిషపాః పరియన్తి విశ్వా రూపాణి భి భతః | 
వాచస్పతిర్బలా తేషాం తన్వోఒఅద్య దధాతు మే॥[1!॥ 


న్న! 


పునరేహి వాచస్పతే దేవేన మనసా సహ । 
వసోష్పతే ని రమయ మయ్యావాస్తు మయి (శుతమ్‌ ॥2॥ 


ఇహైవాఖి వి తనూభి ఆర్తీ ఇవ జ్యయా । 

వాచస్పతిర్ని యచ్చతు మయ్యువాస్తు మయి తమ్‌ 18॥ 
ఉపహూతో వాచస్పతి రుపాస్తాన్‌ వాచస్పతి ర్హ్హ్వయతామ్‌। 
సం[శుకేన గమేమహి మాశుతిన వి రాధిషి [41 


అనువాదం 
విశ్వరూపధారులై ఏ |తిస ప్రపదార్థాలూ 
నర్వేసర్వ తా వ్యాపించునో, 
వాని సర్వబలం ఓ వాచస్పతీ | 
నాకు సమకూర్చు. 


డి వాచస్స్పతీ | దివ్యమనస్సుతో తిరిగిరా | 
దీ వసోష్పతీ | నన్నానందింసజేయి, 
నా|శుతం నాలోనే ఉండీ పోని! 
ధనుమో్కోటులు రెంటినీ జ్యాబద్దం చేసినట్లు 
థి రు 
ఐహికాముష్మికాలను సమకూర్చు. 


వాక్చతి తా నిచ్చిన ఫలాన్ని నియమితం చేయనీ | 
నా|శుతం నాలోనే ఉండనీ, 
వాచస్పతిని అహ్వానిస్తున్నా ము, 


ఫలసిద్ది క్రై మమ్ము ఆయన కూడా అఆహ్వానించుగాక్ర ! 
జ్ఞానం మాకు సర్వం స్వాయ త్ర మగుగాక |! 
అ |శుతం నుంచి మేము విడిపోకుందుముగాక ! 


ఇది కేవలం తన మేధాశ కిని "పెంపొందించుటకై వాచన్పతిని 
(_పార్థించే సూక్తం. 


రయ 
ఇందులో మతి విజయసూక్త మున్నది. సంగ్రామాదులలో " 
విజయం కోసమై వినియోగించే మంత సంపుటి అది, 


అలాగే ఆరోగ్యాన్ని కోరుతూ చేసే కర్మలో వినియోగించే 
మం తాలు ఉదక దేవతలను (పార్థించే నుం[తాలు కల విభిన్న 
సూకాలు ఇందులో ఉన్నవి. మరి ధర్మపచార సూక్తమన్నది రాక్ష 
సులను నాశం చేయవలెనని అగ్నిని _పార్థించే సూక్తం. 


ఇలాగే వర్చః |పాప్రికై వినియోగించే సూక్తం కూడా ఒక 
టున్నది, 

ఇక పెక్కుమం| తాలు రోగచికిత్సకై, సుఖపసూతి మొదలైన 
వాని కై చేసే సేకర్మలలో వినియోగించే మం(తాలతో నిండి ఉన్నవి. 


దీని నడుమ పరమాత్మకు నమస్కారం చేస్తూ చెప్పిన సూక్త 
మొకటి కనబడుతుంది. ఒకటి చోరనాశనాన్ని కోరేది, మరొకటి 
సౌభాగ్యాన్ని వృద్ధిచెందించమని కోరేది, 


వీటన్ని టికంతె రోగనివారణలో “శ్వేతకుషు నాశన సూక్త” 
మన్న పేర ఒకటి ఉన్నది. ఆరుగ్మతా నిరోధానిక్రె చేసే హోమాదు 
లలో వినియోగించే మం|తాలు కొన్ని ఉన్నవి. ఈ సందర్భంలోనే 
అనేక మూలికలను, ఓషధులను, వనస్పతులను పేర్కొనడం జరిగింది. 
వీని తెలుగుపే పేర్లను తెలుసుకొనుటకై గట్టి పయత్నమే చేశాను, 
తెలియనిచోట వృక్షశాస్త్ర నామధేయం (Botanical name ) ఇచ్చాను. 
ఈ విషయంలో ముందే కొంత వివరంగా చెప్పిఉన్నాను. 


లీత్ర జ్వరాన్ని గురించి, వానిలో వరుస జ్వరాన్నిగురించి 
కొన్ని సూక్తా లున్నాయి. అఆ కాలంలో ఈ జ్వరాల పరివ్యాప్తి అధి 
కంగా “ఉండినదేమో | 


ఇక సుఖ|పా ప్తిసూకాాదులు, దుష్టనాశనాదిసూక్తాదులు, రాజ్య 
సంవర్ధన సూక్రాదులు, అయుష్యవర్ధన సూకాదులు వాటి పేర్ద తోనే 
లోని “విషయాన్ని వ్య శ్రీకరీస్తున్న ది. దిజ్మా[తంగా ఇది ముదటికాండ 
స్వరూపస్వభావాదుల వివరణ, 


రెండవ కాండ 

కామితార్థ సిద్దికైచేసే కర్మలో వినియోగించే మంత్రాలతో 
రెండవకాండ ఆరంభమౌతుంది. దీనిలో ఏకేశ్వరసూ క్తమొక టున్నది. 
ఇందులో ముఖ్యంగా సూర్యస్తుతి కనబడుతుంది. 


“దివి స్పృప్టో యజతః సూర్యత్వ 
ల 
గవ యాతా హరసో దై వ్యస్య | 
మృడాద్‌ గంధర్వో భువనస్య య 
స్పతిరేక ఏవ నమస్యఒః సుశేవాః క 
దివిలో నున్నవాడు, యజనీయుడు 
సూర్య సమానవర్ణుడు, దేవ [కోధనివారకుడు 
సుఖపదాత కూడా ఆయనే. 
అ గంధర్వుడు ( ఆదిత్యుడు ) భువనపతి, 
అయ నొక్కడే నమస్కారార్లుడు. 
యో 

సేవానులభుడు. 


దీనిలో ఆరోగ్యాన్ని |పసాదించమని కొన్ని ఓషధులను 
(పార్థించడం జరిగింది. ఇందస్తో తంకూడా ఇందులో ఒకటి, అగ్ని 
స్తోతమూ అలాంటిదే. రోగనివారణ్రై చెప్పిన సూకా లే ఈ కాండలో 
ఎక్కువ. వాటిని సాధ్యమైనంత సులభంగా అర్థం చేసుకోవడానికి 
వీలైనంత సరళంగా అనువదించాను. 


మణిబంధనాదులు వీటన్నిటా కనబడతవి. మణి అంకే ఏ 
చెట్టుకొమ్మనో, రెమ్మనో తెగగొట్టి, కట్టుకొనుటకు అనువుగా 
తయారు చేసుకునే వారు, దానిని మం[తపూర్వకంగా కట్టడం వలన 
కొన్ని రుగ్మతలకు దూరం కావచ్చునని, కొన్ని భూత | పేతాదు 
లను తరిమివేయ వచ్చునని అప్పటి వారీ విశ్వాసం, 


RXV 


ఈ నంపొతలో అభిచారకర్శకు చెందిన సూకాలు ఎక్కడబడితే 
అక్కడ దర్శన మిస్తాయి అల్లాగే ఆపన్నివారణకై భయరహిత జీవ 
నానికై చేసే కర్మలలో వినియోగించే సూక్తాలు కొన్ని ఉన్నవి. 
అఆయుష్కాముడు చేసే హోమాదులలో వినియోగించే మం|తాలు 


(| 
బాలాకలవు. 


పృళ్ని పర్లి వంటి చ్మితమైన ఓషధుల పేర్లు ఓషధులుగా ఉప 
యోగించడం ఇందులొ కలదు. “పృళ్నిపర్డి ) అంటు కోలపొన్న: 
సురపొన్న, నేలపొన్న అనే అర్థాలను కొన్ని నిఘంటువుల సాయంతో 
(గహించినాను. అలాగే “పారి అనే పేరుగల ఏఓషధికి విసబొద్ది, 
విసబొంది, చిరుబొద్ది విద్ధకర్ణి మొదలైన పేర్లను |గహించినాను. 


మూడవ కౌండ 
ఇది రాజులకు సంబంధించిన సూక్రంతో [పారంభ మౌతుంది, 
అగ్నిర్నః శతూన్‌ [వత్యేతు విద్వాన్‌ 
[పతిదహన్నభిశ స్టి మరాతిమ్‌ । 
ససేనాం మోహయతు పరేషాం 
నిర్హస్తాంశ్చ కృణవ జ్ఞాత వేదాః nila 


యూయము[గా మరుత ఈద్భశే 

ఫాభి _పేత మృణత సవాధ్యమ్‌ | 

థి 

అమీ మృణన్‌ వసవో నాథితా ఇమే 

అగ్నిర్హే ౬మోం దూతః (సత్యేతు విద్వాన్‌ కనీ క 


అమిత సేనాం మఘవన్నస్మాన్‌ ఛృతూయకీమఖి | 
యువం తా మిన్ద౦ వృతహన్నగ్నిశ్చ దహతం వతి॥లి' 
(పసూత ఇన్ద్ర9 [పవతా హరిభ్యాం 

(పే తే వ_జకి (పమృణన్నేతు శతూన్‌ | 


xxvi 


జహి|పకతీచో అనూచః పరాచో 
విష్వక్‌ నత్యం కృణుహి చిత్త మేషామ్‌ 14 


ఇస్ట0 సేనాం మోహయా మిితాణామ్‌ 
అగ్నేర్వాతస్య ధాజ్యాతాన్‌ విషూచో వినాశయ శర ॥ 


ఇన సేనాం మోహయతు మరుతో ఘ్నన్తో్వోజసా । 
చక్షూంష్యగ్నిరా దత్తాం పునరేతు పరాజితా 108 


జయోపాయవేత్త అయి అగ్ని 

మా శతువుల పెకి వెళ్ళు గాక! 

మా పైకి వచ్చే శృతువుసు దహిస్తూ వెళ్ళుగాక | 

పరసేనను మోహింపజేయుగాక। 

సర్వజ్ఞుడైన అగ్ని మా శ్యతువులను 

హస్తవ్యాపార శూన్యులను చేయుగాక ! nla 


ఉ(గులైన మరుత్తులారా ! మోరీ సంగామ కర్మలో 

నాకు సాయంగా ఉండండి, 

శ్యతువులను ఎదుర్కుంటూ వెళ్ళండి. 

హింసించే శ తువులను అభిభవించండి. 

అలాగే వసుదేవతలు (పార్గితులై 

మా శ్యతువులను చంపుదురు గాక |! 

ఈ వసువుల దూత జ్ఞాని అయిన అగ్ని 

శ|తువుల పెకి వెళ్ళుగాక ! 1బ్లి ॥ 


ఓ ఇందా మాపై పె పగబట్టివచ్చి 

శతుసేనను ఎదుర్కొను! 

వృత సంహారి అయిన ఓ ఇం[దుడా! 

నీవు అగ్ని కలిసి ఆ పరసేనను భస్మికరించండి., nn 


ఓ ఇందుడా! హరినామకములై న అశ్వములను 
పూన్చిన నీ రథం | పహత మార్గంలో వెళ్ళుగాక | 


XXvii 


నీ వజాయుధం శ|త్తువులను ఛేదిస్తూ వెళ్ళుగాక ! 

నీవు |పతిముఖంగా వస్తున్న శ్యతువులను 

పరాజ్యుఖులై పారిపోతున్న శ్మతువులను నశింపజెయ్యి. 

ఈ శత్రువుల వ్యవస్థిత చిత్తాన్ని 

అవ్యవస్థితంగా చెయ్యి. 141 
ఓ ఇందుడా! విరోధిసేనను మోహింపజేయి. 

అగ్ని వాయువుల దహన వేగాలతో 

ఆ శతువులను పలాయనం చెందించి ధ్వంసం చెయ్యి. ॥5॥ 
ఇం|దుడు పరసేనను మోహింపజేయుగాక ! 

మరుత్తులు తమబలంతో హింసింతురుగాక |! 

అగ్ని పరనేతాలను అపహరించుగాక |! 

“పరాజితమైన సేన వెనుదిరిగి పోవుగాక ! 104 


సూక్తం _1_- కాండ -కి 


శృతుసేనను సమ్మోహింప జేయడానికి చేసే హోమంలో దీని 
ఉపయోగ మని మొదటి సూక్షమే తెలుపుతుంది. శతు పరివారణం 
కోసం చేసే |పకియలు, రాజాహ్వానం మొదలైనవి కొన్ని ఉన్నవి, 

" విఘ్నశమన కర్మలు, కాలయజ్ఞానికి సంబంధించిన సూకాలు 

కొన్ని ఉన్నవి. క్షయాదులను నిర్మూలించి దిర్హాయుస్సు నిచ్చే 
ఓషధులను చెప్తూ కొన్ని సూకా లున్నవి. 

ఇందులో నదీ! పవాహసూ క్ష మొకటి ఉన్నది. ఇది నదులను 
జలాన్ని |పశంసిస్తూ, స్తుతస్తూ చెప్పిన మంతాలతో ఉన్నది, అలాగే 
వాణిజ్యలాభార్థమైన మంతా లున్నవి. 

ఇక వ్యవసాయాన్ని గూర్చి చెప్పినవి చాలనే ఉన్నవి. అప్ప 
టికే సేద్యనాద్యాలు బాగా వ్యాపించి ఉన్నవని, వానిలో కొన్ని పరి 
ణత పద్దతులుకూడా ఉన్నవని మనకు తేట తెల్ల మౌతుంది. 


XXVili 


అగ్నిని స్తుతిస్తూ ఉదకమధ్యంలో, మేఘంలో, వురుషునిలో, 
కొన్ని శిలలలో, ఓషధులలో, వనస్పతులలో ఉన్నదని చెప్పడం 
ఆనాటి వారి సునిశిత దృష్టికి, భావుకతకు నిదర్శనం, 


“యే అగ్నయో అప్ప్వ న్దర్యే వృ|కే 
యే పురుషే యే అశ్మసు 
య అవివే శోషధీర్యో వనన్పకీం 
స్టేభ్యో అగ్నిభ్యో హుత మ స్ట్వేతత్‌ nla 
ఉదకమధ్యంలో నున్న అగ్నులకు 
మేఘంలో విద్యు |దూపంగా ఉన్న అగ్నులకు 
పురుషునిలో వైశ్వానరాత్మకంగా ఉన్న అగ్నులకు 
సూర్య్వకాంతాది శిలలలో ఉన్న అగ్నులకు 
ఓషధులలో, వనస్పతులలో ఉన్న అగ్నులకు 
ఆ అగ్ను లన్నింటికీ ఈ హవిస్సు చెందుగాక ! 


సూక్తం; 21: కాండ: 3 


ఇక వీరపుత (పాప్తికి చెప్పిన సూక్త మొకటి, స్త్రీ వశీకర ణార్ధ 
మైన సూక్త మొకటి ఉన్నవి. 


స్రీ వశీకరణ మంకు పరస్ర్త్రీవశీకరణ మనికాదు, న్వన్రీని తన 
మోద మరింత మరులు కొల్పుటకై దినిని ఉద్దేశించినట్టు భావించ 
వచ్చును, - 

ఇలా ఈ మూడవకాండ విభిన్న విషయ పూర్ణంగా ఉన్నది. 


ఈ మూడు కాండలతో ఈ పథమ సంపుటం ముగుస్తుంది. ఈ 
సంపుటం (ప్రవేశిక వలెనే మిగత సంపుటాలకు [వాసే దానిలో వివ 
రిస్తూ వస్తాను. మొత్తం మాద అథర్వణ వేదసంహితను గూర్చిన ఒక 
స్థూల రేఖా చితణం కోసం మ్యాతమే ఈ భూమికారచనలో (పయు 


విషంయసలాచిక 


[పథవంకాండ 

మొదటి అనువాకం "పేజి 
1 మేధాజనన సూక్తం | 
2. విజయ సూర్తం 4 
లి. ఆరోగ్య సూ రం 7 

అణువు 

4. జలసూ రం 14 
లి వ సూర్రం 17 
6. వ సూర్తం ' 19 

రెండవ అనువాకం 
UG ధర్మప్రచార సూక్తం 22 
8. వ సూర్తం ది 
9. వర్చఃపాప్తి సూక్తం 80 
10. అసత్య మావ రక్షణ సూర్రం 34 
11. సుఖ|పసూతి స సూక్తం 88 

మూడవ అనువాకం 49 
12 శ్వాసాదిరోగనివారణ సూర్తం 48 
18. వరమాతృరు నమస్కారం 47 
14, కులవధూ సూక్తం ol 
ఉల సంఘటన చ సూక్తం 54 
16. చోరనాశన సూ 57 

వాల్లవ అనువాకం Gl 
10 ర 'క్రసావం ఆపడానికి 61 
£8. సాభాగ్యవర్థన సూరక్రం 64 


19. శ|తునాశన నూ ర్హం 

20. అం[ద (పార్ధన 

21, (పజాపాల క సూర్తం 
ఐదవ అనువాకం 


22, వృ|దోగ-కామిలల చికిత్స 
23. శ్వేతకుష్టునాశన సూక్తం 
24. కుష్టునాశన సూక్తం 
25. శీతజ్వరదూరీకరణ సూ రం 
26 నుఖపాప్తి సూక్తం 
జి7వ. సూర్తం 
28. దుష్టనాశన నూర్తం 
ఆరవ అనువాకం 
29. రాజ్యసంవర్టన సూర్తం 
80. ఆయుష్యవర్ధన సూక్తం 
81. దిక్పాలక సూదర్తం 
ఏ2. జీవనరసం 
83. జలసూర్తం 
34. మధువిద్య 
45. తేజోబల దీర్దాయు సూర్షం 


ది ఏతీంయుకాండ 
మొదటి అనునాకం 


కీల గుహ్యవిద్య 
2, ఏకేశ్వర సూక్తం 


67 
71 
74 


77 
77 
81 
శి4 
87? 
91 
94 
97 


100 
100 
104 
108 
112 
114 
118 
122 


127 
128 
123 
134 


Xxxii 


లే. ఆరోగ్య సూ రక్తం 
4, రోగనివారక మై? జంగిడబంధనం 


లో ఇందస్తోతం 
రెండవ అనువాకం ౯ 
గన దం 
(6 శాపనివృత్తి కి 
8. రోగనివారక సూర్తం 


9. సంధివాత నివారణ సూక్తం 
10. క్షే 8యనోగ నివారణ సూ రం 


ధాం 


మూడవ అనువాకం 
- పర్మ్యపయోగ నివారణ 
1. అభిచారకర్మ 
13, వస్త్రధారణ సూర్రం 
14. ఆపన్నివారణ సూ 
19. నిర్భయజీవనం 
16. విశ్వంభర (పార్థన 


1 [4 ఆత్మసంరక్షణ (పార్ధన 


రం 
2) 


వొట్లవ అనువౌకం 
18వ, సూర్తం 
19. (ప్రాయశ్చిత్త విడి 


£0వ, సూర్తం 
21వ. సూక్తం 
బిడవ. సూర్తం 
దీఫీవ, సూక్తం 


"పేజి 
187 
142 
146 


152 
152 
197 
161 
169 
108 


179 


179 


183 
190 
194 
199 
202 
204 


20? 
207 
21) 
న! 
215 
218 
221 


XXX1i1 


24వ, సూక్తం 
నీఫ్‌ వ. సూర్తం 
26. గోపుష్టి సూరం౦ 


జక 


ఐదవ అనువాకం 
ది, విజయ్య్మపాప్పి సూర్తం 
28వ. సూక్తం 
29. ఆయుర్చల సంతానార్థం 
ల్‌ పతిపత్నీసమాగమ సూర్తం 
91. కిమిరోగని వారణ సూక్తం 
అరవ అనువాకం 
ల్‌, (కిమినాశన సూక్తం 
లిలివ, సూర్తం 
34. పశుస్వర్గ గమనం 
86. వివాహ శుభకర్మ 


కతి యుంకాండ 


మొదటి అనువాకం 
1. వరసేనా సమ్మోహన సూక్తం 
జివ. సూర్తం 
9. రాజ పునః సంస్థాపన 
4. రాజాహ్వానం 
స్‌ పర్ణ మణిధారణ సూర్రం 


సీజి 
224 
£92 
ద్‌55 


240 


240 
249 
249 
£56 
59 


264 


£64 
267 
వ్‌ 
277 
బీరీడి 


£89 


291 


291 
£96 
801 
000 
819 


XXXIV 


రెండవ అనువాకం 
6, శ|తునాశన సూక్తం 
(వ. సూక్తం 
8వ, స్తూర్హం 
రివ. సూర్తం 
10, కాలయజ్ఞం 
మూడవ అనువాకం 
11. దీర్హాయు స్ఫూక్తం 
12. గృహనిర్మాణ సూక్తం 
13. నదీ పవాహ సూక్తం 
14వ, సూర్రం 


los వాణిజ్య లాభార్థం... 


నౌల్లవ అనువాకం 


16, 


17, 


18. 


19. 
20. 


[పాతః[పార్గన 

కృషికె 

వనస్పతి... 

పర సేనా నిబర్హణం 

తేజస్సుకోనం పార్గన 
ఎ థి 


ఐదవ అనువాకం 


£1. 
బీడి, 
దల, 


కామాగ్ని శాంతికి... 
తేజస్సుకై .... 
వీరప్కుత పా ప్రికై స్ట 


24వ. సూతం 


బలి. 


ప్రీ వశీకరణార్దం 


018 
818 
924 
928 
884 
088 


948 


848 
లిలేలి 
868 
808 
872 


880 
80 
886 
98 
897 
404 


411 


41! 
420 
424 
429 
438 


అనువాకం: 1 
మూ _ర్రం]1 


వేంధాజననసూక్తం 


బుషి ; ఆథర్వుడ ॥ దేవత : వాచస్పతిక ఛందస్సు; 1-8 అనుష్టుప్‌, 4 చతు 
ష్పదా విరాడురోబృ్బహతీ ॥ మం|తములు: ఈ 


వినియోగం; ఈ సూక్రానికి మేఢధాజననకర్మలో వినియోగం. 
మం[తము ; 


| ) ( శ్ర 
యే [తిషప్తాః పరియన్హి విశ్వా రూపొణి బిభతః | 
వాచస్పతిర్బలా తేషాం తన్వోఒ అద్య దీధాతు మే 118 
వదము ; 


యే। (తిఒసప్తాః।! వరిఒయా న్రీ । విశ్వా! రూపాజీ | బిభ్రతః ! 


వాచక | వతీః | బలా | కేషామ్‌ । తన్వఒః | అద్య | దధాతు! మే 


sia 
అనువాదం : 

విశ్వరూపధారులై *ఏ (తినప్త పదార్థాలూ 

సర్వే నర్వ(తా వ్యాపించునవో 


* సృథివ్యాదులైన మూడులోకొలు వాటి ఆధిష్టాతలేన అగ్నివాయు 
అదిత్యులు, సత్త్వరజస్త మోగుణాలు, [బహ్మవిమ్ల మహేశ్వరులు _ ఇలా (తి 
సంఖ్యతో కూడిన వాటి నన్నింటిని ఇక్కడి [తిశద్రం చెప్తుంది. అలాగే 
సప్త రలు, సప్త్మగహాలు, సప్త మరుద్గణాలు, సప్త లోకాలు, సప్త్కఛందస్సులు 
మొదలుగా గల సప్త సంఖ్యాకములైన వన్నీ సప్పశద్దింతో వివక్షిత మైనవి, 
పీటినే వేటొక విధంగా కూడ చెప్పవచ్చును.అంటూ మొత్తం మీద నర్వభూత 
జాతం అనే భావం చెప్పుకోవచ్చును. ulus 


2 అధర్యవేద సంహిత 


వాని సర్వబలం ఓ వాచస్పతీ ! 
నాకు సమకూర్చు nln 


మంగతము; 
పునరేహి వాచస్పతే దేవేన మనసా సహ 


వసోపష్పతే ని రమయ మయ్యావాస్తు మయి [శుతమ్‌ 8 2 ॥ 


పదము 1 
పునః । ఆ। ఇహి! వాచః । పతే। దేవేన! మనీసా। సహ । 


న అ ] 


| 
వసోః | పతే! ని; రమయ! మయి। ఏవ। అస్తు! మయి । 


— పము వా పి కా 


క్‌ [శుతమ్‌ 12 41 
అనువాదం | 
ఓ వాచస్పతీ! దివ్య మనస్సుతో తిరిగిరా 
రీ వసోష్పతీ ! నన్నానందింప జెయ్యి. 
*నా |శుతం నా లోనే ఉండిపోనీ 12 ॥ 


ఇహెవాభీ వి తీనూఖే ఆ ర ఇవ జ్యయా | 
వాచస్పతిర్ని యచ్చతు మయే్యవాస్తు జు _(పతమ్‌ idan 


పదము : 
ఇహ ।నీవ। అభి।వి। తను। ఉభే ఇతీ | ఆ ర్హీఇవేత్యా ర్తి 


| 
2 బవ । జ్యయా | 


వ అధీత మైనది ధారణలో ఉండునట్లు నాకు మేధను వసాదింపుమని భావము. 
మం|తము; 


కాం. le. 1సూ. 1 3 


వాచః । పతిః । ని। యచ్చతు | మయి । ఏవ। అస్తు! మయి! 


(వతమ్‌ ॥ 3 ॥ 
అనువాదం : 
* ధనుపో్కోటులు రెంటినీ జ్యాబద్ధం చేసినట్టు 
ఐహికాముష్మికాలను సమకూర్చు. 
వాక్చతి తా నిచ్చిన ఫలాన్ని నియమితం చేయనీ ! 
నా |శుతం నాలోనే ఉండనీ | 19 ॥ 


మం[తము : 

| yl 
ఉపహూతో వాచస్పృతిరువాన్నాన్‌ వాచస్పతిర్హ్వయతామ్‌ । 
సం _శుతేన గమేమహి మా శుతేన వి రాధిషి ॥ 4 ॥ 
పదము ; 


ఉపీఒవూతః | వాచః | పతిః | ఉపే | జన | వాచః । పతీః। 


 వ్వాయకామ్‌ | 


సమ్‌ । _్రుతేన | గమేమహి।! మా! _వతేన | వి! రాధిషి! 844 


అనువాదం : 
వాచస్పతిని ఆహ్వానిస్తున్నాము. 
ఫలసిద్ధిక్రై మమ్ము ఆయన కూడ అఆహ్వానించుగాక ! 
జ్ఞానం మాకు సర్వం స్వాయత్త మగుగాక | 
న (శుతం నుంచి మేము విడిపోకుందుముగాక |! 1 శ్మ॥ 


* ఇక్కడ అలలే (తాడు ధనుస్సు రెంటి మొనలను కలిపినటు ఐహీకాముష్మిక 
య aa) 
ఫలసాధన సమకూర్చమని భావము, 


ఇది ఒకటవ సూక్తం 


సూఠ ౦.192 
అటి 
విజంచం . పూక ౦ 
Pr డు! 
బుషి ఏ అథర్వుడు!।! దేవత: వర్ణమ్యడు॥ ఛందస్సు: 1, 2, 4 అనుష్టుప్‌, 
శ [తిపదా విరాజ్ఞామ గాయత్రీ మం్మతములు : 4 


వినియోగం : సంగామాదులలో జయం కోసమై చేసే అజ్యహోమాదులలో దీవి 
వినియోగం. అలాగే జ్వరం, అతిసారం, ఆతిమూ|తం, నాడీ 
పణం మొదలగువాని ఉపశమనానికి కూడ కొన్ని చికిత్సలతో 
పాటు దీనికి వినియోగం. 


మం|తము ; 

విద్మా శరస్య పితరం వర్ణన్యం భూరిధాయనమ్‌ । 

విద్మో వ్వన్య మాతరం పృథివీం భూరి వర్పనమ్‌ alu 

పదమ : 

విద్మా ! శరన్యే । పితరమ్‌ | వర్ణన్యమ్‌ | భూరీఒధాయసనమ్‌ | 

విద్మో ఇతి । సు; అన్య । మాతరమ్‌ । పృథివీమ్‌ | భూరి 
ఒవర్పసమ్‌ niu 


అమవాదం : 
శరజనకుని పర్ణన్యుని 
నకల శక్తు లిచ్చువాని మే మెరుగుదుము. 
అతని జననిని పృథివిని 
చరాచరాత్మక రూపధారిణిని కూడ మే మెరుగుదుము. ॥ 1 ॥ 


కొం. 1 అ. 1 నూ. 2 5 
మం[తము ; 

జ్యా౭ కే వరిణో నమాశ్మానం తన్యంఒకృధి । 

వీడు ర్వరీ యో ఒరాతీ రవ ద్వేషాంస్యా కీధి 22౫ 
పదము : 

జ్యాఒకే | పరీ నః। నమ । అశ్మానమ్‌ । తన్వఒమ్‌ | కృధి! 
వీడు | వరీయః | అరౌతిః | అప | ద్వేషాంసి | ఆ। క్చధి కి పని 


అనువాదం | 
డ్‌ మౌర్చీ ! నీ ఈ సంతానాన్ని పరివ్యాపించి 
మా శరీరాలను కఠిన శిలలుగా, శస్తాంభేద్యాలుగా చెయ్యి. 
ఓ ఇందా! నీవు సేనను స్తంభింప చేయువాడవు. 
మా శ[తువులను, తత్క ఎ్రెతమైన అ|పియములను 
అపాకరించు. nau 
మం[తము : 


వ ఎకం యద్లావేః పరిషస్వజానా 

గ్‌ ॥ క్ష్‌ 

అనుస్ఫురం శరమర్చ న్యృభుమ్‌ | 

శరుమన్మద్యుయవ దిద్యుమీన్ద9 232 
పదము & 

వృక్షమ్‌ | యర్‌ | గావః | వరిఒసన్వజానాః | 


స ఉవాన్సు నం. అసు తరు 


అను౬స్ఫురమ్‌ | శరమ్‌ | అర్చన్రి |! బుభుమ్‌ । 


6 అధర్వ వేదసంహిత 
శరుమ్‌ | అస్మత్‌ | యవయ । దిద్యుమ్‌ | ఇన్దరి Er 


అమవాదం : 

మా హవిస్సులచే సం పితుడవైన ఓ ఇందా! 

ధను ర్రండాన్ని అశ్రేషించుకొని ఉన్న 

అల (తాడు వదలిన బాణాన్ని 

య 

మా వైపు వస్తున్న దానిని 

మానుంచి దూరం చెయ్యి. Me 
ఆర్థాంతరం ః 

నిదాఘపీడిత మైన గోగణం నీడనిచ్చే వటవృకాదులను ఎలా ఆశ్తేషించి 
ఉండునో అలాగే శ।తువును వరివేష్టించిన భటాదులు ఆయనను సేవిస్తూంటారు. 


బారు విడిచిన శరాన్ని, మావైపు వస్తున్న దానిని మానుంచి దూరం చెయ్యి. 
మం(త్రము ఫి 


మంగతము క 
యథాద్యాంచ పృథివీం చాన న్త స్తిష్టతి తేజనమ్‌ | 

॥ 
ఏవా రోగం చాసావం చాన పీషతు ముళ్షుఇత్‌ 2a 
. న _ లి ఆలి థి _ జు : 
పదము 1 భో 


యథా | ద్యామ్‌ । చ। వృధివీమ్‌ । చ! అన్తః। తిష్టతి | తేజనమ్‌ | 


ఏవ। రోగీమ్‌ | చ । ఆఒసావమ్‌ | చ । అ న్హః | తిష్టతు | ముష్ణాః | 


కా 


ఇత్‌ n4n 
అమవాదం * 
ద్యావా పృథ్వుల మధ్య వేణువు 
తన చాన్నత్యంతో వాని నథఃకరించి నిలబడే ఉన్నది. 


కాం. 1 ఆ. 1నూ. 3 7 


అలాగే జ్వరాది రోగాలకు అతిసారాదులకు అడ్డుగా 
వాని నధఃకరించి ముంజ గాస రజ్ఞువు నిలుచుగాక[! ॥4॥ 


ఇది రెండవ సూక్తం 


సూకేం=3 


ఆరోగ్య = సలారఠరం౦ 

al 
బుషి: ఆధ రుడు 11 దేవతలు? మం|తాలలో పేర్కాన్న పర్ణన్యాదులు క్ల 

ఛందస్సు: ౬ 1-5 పధ్యాపంక్కి : 6.9 అనుష్టుప్‌ Ii మంత్రములు ; 9 
వినియోగం; మూ|తపురీష నిరోధంలో చేసే చికిత్సలో దీనీకి విియోగం. 
మం|తము : 
( క ( 
విద్మా శరన్య పితరం వర్దన్యం శతవృష్ణ్యమ్‌ | 
| | || 

తేనా తే తన్వే౩ శం కరం 


= 
పృధివ్యాం తే నిషిచనం 


బహి అ బాలితి alan 


62. 


IES 


పదము: 

పద్య! శరస్య | పితరమ్‌ | వర్దన్యమ్‌ | శత ఒవృష్ట్యమ్‌ | 
తేన! తే। తన్వేఒ । శమ్‌ । కరమ్‌! 

పృథివ్యామ్‌ 1 తే; నిం సేచనమ్‌ | 


బహిః! తీ। అస్తు! బాల్‌ | ఇతి ala 


ఆడు న వ్‌ 


8 అథర్వవేదసంహిత 


అనువాదం : 

శరజనకుని పర్దన్యుని 

శతబల సంయుతుని మే మెరుగుదుము. 

ఓ మూత రోగార్తుడా ! 

పృథివిపె నిషిచనంతో 

నీ శరీరాన్న ర్ని బద్ధమైన మూతం 

జలజల బహిర్గత మగుగాక | nin 
మంత్రము ; 
విద్మా శరస్య పితరం మితం శతవృష్ట్యమ్‌ | 


తేనా శే తన్వేశి శం కరం 

వృథివ్యాం శ్రీ నిషిచనం 

ఐహిస్టే అస్తు బాలితీ కన్‌ 8 
వదమః 

విద్మ । శరన్య | పితరమ్‌ | మి|తమ్‌ | శత ఒవృష్ట్యమ్‌ | 

తేన। తే। తన్వేఒ। శమ్‌। కరమ్‌ । 

వృథివ్యామ్‌ । తే। ని£౬సేదనమ్‌ । 

బహిః । తే! అస్తు! వాల్‌ । ఇతి 22a 


ఆనువాదాం : 
శరజనకుని మ్నితుని 
శతబల నంయుతుని మేమెరుగుదుము. 


కొం. 1 అ. 1 సూ. 3 


పృథివిపై నీ నిషిచనం వలన 
శరీరంలోని నకల దోషాలు 
త్వరగా పరివ్భాతాలౌగాక | 


మంతము 8 
విద్మా శరస్య పితరం వరుణం శతవృష్ట్యమ్‌ | 
తేహ తే తన్వే శ్ర శం కరం 
క 
పృథివ్యాం తే నిషిచనం 
బహిస్టే అస్తు బాలితి 
పదము ; 
విద్మ । శరస్య । పితరేమ్‌ | వరుణమ్‌ | శత ఒప్ఫేస్ట్యమ్‌ ! 
తేసే। తే । తన్వే ఒ | శమ్‌ । కరమ్‌! 
వృథివ్యామ్‌ 1 తే। నిఒసేచీనమ్‌ | 
బహిః | తే। అస్తు। వాల్‌ ! ఇతి 
అఆఅమవాదం : 
శరజనకుని వరుణుని 
శతబల సంయుతుని మేమెరుగుదుము. 
పృథివిపై నీ నిషిచనం వలన 


శరీరంలోని నకల దోషాలు 
త్వరగా పరిహృతాలౌగాక | 


ran 


Ran 


19 n 


10 అధర్వవేదసంహిత 
మం[త ము? 


విద్మా శరస్యే పితరం చన్ద్రం శతవృష్ట్యమ్‌ | 

కేనా తే తన్వేశ శం కరం 

వృథివ్యాం శ్రే నిషేదనం 

బహిష్లే అస్తు బాలితీ 14 ॥ 
ళా 

విద్మ । శరస్య్‌ । పితరమ్‌ | చన్ద౦మ్‌ 1 శత ఒచృష్ట్యమ్‌ | 


తేన। తే! తన్వే= | శమ్‌। కరమ్‌ | 


ఉనానను ఎనోన? 


పృధివ్యామ్‌ | తే। నిఒసేచీనమ్‌ | 


క 
బహిః! త । అస్తు! బాల్‌ | ఇతి 8 6 ॥ 


అనువాదం : 
శరజనకుని చందుని 
శతబల సంయుతుని మేమెరుగుదుము, 
పృథివిడై నీ నిషిచనం వలన 
శరీరంలోని సకల దోషాలు 
త్వరగా పరిహృతాలౌగాక ! n4l 


మం|తము : 
{ 
విద్మా శరస్య పితరం సూర్యోం శతవృష్ట్యమ్‌ | 


తేనా శే తన్వేశిళం కరం 


శా. వ 


కొం. 1 అ. 1సూ.3 11 
పృథివ్యాం తే నిషేచీనం 

బహి్టై అస్తు బాలితి క్‌ ర్‌ | 
పదము; | 

విద్మ ! శరస్య | పితరమ్‌ | నూర్యమ్‌ | శత౭_వృీష్ట్యమ్‌ | 

కేన! తే। తన్వే-.। శమ్‌ | కరమ్‌ | 

పృధివ్యామ్‌ | తే । నిఒ.సేచీనమ్‌ । 

బహిః | తే। అస్తు! బాల్‌ | ఇతి 15 ॥ 


సప కానూ కాకలు 


అనువాదం: 
శరజనకుని సూర్యుని 
శతబలసంయుతుని మే మెరుగుదుము. 
పృథివిపై నీ నిషీచనం వలన 
శరీరం లోని సకల దోషాలు 
త్వరగా పరిహృ తాలౌ గాక | 15 


మం[తము ; 

యదాన్రే షు గవీన్యోర్యద్వస్తావధి సం|శ్రీతమ్‌ । 

ఏవా తే మూ([తం ముచ్యతాం బహిర్చాలితి సర్వకమ్‌ 1 6 ॥ 

పదము: క | 

యత్‌ | ఆన్రేష | గవీన్యోః | యత్‌ । వస్తా | అధి ॥ సమ్‌ ౬ (శి 
తమ్‌ | 


12 అధర్వవేదసంహిత 


ఏవ । తే! మూత్రమ్‌ ! ముచ్యతామ్‌ । బహిః | బాల్‌ । ఇతి | 


mm wm వు 


సర్వకమ్‌ స 60 ॥ 


అనువాదం : 
ఓ మూత రోగార్తుడా ! 
అం|తములలో, మూ(తాశయ పార్శ్వనాడులలో, 
మూతాశయంలో నిరుద్ధమై ఉన్న నీ మ్యూతం 
సర్వమూ బహిర్లతమౌగాక ! n6nu 
మం|తము 
వశే భినద్న్మి మేహనం వర్రీం వేశన్యా ఇవ | 
ఏవా తే మూ|తం ముచ్యతాం బహిర్భాలితి సర్వఠమ్‌ క్‌ /% 


వదము।; 


[వ తే । భినద్మ్శి | మేహనమ్‌ | వర్హ్యమ్‌ | వేశన్త్యాః-ఇవ | 


ఏవ । తే! మూ[కమ్‌ | ముచ్యతామ్‌ ! బహిః | బాల్‌ । ఇతి । 


సర్వకమ్‌ ॥7॥ 


అనువాదం; 
ఓ మూతవ్యాధి పీడితుడా! 
నీ మూతనాళాన్ని భేదిస్తున్నాను. 
పల్వల జలం (తవ్విన కాల్వనుంచి వలె 
నీ మూ తం సర్వమూ బహిర్లతమౌగాక | 17 ॥ 


కాం. 1 అ. నూ. ౩3 13 
మంతము; 
విషీతం తే వ స్టిబిలం నేము ద్రసో్యోదథేరీవ | 
ఏవా తే మూతం ముచ్యతాం బహిర్భాలితి సర్వకమ్‌ ॥ gu 
పదము: 
వి౭ సితమ్‌ | తే, వస్పిఒబిలమ్‌ | సము[దన్య | ఉదరేః2 ఇవ | 
ఏవ। తే। మూ(తమ్‌ । ముచ్యకామ్‌ | బహి; ! బాల్‌ । ఇతి | 
సర్వకమ్‌ ॥8॥ 

అనువాదం | 

ఓ మూ[త రోగార్తుడా ! 

సము[ద జలం |పవహొంచడానికి దారిని చేసినట్టు 

నీ మూ(తబిలాన్ని ఉదాటన చేస్తున్నాను. 

యు pare. | 

నీ మూూతం సర్వమూ బహిర్షతమౌగాక | 18 ॥ 
మం[తము: 
యథేషుకా వరావతదవనృష్టాధి ధన్వేనః | 
ఏవా తే మూ|త్రం ముచ్యతాం బహిర్భాలితి సర్వకమ్‌ %90% 
పదము ; 


యథా । ఇషుకా | పరా2ఒ.అప్‌తత్‌ । అవ-సృష్టా | అధీ | ధన్వనః। 


ఏవ । తే! మూ[తమ్‌ | ముచ్యతామ్‌ | బహిః | బాల్‌ | ఇతి । 
క్ష క క్ట క సర్వకమ్‌ క 0% 


14 అధర్వవేదసంహిత 


అనువాదం * 
ఓ మూత రోగార్తుడా [ 
అలాగే ధనుస్స్పునుంచి వదలిన బాణం 
నిరాటంకంగా వెళ్ళినట్లుగా 
నీమూ్మతం సర్వమూ ఒక్కసారిగా బయల్వెడలు గాక [19 ॥ 


ఇది మూడవ సూక్తం 


సూధఢఠ౦0౦ 4 
అాయాతటే 
జల.సూకం 


బుషి ఏ సింధు ద్వీపుడు లేక కృతి॥ దేవత; ఆపః ॥ ఛందస్సు: 
కతి గాయత్రీ, 4 పురస్తాద్‌ బృహతీ ॥ మంగతములు: 4॥ 


వినియోగం: గోరో గో వశమనార్గం ఈ సూక్తంతో అభిమం(తించిన జలాన్ని 
ఉప్పులో కలిపి కాని లేక గాని వానికి |తాపించాలి. దీనికి సంబం 
ధించిన కొన్ని హొమాదులలో దీనికి వినియోగం. 


మం[తము; 

అమృయో య న్హ్యధ్వభిర్థామయో అధ్వరీయతామ్‌ । 
వృళ్చతీర్మ్శధునా పయః 11 
పదము ; 

అమృయః | యని | అధ్వఒభిః | జామయేః | అధ్వరి 


ఒయతామ్‌ |; 


పృళ్ళతీః | మధునా । పయేః nia 


కాం. 1 అ. 1 సూ. 4 15 
అనువాదం: 

యజ్ఞకర్తకు భగినీ మణులు 

యజ్ఞ కర్తకు మాతృమూర్తులు 

జల్మపపూర్ణ నదినివహాలు 

నిజమార్లంలో ప్రవహిస్తూ 

యజ భూమికి వస్తున్నవి. 

ag pur. | 

మధు పయో సమ్మిళితా లవుతున్నవి. mf i 

మం[తము ; 
1 | 
అమూర్య్యా ఉప సూర్యే యాభి ర్యా సూర్యః సహ । 
శ 
తానో హిన్వ నవ్వధ్వరమ్‌ 12॥ 
పదము ; 
అమూః । యాః । ఉప | సూర్యే | యాభీః 1 వౌ! సూర్యః 
సహ | 


తాః। నః। హిన్వన్తు! అధ్వరమ్‌ కనీ ॥ 


అనువాదం | 
నదులు సూర్యాభిముఖాలై వెళుతూ 
మన యజ్ఞ కర్మలను ఫలదాన సమర్ధాలు చేయుగాక! ॥2॥ 


మంత్రము : 


అపో దేవీరుప వ్యయే యుత గావః పిబన్టి నః। 


సిన్దుభ్యః కర్త్వం హవిః 189141 


16 అథర్వవేదసంహిత 
పదము: 


అవః । దేపీః ; ఉప। వ్వాయే 1 యత ! గావః | పిబన్సి! నః | 
సిన్దే=_.భ్యః | క .ర్హ్వమ్‌ | హవి ET 
ర శ్రి! కెర్త్వ్య త్రి 


అనువాదం 1 


దేవతారూపాలైన ఉదకాలను అపహ్వానిస్తున్నాను. 

ఆ జలపూరితాలైన నదీ తటాకాదులలోనే 

మా గోగణాలు నీరు |తాగుతున్నవి. 

అబ్బి నుంచి పారుతున్న అ'పేవతలు 

ఈ హవిస్సు నంగికరింతురు గాక ! EY 


మంతము ; 

అవ్వ 1 నరమృతీమవ్పు ఖేషజమ్‌ | 

అపాముత [వశ సిభిరశ్వా భవథ వాజినో 

గావో భవథ వాజినీః 14 
పదము: | 


ఆవ్‌2_ను ! ఆ అ న్లః | అమృతమ్‌ । అవ్‌2-ను 1 భేషజమ్‌ | 


అపామ్‌ | ఉత | (వశ స్తీ సి2౭భిః | అశ్వాః | భవథ | వాజినః | 


గావః । భవథ | వాజినీః n4n 


అనువాదం * 


ఈ జలంలో అమృత మున్నది. 
జబాషధములున్న వి. 


కాం. 1 అ. 1 సూ. 5 17 
సప (తావి అశ్వగణం బలిష్షమౌగాక | 
గోగణం సత్త్వసంపన్నమౌగాక | 1 శ్మ॥ 


ఇది నాల్గవ సూక్తం 


జ్‌ 

పూ రం ఇద్‌ 
బుషి; సింధు ద్వీపుడు లేక కృతి 1 దేవత: ఆపః ॥ 
ఛందస్సు; గాయతీ iu మం|తములు ; శీ ॥1 


వినియోగం : ఈ రెండు సూక్తాలకు వపాహోమానంతరం మార్దనంలో, అగ్ని 
చయన అనుమంతణంలో, బృహద్గణ, లఘుగణ, సలిల గణా 
_ దులక చెందినది. వావి వినియోగాన్నిబిట్టి దీనికి కూడ వినియోగం 
గో రోగోపశమన పుష్టి, _సజనన కర్మాదులలో వీటికి వినియోగం, 
వాస్తుసంస్కా=ర కర్మలో ఈ సూక్రంతో గృహభూమిని తడపాలి, 

ఆదిత్య మహాశాంతిలో దీనికి వినియోగం. 


మం|తము కి 


ఆపో హి షా మయో భువస్తా నే ఊర్టే దధాతన | 


మహే రణాయ చక్షసే nia 
పదము ; 

ఆవః , హి! స్థ | మయః2_ భువః | తాః । నః । ఊర్ణే ! దధాతన। 
మహే । రణాయ । చక్షసే aia 
అనువాదం | 


ఓ జలదేవతలారా! 
మిరు సుఖపదాలునులు. 
మాకు బలాన్ని వండి. 


18 అధర్వవేద సంహిత 
మేము దర్శనీయుల మగుట 
పుష్టిని కల్పించండి. "la 
మం[తము : 
యో వః శివతమో రన స్తన్య భాజయతేవా నేః। 


i | 
ఉశతీరివ మాతరః 1బీ ॥ 


ను శ్రిన్తిమ్ము 


పదము ; 


యః |! వః। శివ౭.తమః | రసేః। తస్యే। భాజయత ! ఇహ । నః। 


ఉశప్రీఃఒ.ళేవ | మాతరః కీని క 


అనువాదం | 
మాలో శివంకరమైన రసం ఉన్నది. 
దానిని మాకు దత్తం చేయండి. 
| పేమించే మాతృమూర్తులవల 
మాకా రసాన్ని |పసాదించండి. 12 ॥ 


మంగతము : 
| శ | 
తస్మా అరం గమామ వో యస్య క్రయాయ జిన్వథ | 
ఖ్‌ చ 
ఆపో జనయథా చ నః a3 


వదము : 


తస్మై | అరమ్‌ | గమామ | వః । యస్యే | క్షయాయ | జిన్వథ! 


ఆవీః | జనయేథ। చ। నః జల క 


కాం.1 ౬. 1సూ 6 19 


ఆనువాదం : 

ఓ జలదేవతలారా! 

అన [వ [రక 

మిమ్ములను పూర్తిగా అశయిస్తున్నాము 

అహారా భివృద్ధిని 

మాకు పుతపాతాభివృద్ధిని 

కల్పించండి. 1g 
మం[తము వి 

శ శ ( 
ఈశానా వార్యాణాం క్షయ స్తీశ్చర్షణీనామ్‌ | 
(టై _ 

అపో యాచామి ఖేషజహ్‌ 14% 


పదము: 


ఈశానాః | వార్యాణామ్‌ | క్షయ స్తీః చర్షజీనామ్‌ | 


అపః ! యాచామి ! భేషజమ్‌ ॥ 4 జ 


అనువాదం 
అ పేక్షింపదగిన సుఖాలకు స్వామినులగు మిరు 
మనుష్యజీవనాన్ని కల్పించండి. 
మో నుండి వ్యాధినివారక చాషధాన్ని 
అర్జిస్తన్నాను. 14 8 


ఇది ఐదవ సూక్తం 
పూక ఎర్‌ 
pe) 


బుషి? అథర్వుడు లేక కృతి॥ దేవత? ఆపః॥ ఛందస్సు; 1-శి గాయ్మతీ, 
తీ పత్యావంక్సి ॥ మం|తములు : 4u 


20 అధర్వవేద సంహిత 


మంత ము: 


శం షో దేవీరభిప్టయ ఆపో భవన్తు పీతయీ | 


శం యోరభి [సేవన్లు నః 114 
పదము: 

శమ్‌ ! నః । దేఫీః । అభిష్టయే | ఆపః | భవన్తు | కీతయే | 

శమ్‌ | యోః | అభి | (సవన్తు। నః 118 
అనువాదం 


ఈ జలదేవతలు మా అభీష్ట పూ పూరి కె 
సర్వత సుఖపదాలౌగాక ! 
పానార్గమై స్వాదుతరము లగుగాక | 
సుఖార్థమై, రోగోపశమనార్థమై 


అవి మావైపు పవహాంచుగాక |! 11 ॥ 


ఈము; 
మం “| 


అప్పు మే సోమో అ(బవీద న్లర్విశ్వాని భేషజా | 
అగ్నిం చే విశ్వశంభువమ్‌ u2u 
పదము: 


అవ్‌ ఒసు | మే | సోమః ! అ్మబవీత్‌ |! అ అ నః | విశ్వాని | భేషజా। 


అగ్నిమ్‌ 1 చ! విశ్వ౭_శంభువమ్‌ m2 


అనువాదం: 
ఉదకమధ్యంలో సర్వరోగ నివర్త్హ కములై న 
ఓషధు లున్నవని సోమదేవుడు మాకు ఉపదేశించినాడు. 


కాం. 1అ. 1సూ. 6 


విశ్వ సుఖకారకమైన అగ్నికూడ వానిలో కలదని ౪ 






సోమదేవుడు మాకు ఉపదేశించినాడు. Ne rasa 


మం్మతముః 

ఆవః పృణీత భేషజం వరూథం తన్వేక మమ్‌ | 

జ్యోక్‌ చ నూర్యీమ్‌ ' దృశే కర 
పదము ౩ | 

ఆపః | పృణీత | భేషజమ్‌ | వరూథమ్‌ । తన్వే౭_ | మమ । 
జ్యోర్‌ ! చ। సూర్యమ్‌ | దృశే కరి క 
అనువాదం ం | 


ఓ జలదేవతలారా ! 
చిరకాల నూర్యదర్శనార్థమై (దిర్హాయురర్థమై 
మా యె వ 
సర్వరోగ నివర్శకమైన బొషధాన్నిచ్చి 
నా శరీరాన్ని గట్టి పఅచండి. iu 


మంత్రము : 
శం న ఆహో ధన్వన్యాశిః శమీ సన్వనూపాా౭ః | 
॥| 1 mo లా తా 
శం నః ఖన్మితిమా ఆవః శము యాః కుమృ అభృతాః 
[ శి క | న్‌ - 
శివా నః సన్తు వార్షికీః కశక 
పదము, 
| 
శమ్‌ ! నః । ఆవేః | ధన్వన్యాఒః 1 శమ్‌ | పం ఇతి! సన్లు | 
క న్‌ అనూప్యాఒ*ః | 


22 అథర్యవేద సంహిత 


శమీ ! నః । ఖనిత్రిమాః | ఆపః | శమ్‌ | ఓం sei asi 


కుమ్మే | ఆఒభృతాః | 


శివాః | నః । సను! వార్షికిః 14 ॥ 


అనువాదం ; 
మరుభూ సముద్భూతాలైన జలాలు సుఖ[పదాలగుగాక ! 
జల సంపన్న స్థలాలలోని ఉదకములు కూడ 
మాకు సుఖహేతువులగు గాక! 
అలాగే బావులలోని నీరు కూడ మాకు సుఖకరమగు గాక! 
నదీతటాకాదుల నుంచి కడవలలో కొనివచ్చినవి కూడ 
మాకు సుఖపదాలే గాక! ; 
వర్షసముద్భ్ఫూతాలై న వారిధారలు కూడ 
మాకు శివంకరము లగు గాక! 14 


ఇది ఆరవ సూక్తం 
ఇది మొదటి అనువాకం 


అసువాకం : 2 
సూకంఎ='/ 
అద 
ధ ర్మ (ప్రచార సూకం 
— 

బుషి ; చాతనుడు॥ దేవత: అగ్ని ౩ ఇం దుడును ॥ ఛందస్సు: 1.4, 8, 7 
అనుషుప్‌, 65 శిషుప్‌ 1 మం్మతములు: 711i 

ది ది 
వినియోగం : భూత పిశాచాదుల ఉచ్చాటనార్థమై చేసే పోమాదులలో ఈ అను 


వాకంలోని మొదటి రెండు సూక్తాలు చాతనగణంగా పరిగణిస్తారు. 
మం[తము : 


| | [ J 
స్తువానమగ్న అఆ వహ యాతుధానం కీమీదినమ్‌ ! 


కొం. 1 అ. 2 సూ. 7 23 
త్వం హి జివ వనితో హన్హా దహీ్యార్చభూవీథ ain 
పదము: 


స్తువానమ్‌ | అగ్నే | వహ | యాతుఒధానమ్‌ । కిమీదినీమ్‌! 


త్వమ్‌ |! హి । దేవ । వన్టితః । హన్నా | దస్యోః ! బభూ వీథ ata 


అనువాదం ; 
స్తుతిస్తున్న మావద్దకు షి అగ్నీ! 
న్మిగహార్థమై ఘాతుక రాక్షసుని. పట్టి కొనిరా దేవా! 
వందితుడై నట్టి నీవు దస్యుహంతకుడవు గదా! "lu 


క 
( 


క 

ఆజ్యన్య వర మేష్టిస్‌ జాతేవేద స్తనూవశిస్‌ 

అన్నే తౌలన్య పాశాన యాకుధానాన్‌ వి లాపయ ॥2 8 
పదము ; 


ఆజ్యన్య | వర మే ఒస్టిన్‌ | జాత్‌ ఒవేదః | తనూఒవశిస్‌ | 


అన్ని | తౌలస్య । [ప। అశాన | యాతు2ధానాన్‌ ! వి; లావయ 


కలి క్ల 
అనువాదం : 
శీ పరమేష్టి ! జాతవేదుడవు నీవు. 
నకల జంతు శారీరక సంయమ సుధాతవు. 
మేము సమర్పించు నకల ఆజ్యాదుల స్వీకరించు. 
దుష్ట యాతు ధానాదుల నష్టం చెందించు. 12 au 


24 అధర్హ్య వేద సంహిత 
మం [5 ము; 


విలవన్లు యాతుధానా కే యే కీమీదినేః | 


అథేద మన్నే నో హవి రిక్టరిశ్న (పతి హర్యతమ్‌ idan 
పదమ. 


వి। లవన్లు | యాతు ఒధానోః | అ అ శ్రి? | యే । కిమీదినః | 


అథ | ఇదమ్‌ । అగ్నే! నః | వావిః । ఇన్దర్రః | చ। [పతీ | 
హర్యతమ్‌ 1వ ॥ 


వు యా ఇమా 


అనువాదం : 
యాతుధాను లెల్ల ప్రాణి 
జాత భక్షకులు సుమా! 
సర్వ (పాణీ ఉిఘాంసువులు 
విలపింతురుగాక ! 
మే మిచ్చే ఈ హావిస్సు 
ఆ మహేం[దునితో పాటూ 
అగ్నీ! నీవు ఆరగించు. nn 
మంత్రము : 
అగ్నిః పూర్వ ఆ రభతాం 
(సేస్టోం నుదతు బాహుమాన్‌ | 
(బవీతు నర్వో యాతుమాన్‌ 


అయ మస్మిత్యేశ్య శ ॥ 


కాం. 1 అ. 2సూ. 7 25 
పదము * 


అగ్నిః | పూర్వః | అఆ । రభతామ్‌। 


[పే । ఇన్ట0ిః | నుదతు । బాహు ఒమాన్‌ | 
లు 


[బవీతు | సర్వః ! యాతుఒమానస్‌ । 
అయమ్‌ । అస్మి | ఇతి | ఆఒ౪ఇత్య 14 


అనువాదం; 


అగ్ని మొదట యాతుధాన నిగహాన్ని మొదలిడనీ ! 

ఆవల భుజబలవంతుడు 

అమరేం|దుడు విశేషించి అవశేషం చేయుగాక | 
యాతుధానులెల్ల వచ్చి 

తమ్ము తాము తెలియ బణచి 

మమ్ము వదలి పోవనీ ! 14) 


మంతము ౩ 
పశ్యామ తే వీర్యం ఒ జాత వేద? 
[వణో [బ్రూహి Pr AN నృచక్షః । 
: 
త్వయా సర్వే పరితప్తాః పురస్తాత్‌ 
త ఆ య్‌న్తు [ప(బువాణా ఈ పేదమ్‌ 15 ॥ 
పదము: 
పశ్యామ | తే। వీర్య ఒమ్‌ | జబాతఒవేదః । 


| 
[1ప। నః। (బూహి। యాతుఒధానాన్‌ | నృజఒచక్షః | 


26 అధర్వవేద సంహిత 
త్వయా | సర్వి। వరీఒతప్తాః | పురస్తాత్‌ | 

ఖత 
తే; ఆ|। యను | |పఒ(బువాణాః | ఉప! ఇదమ్‌ 15 ॥ 


అనువాదం : 
జ్ఞానీ! నీ పరా|కమము దర్శింతుము గాక! 
మానవులకు నీ వేమో మార్గదర్శకుడవు. 
మా జోలికి రాకుండా మణీ మజేీ అజ్ఞాపించుము. 
పురతః పరితప్తులగుచు 
విలపించే వారెల్రరు 


వేగవచ్చి చావనిమ్ము ర్‌ ॥ 
మం[తము : 
ఆ రభన్వ జాతవేదో స్మాకార్థాయ జజ్జిషే | 
దూతో నో అగ్నేభూత్వా యాతుధానాన్‌ వి లావయ ॥6॥ 
Vee | [| 


ఆ|। రభస్వ ! జాత ౬ వేదః । అస్మాక | అర్థాయ । జజ్జిషే | 


అము వా వా చనా అమన అ దా ఉను 


దూతః। న౩ః। అగ్నే | భూత్వా | యాతుఒధాసాన్‌ Ra లాపయ 


16841 


అనువాదం : 
ఆ రాక్షన నిర్మూలన ఆరంభించుము సీనే 
అవతరించితివి మాకై 
అగ్నీ |! మా దూత వగుచు 
ఆ రాక్షసుల నణచుము. 106 ॥ 


కాం. 1 అ. 2 సూరి 27 
మం[తము: 
| 
త్వమగ్నే యాతుధానాన ఉవేబద్ధాం sa వేవా | 
| 
అధై షా మిన్టో0 వజేణాపీ శీర్షాజి వృశ్చతు 174 
పదముశి 
i 
త్వమ్‌ | అగ్నే 1 యాతుఒధానాన్‌ । ఉప ఒబద్ధాన్‌ |; ఇహ। ఆ। 
వహ । 


అథ ! ఏషామ్‌ । ఇస్ట0ిః | వ[జేణ | అపీ | శ్రీర్ధాణీ | వృశ్చతు 1 74 


అనువాదం : 
యాతుధానులను నీవే 
అగ్నీ 1 బంధించి తెమ్ము. 
అప్పు డిందుడే తానై 
అశనిని చేపట్టి వారి 
తలలను తెగవేయు గాక! Tau 


ఇది ఏడవ సూక్తం 
సూక _ 9 
= 
బుషి: చాతనుడు॥ దేనత : 1, 2 బృహస్పతి, అగ్ని సోములు, శీ, 4 అగ్ని ॥ 
ఛందస్సు: 1. అనుష్టుప్‌, థీ బార్హత గర్భా [తిష్టుప్‌ ॥ మం[తములు. An 
మం|తము : 
క శి | | 

ఇదం హవిర్యాతుధానాన్‌ నదీ. ఫేనమివా వహత్‌ | 
ప. షై ,. జొ | 
య ఇదం స్తీ పుమా నకరివా స స్తువతాం జనః ॥1% 


28 అధర్వ వేద సంహిత 
పదము. 


( 
ఇదమ్‌ | హవిః | యాతు ఒధానాన్‌ | నది | ఫేనమ్‌ఒఇవ । ఆ। 


వహత్‌ | 


యః । ఇదమ్‌ | స్రీ ! పుమాన్‌ | అకీః | ఇహ | నః । స్తువతామ్‌ । 


చిన్న అ ఉనని 


జనః 1114 

అనువాదం . 

ఈ హవిస్సు నది నురుగును వలె 

యాతుధానులను కన్న గాక! 

పురుషుడుకాని, స్రీకాని, ఈ హవిస్సును 

ఎవరైతే సమర్చిస్తున్నారో 

వారు నిన్ను |పశంసింతురు గాక! 11% 
మం[తము, 


| | | i 
అయం స్తువాన ఆగమదిమం స్మ [పతీ హర్యత । 
బృహస్పతే వచే లబ్బ్వాద్నీషోమా వి వీధ్యతమ్‌ 1వ ॥ 
పదము: 


అయమ్‌ | స్తువానః । ఆ । అగమత్‌ | ఇమమ్‌ | స్మ | [పతీ | 


హర్యత | 


బృహస్పతే | వళ్లే | లబ్ధ్వా | అన్నీషోమా । వి। విధ్యతమ్‌ n2n 


అనువాదం : 
ఓ దేవులారా ! రాక్షస పీడితులైన జనం 
మిమ్ములను స్తుతిస్తూవస్తున్నారు, 


కొం. 1 అ. 2 సూ. 29 
గ్జీ బృహస్పతీ [ వీరిని స్వాయత్తం చేసుకో. 
గీ అగ్నీ! ఓ సోమా! మోరు ఆ రాక్షసులను ళిక్షించండి ॥ 2॥ 
మంతము ; 


యాతుధానీస్య సనోమప జహి [పజాం నయస్వ చ! 


| | | 
ని స్తువానన్య పాతయ పర మక్ష్యుతావరమ్‌ 131 
పదము ః 
యాతు ఒధానస్య ! సోమఓజప । జహి; [పఒజామ్‌ | నయస్వ !చ। 


| 
నిః। స్తువానన్య । పాతయ । పరమ్‌ | అక్ష 1 ఉత | అవేరమ్‌ 13॥ 


వా mn ఈ 


అనువాదం : 

ఓ సోముపాయోూ యాతుధానుల 

సంతానాన్ని కూడ నళింపజెయ్యి. 

భయంతో నిన్ను స్తుతిస్తున్న శ తువుల 

దక్షిణ న్మేతాన్ని, వామన్నేతాన్ని కూడ 

స్థాన (భష్టం చెయ్యి, nn 
మం|తము ః 

| | 

యతై ర్రషా మగ్నే జనిమాని వేత్థ 
గుహా సతామత్రిణాం జాతవేదః | 


క 
తాం స్వం [బ్రహ్మణా వా వృధానో 


| 
జ హ్యేఒషాం శతతర్హ మగ్నే | 141 


30 అధర్వవేద సంహిత 


యత | ఏషోమ్‌ | అగ్నే | జనిమాని | వేత్థ | 


క 
గుహా | సతామ్‌ । అ క్రిణామ్‌ । జాతఒవేదః | 


తాన్‌ | త్వమ్‌ | [బహ్మణా | వావృధానః | 


జహి | ఏషామ్‌ | శతఒతరమ్‌ | అగ్నే | 11 4 ॥ 
శ నాన అననన లౌ = అవాణ 


అనువాదం . 
గుహలో దాగిన ఈ రాక్షసులు ఓ అగ్నీ! 
ఎక్కడున్నారో నీకు తెలుసు. 
నీవు మంతంతో వర్థమానుడవై 
ఆ న్వస్థానంలో నున్న రాక్షసులను నళింపజెయ్యి. 
వారి బహువిధ హింసాకార్యాలను నివరింపజేయి. n4n 


ఇది ఎనిమిదవ సూక్తం 
సూకం._9 
గ్‌ ల! 
వర్చః [పాపి పరా కం 


బుషి; అథర్వుడు॥ దేవత, 1,2 మంతములందు చెప్పబడిన వసువు 
మొదలుగా గల దేవతలు; 58, క అగ్ని॥ ఛందస్సు: [(శివుస్‌ 1 
మం(తములు 14 ॥ 


వినియోగం: సంవ దఖి వృద్ధికోసం చేసీ వై దిక కర్మలలోను, అయుష్కా_ములై 
చేసే కర్మలలోను ఉసనయన కర్మలలోను దీనికి వినియోగం. 
పుష్పాఖిషేక కర్మలో కూడ దీవిని ఉపయోగిస్తారు. 


కాం. 1 అ. ఇసూ. ౪9 31 
మంతము : 


అస్మిన్‌ వను వసేవో ధారయ న్హ్విస్టః 

పూషా వరుణో మి|తో అ 

ఇమ మాదిత్యా ఉత విశ్వ చ దేవా 

ఉ త్రరస్మిన్‌ జ్యోతిషి ధారయన్లు nian 
re 


అస్మిన్‌ | వనీ । వసీవః | ధారయన్తు | ఇన్ద్రః | 


వాకా వరుణః | ముతక | ఆగ్న్‌ః | 


ఇమమ్‌ | ఆదిత్యాః । తక | విశ్వ | చ| దేవాః | 


ఉతఒతరస్మిస్‌ | జ్యోతిషి | రిస 114 


అనువాదం : 


ఈ పురుషుని యందు వసుదేవతలు, 

ఇం[ద _ పూష _ వరుణ_ అగ్ని _ దేవతలు 

ధనధారణ చేతురు గాక! 

అక్తే అదిత్యులు, విశ్వేదేవులు, ఇతరదేవతలందటు 
ఉత్కృష్టతర తేజము నందు ఇతనిని ఉంతురు గాక! ॥1॥ 


మం[తము; 
(| 
అస్య దేవాః (వదిశి జ్యోతిరస్తు 


సూర్యో అగ్నిరుత వా హిరణ్యమ్‌ | 


32 అధర్వవేద సంహిత 
॥ i 
సపత్నా అస్మదధరే భవన్తూత్తమం 
( 
నాకమధి రోహయేమమ్‌ 12 ॥ 


పదము 
అల్లో 


అస్య । దేవాః | [పఒదిశీ | జ్యోతిః | అస్తు | 


అటు 


| 
సూర్యః | అగ్నిః । ఉత । వా । హిరణ్యమ్‌ | 


సఒవత్నాః | అస్మత్‌ | అధరే ! భవన్తు | ఉత్‌ఒతమమ్‌ | 


వా వన్ని ష్‌ 


నాకమ్‌ | జ్ర | రోహయ । ఇమమ్‌ 12 ॥ 


అనువాదం : 
ఓ దేవతలారా! ఈ పురుషుని ఆదేశం పై 
సూర్య అగ్ని చందాదుల తేజస్సు ఉద్భూతమౌ గాక! 
హిరణ్యాదులు కూడ ఇతని వశమునం దుండు గాక! 
ఇతనికి శ|తువులను |కిందు చేయండి 
ఇతనిని ఉత్తమ స్వర్గాన్ని అధిరోహింప జేయండి. ॥బ్లి ॥ 


మం[తము : 
| 
యేనేన్దా్ఫయ  నమభరః పయాంన్యుత్త మేన 
[బహ్మణా జాతవేదః । ఓ 
| క్‌ 
తేన త్వమగ్న ఇహ వద్ధయేమం సజాతానాం 


శెష్ట్య ఆ ధేహ్యేనమ్‌ nan 


కాం. 16.2 నూ 9 33 
పదము ; 


క్‌ { 
యేన । ఇన్హారియ | సమ్‌ ఒఅభరః । పయాంసి | ఉత్‌ ఒత మేనే | 


[బ్రహ్మణా । జాత౬ వేదః । 


అలన... అటక ame శా 


తేన। త్వమ్‌ | అగ్నే । ఇహ । వర్దయ । అమమ్‌ | సఒజాతా 


| ps 
నామ్‌ | శ్రైష్ట్యే! ఆః ధేహి! ఏనమ్‌ ర. 
అనువాదం : 
ఉత్తమ మం|తంతో ఓ జాతవేద! 
ఇం|దుని'కై మీరాజ్యాదిరూప హవిస్సులను సమర్పించు. 
ర్డీ అగ్నీ | నీవు అలాంటి ఉత్తమ మం[తంతో 
ఈ నంపత్కాముడైన పురుషుని 
ఈ లోకంలో అభివృది చెందించు. 
సమానులలొ ఇతనికి |శేష్టత్వాన్ని కల్పించు. 18 ॥ 
మం[తము। 
[ | 
ఏషాం యజ్ఞముత వర్చో దదేహం 
అ బౌ a 
రాయస్పోషముత చిత్తాన్యగ్నే | 
సపత్నా అస్మదధీరే భవన్తూత్తమం 
నాకమదిీ రోహయేమమ్‌ క్‌ ఓ 


పదము : 
ఆ | ఏషామ్‌ । యజ్ఞమ్‌ | ఉత | వర్చ్‌ః | దదే। అహమ్‌। 


రాయః ! పోష్‌ | ఉత | చిత్తానీ | అగ్నే rl. 
అథర్వ. ౩ పై ల 


చెడ ణి అధర్వవేద సంహిత 


సఒపత్నోః | అస్మర్‌ | అదీలే | భవన్లు ! ఉత్‌ ఒతమమహ్‌ । 


నాకీమ్‌ | అదీ | రోహయ । ఇమమ్‌ | 14 


అనువాదం : 
ర్డీ అగ్నీ! సీ అను[గహంతో 
ఈ శతువుల పుణ్య కర్మను 
నేను అపహరిస్తున్నాను. 
శతు సంబంధమైన తేజస్సును, ధనాన్ని, 
పుష్టిని, చిత్తములను స్వాయత్తం చేసుకుంటున్నాను. 
శత్రువులు ఇతనికి |క్రిందదుగురు గాక! 
ఇతనిని మీది లోకాలను అధిరోహింపజేయి. 14 


ఇది తొమ్మిదవ సూక్తం 
సూృం- 10 
అసత్య మళ పరిరక్ర అపరా కం 


బుషి ; అథర్వుడు॥ దేవత: 1 అసురుడు, 2-4 వరుణుడు॥ ఛందస్సు? 1,2 
(ిషపుప్‌: 8,4 కకుమ్ముత్యనుష్టుప్‌ i మం[తములు; 4 | 
వినియోగం: జలోదర రోగ నివృత్తికై చేసే అభిషేకంలో దీనికి వినియోగం 
మం[తము : 
| | 
అయం దేవానామసురో వి రాజతి 
] | 
వశా హి సత్యా వరుణస్య రాజః । 
_ 2 జా 
] | 
తతస్పరి (బ్రహ్మణా శాశదాన 


ఉ|గస్య మన్య్యోరుదిమం నీయామి ain 


కాం. 1 అ. 2 సూ. 10 రెర్‌ 
పదము : 


అయమ్‌ | దేవానామ్‌ | అసురః | వి। రాజతి | 


| | | 
వశా। హి, సత్యా । వరుణస్య | రాజ్ఞః | 


తకః | పరీ | [బహ్మాణా | శాశేదానః | 
ఉగస్య | మన్న్యో? । ఉత్‌ | ఇమమ్‌ | నయామి niu 


అనువాదం : 
ఇందాది దేవతలలో పాపనిగహీతయై 
వరుణుడు విరాజిల్లుతున్నాడు. 
సత్యరూపాలై న పదార్థ జాతాలు 
రాజసమానుడైన వరుణచేవుని వశంలో ఉంటున్నవి. 
అందుకనే సర్వత స్తుతిమం్యతంతో, హవిస్సుతో 
అత్యంత ఉ[గుడైన వరుణుని అనుగ్రహం సంపా దిస్తున్నాను. 
అనృతభాషణా పాప జనితమైన 
జలోదరరోగ హేతుభూతమైన ఆయన |కోధంనుంచి 
అర్తుడైన ఈ పురుషుని రోగవిముక్తుని చేస్తున్నాను. lu 


మంతముః 

నమ స్టే రాజన్‌ వరుణాస్తు మన్యవే 
విశ్వం హర్యుఒ(గ నిచిశేషీ (దుగ్దమ్‌ | 
న్‌ me. 
సహస మన్య్యాన్‌ [ప సువామి సాకం 


శతం జీవాతి శరద స్రవాయమ్‌ nen 


36 అధర్వవేద సంహిత 
పదమ : 


నముః | తే; రాజన్‌ | వరుణ । అస్తు | మన్యే | 


జక, oa mr a mr 


విశ్వం హి! ఉగ। నిఒచికేషీ | (దుగ్దమ్‌ | 


సహ[సమ్‌ | అన్యాన్‌ | [ప। సువామి। సొకమ్‌। 


అణ శానా శానా 


శతమ్‌ | జీవాతి । శరద్‌ః | తవీ। అయమ్‌ 1బి ॥ 


అనా. ఉని అము 


అనువాదం : 
ఓరాజా! వరుణా! నీకో ధానికి నమస్కారం, 
ఓ ఉగ స్వరూపా! సర్వాపరాధాలను నీవెరుగుదువు. 
ఇలాంటి అపరాధులైన అనేక జనులతోపాటు 
ఇతనిని నీకు అందిస్తున్నాను. 
ఈ వ్యాధి పీడితుడు నీ అనుగహం వల్ల 
నూరేళ్ళు జీవించు గాక! n2n 


మంత్రము ఫి 
యదు వళ్ధాన్ఫేతం జిహ్వయా వృజినం బహు । 
| 
రాజ్ఞ స్త్వా సత్యధర్మణో కణ వరుణాదహమ్‌ nan 
పదము: 
| (| | 
యత్‌ | wel అన్నతమ్‌ । టప. | వృజినమ్‌ | అహం | 
| 
రాజ్ఞః | క! నిత్య ఒథర్శణః i ముజ్బామి | వరుణాక్‌ అహం 


naa 


కాం. 1 అ. ౪ నూ. 10 37 


అనువాదం : 
ఓ జలోదర రోగపీడితుడా |! 
నీ నాలుకతో ఈరోగ కారణమైన 
అసత్యభాషణాలను చేసినావు. 
ఈ అధిక పాపాన్ని పరిహరిస్తున్నాను. 
సత్యధర్నుడైన వరుణుని నుంచి 
ర్ట రోగ్యగస్తుడా ! నీకు విముక్తి కల్పిస్తున్నాను. "au 


మం|త్రము 
| 
ముబ్బామి త్వా వై శ్వానరాదర్దవాన్మహతన్నరీ । 


{ 
సజాతానుగేహా వద ద్ర్రహ్మ చాప చికిహి నః క్‌ శీ క 


నప rh 


పదము: 


ముజ్బామీ 1 త్వా! వైశ్వానరాత్‌ | అర్జవాత్‌ 1 మవాతః । వరీ 


[ | 
సఒజాతాన్‌ ! ఉగ। ఇహ ! ఆ! వద। బ్రహ్మ।చ। అవ! 


= అనని అం ఈ 


చికీహి | నః 14 


బులు తా Pn 


అనువాదం : 
ఓ రోగ్యగస్తుడా |! 
వైశ్వానర మహదర్శవం నుంచి 
నిన్ను విముక్తుని చేస్తున్నాను, 
ర్డీ ఉగస్వరూపా ! 
ఈ పురుషుని హింసించకుండా నీ నహాచరులను శాసించు. 
మా హవిస్సును స్వీకరించి 
అన్ఫత భాషణాది జనితమైన 
అపరాధాన్ని విస్మరించి 


38 అధర్వవేద సంహిత 
నాస్తోతంళో పరితుష్టుడవై 
భయాదులను నళింపజేయి. 14 


ఇది పదవ సూక్తం 


అల 


సంఖ పసూతి సరా క్ర 0 


బుషి : అథర్వుడు ॥ దేవత; మంత్రాలలో పేర్కొన్న పూషాదులు. ఛందస్సు! 
1 పంక్తి; 2 అనుష్టుప్‌, 8 చతుష్పదోష్టిగర్భా కకుమ్మత్యనుష్టుప్‌ ॥ 4 ॥ 
పథ్యాపంక్తి ॥ మం[తములుం 6.8 
వినియోగం; సుఖ(ప్రసవానికై చేసే కర్మలో దీనికి వినియోగం. 


మంతము ; 

వషట్‌ తే పూషన్నస్మిన్హూతావర్యమా 
హోతా కృణోతు వేధాః | 

స్మి సతాం నార్యృత[పజాతా వి సర్వాణి 


జీహతాం నూతవా . ulin 


పదము: 
వషట్‌ | తే| పూషన్‌ । అస్మిన్‌ | సూతే । అర్యమా | 


హోతా | కృణోతు | వేధాః | 


సిన్రతామ్‌ | నారీ | బుత ఒ|పజాతా 1 వి। వర్వాణి | 


జీహతామ్‌ । సూతవై | ఉం ఫర 11141 


కాం. 1 అ. 9సూ. 11 39 


అనువాదం; 
ఓ సకల [పాణిజాత పోషకుడవైన దేవా! 
నీకు ఈ సుఖ పసవ కర్మలో దేవతల నాహ్వానించే బుత్విక్కు 
అర్యముడై వషట్కారంతో హవిస్సు నిచ్చుగాక ! 
అలాగే సకల జగన్నిర్మాతమైన దేవుడు 
తదాత్మకుడై సుఖపసవ ఫలదాత అగుగాక ! 
ఈ హవిస్స్వీకారంతో సంతుష్టుడైన దేవుని (పూషన్‌ 
అనుగహాం వలన 
ఈ సతి సత్య పసవయె సుఖంగా |పసవించుగాళక ! 
సుఖ్యపసవార్థమై |పనవ నిరోధకాలైన 
సంధిబంధములు విడివడు గాక! tin 


మంత్రము: 
చత|సో దివః |వదిశశ్చశ సో భూమ్యా ఉత | 
ఖ్‌ 3 - ఖ్‌ | 
దేవా గర్భం సమైరయన్‌ తం వ్యూఒర్జువన్తు సూతవే ॥2॥ 
పదము ; 
| 
చతీ[ సః । దివః। [పఒదిశః | చత నః | భూమాాః । ఉత! 


దేవాః | గర్భేమ్‌ | సమ్‌ | ఐరయన్‌ | తమ్‌ | వి। ఊర్జువన్తు । 


సూతవే 12a 


అనువాదం ; 
ఆకసానికి సంబంధించిన |పాచ్యాది 
(పథాన చతుర్దికుపులు, 
భూలోకానికి సంబంధించిన చతుర్దిక్కులు, 


40 అధర్వ వేదసంహిత 


ఆ దిగ్గేవతిలైన ఇం|దాదులు 

ఈ గర్భాన్ని సంగతం చేసినారు, 

ఇప్పు డా దేవతలు (పసవార్గమై 

ఉదరస్థమైన గరా? ఇన్ని 

విగతాచ్చాదనం చేయుదురు గాక! 12h 


మంతము ; 

నూషా వ్యూఒర్జోతు వి యోసీం హావయామసి | 

[శథయా సూషణే త్వమవ త్వం బీష్కలే సృజ 134 
వదమః 


సూషా। వి; ఊర్జోతు | వి। యోనిమ్‌ | హాోపయామసి । 


ఇవ్వా చను అనన్ను అనన న. = క్యా 


(ట్రధయ | సూషజే | త్వమ్‌ | అవ । త్వమ్‌ | బిష్కలే | సృ 


వ; om 


san 
అనువాదం : 
(పజనయితి ఐన దేవత సూష 
గర్భావరణాన్ని తొలగించుగాక ! 
మేము కూడ సుఖ[పసవాని కనుకూలంగా 
గర్భనిర్గమన మార్గాన్ని వివ్నతం చేసాము. 
౧ ౧ par 
ఓ సుఖపసవదేవతా ! 
సీవు కూడ నేను చేసే సుఖ పసవ కర్మతో 
ప్రీతురాలవె ఆ మార్గాన్ని విశ్లే షించు. 
ఓ దేవతా! గర్భాన్ని అవాబ్ముఖం చెయ్యి. 19 
మంతము : 
| | 
నేవ మాంసే న పీవసి నేవే మజ్జప్వాపాతమ్‌ | 


కాం. 1 అ. 2సూ. 2 41 


అవైతు పృశ్ని శేవలం ననే రాలు తవేఒప జరాయు 


పద్యతామ్‌ = 1 4 ॥ 
పదము : 


| 
నఒ౬ఇవ । మాంసే।న। కీవేసి | న2ఇవ | మజ్జఒసు | ఆఒహతమ్‌ 


అవ । ఏతు | పృశ్ని | శేవలమ్‌ । శునే | జరాయు । అ త్రవే । 


వాఖ్య 


అవ । జరాయు | పద్యతామ్‌ 144 


శి వా తనని 


ఆనువాదం 3 


ఓ (పసవితీ! ఉదరగతమైన ఈ మాంసంతో 
నీవు స్థూలం కావు. 
ఈ మాయ, మజ్జాదులలో అబద్ధమైనది కాదు. 
నీటిపై నున్న నాచువలె 
ఆ గర 'వేష్టనాన్ని పతనం చేయి. 
ఆ జరాయువు శ్వాన భక్షణార్థమె 
అవపతనం చెందు గాక! 
మాయ భూమి"పె పడిపోవుగాక ! 14 


మంతము : 

వికే భినట్మి మేహనం వి యోనిం వి గవీని'కే | 

వి మాతరం చ వుతం చ వి కుమారం 

ర జరాయు పద్యతామ్‌ non 
వదమ[ 


వి; తే! భినద్మి । మేహనమ్‌ | వి। యోనీమ్‌ । వి। గవీనీకే। ఇతి! 


అన్నా ఇనా వాలు 


42 అధర్వవేద సంహిత 


వి; మాతరమ్‌ । చ। వ్యుతమ్‌ | చ। వి। కుమారమ్‌ | 


జరాయుణా | అవ । జరాయు | పద్యతామ్‌ 15 ॥ 


అనువాదం : 
ర్స్‌ గర్భిణీ ! నీ మేహనాన్ని (నీ మూతావసేక ద్వారాన్ని, 
తదా ధారభూతమైన యోనిని, 
దాని పార్శ్వంలో నిర్లమన |పతిబంధకాలుగా 
ఉన్న నాడులను, 
విభేదనం చేస్తున్నాను. 
ఈ విధంగా తల్లిని కొడుకును వేరుపరుస్తున్నాను. 
ఆ మాయనుంచి శిశువును 'వేరుపరుస్తున్నాను. 
ఆ మాయకూడ పడిపోవుగాక |! 1 ర్‌ i 


మం|తము ; 

యథా వాతో యథా మనో 
యథా పత గి పక్షిణః | క్ష 

ఏవా త్వం దశమాన్య సాకం 

క్‌ గా పతాపే క పేద్యతామ్‌ 164 
పదము; 

యథా | వాతేః। యథా | మసీః | 

యథా | పతన్హి | వక్షిణః | 

ఏవ। త్వమ్‌! దశఒమాన్య । సాకమ్‌ । 


కొం. 1 అ. ౩ నూ. 12 43 


థి ( 
జరాయుణా। పత ।; అవ। జరాయు | పద్యతామ్‌ 6 ॥ 


ఇతి ద్వితీయోఒనువాక £ 
అనువాదం | 
ఏ విధంగా గాలి వీచునో, 
ఎలా మనస్సు వేగంగా పరుగిడునో, 
ఆ విధంగా పదినెలలు తల్లి పోషించిన ఓ శిశువా! 
నీవు గర్భ వేష్టనంతో పాటు గర్భాశయంనుంచి 
త్వరగా బై టికి రా! 
ఆ మాయ కూడ పడిపోవుగాక ! 181 


ఇది పదకొండవ సూక్తం 
ఇది రెండవ అనువాకం 


అనువాకం: 9 


సూ ఠఈ ౦-2 
శ్వాసాది రోగనివారణ సూక్తం 


బుషి కి భృగువు, అంగిరనుడు॥ దేవత%ః యత్ష్మునాశనమ్‌ ॥ ఛందస్సు _ 1-8 
జగతీ; (28 శిప్టుప్‌) 4 అనుష్టుప్‌ ॥ మంతములు: 4 ॥ 


వినియోగం ; శ్వాసాది రోగనివారణార్థమై చేసే కర్మలలో దీనికి వినియోగం. 
మబ్బుపట్టిన రోజున, జడి పట్టినప్పుడు తన్నివారణార్థమై కూడ 
దీనిని ఉపయోగిస్తారు. 


మం[తము వి 


జరాయుజః [పథమ ఉ(ియా వృషా 


వావ, కా ఉన 


వాతా భజా ప్రనయన్నేకి వృష్ట్యా | 


44 అధర్వ వేదసంహిత 
సనో మృడాతి తన్వ2బుజుగో రుజన్‌ 

య ఏకమోజ స్ట్రేధా వీచ[కమే nin 
పదము | | | 


జరాయు2జః | [ప్రథమః | ఉసియేః వృష | 


వాత2అ|భజాః | స్తనయస్‌ | ఏతి | వృష్ట్యా | 


స। నః। మృడాతి ' తన్వేఒ | బుజాఒగః | రుజన్‌ | 


వ్‌ అనని అనన కొకు 


యః । ఏకమ్‌ । సజల (తేధా | విఒచ[కమే iin 


అనువాదం : 

వాతమేఘ సంజాతం నుంచి ఉత్పన్నుడై 

తేజస్వి, బలవంతుడైన సూర్యుడు 

వర్షంతో పాటు గర్జిస్తూ వెళుతున్నాడు, 

ఆయన బుజాగామి. 

రుగ్మతాదోష నివారకుడు. 

మన దేహాలకు సుఖా న్నిస్తాడు. 

ఆయన తన తేజస్సును మూడు విధాలుగా (పకాళింపజేస్తాడు 

nti 

మర్మితము : 


ఆకే ఆజ శోచిషా శిశ్రియాణం 


నమన్య స్తే స్వా హవిషా విధేమ | 


కొం. 1 అ. ౩ సూ, 12 
అబ్బా న్లమజ్బాన్‌ హవిషా విధేమ 
క్త న = - 
యో అ|గభీక్‌ పర్వాస్యా (భీతా 
పదము. 
| 
అపేఒఅపే | శోచిషా । శ్మిశియాణమ్‌ | 
౧ ౧ . యే 
నమస్య న్హః | త్వా। హవిషా । విధేమ । 


అజ్బాన్‌ | సమ్‌ ఒఅజ్కాన్‌ | హవిషా | విధేమ । 


యః | అగభీక్‌ | పర్వ | అస్య । గభీతా 


అనువాదం! 
[పాణుల అంగాంగంలో 
స్వతేజస్సుతో వ్యాపించిన నీకు 
నమస్కరిస్తూ హావిస్సు నర్పిస్తున్నాము. 
(గహించెే గమనళీలురైన సూర్యుని అనుచరులను, 
పరివార |పాయులైన దేవతలను 
హవనం అర్పించి పూజిస్తున్నాము. 
ఆతని అంగాలను పీడించే 
జ్వరాది రూప రోగాన్ని 
పరిహరించుట క 

మంత్రము ; 

క | 
ముఖ్బ శీర్షకాకి ఉత కనే ఏనం 


వరుప్పరురావివేశా యో అస్య | 


45 


n2n 


1241 


121 


46 అధర్వవేద సంహిత 
యో అభజా వాతజా యశ్చ శుష్మో 
వనస్పతీ నృచతాం పర్వతాంశ్చ ET 


పదము: 
ముళ్ళ | శీర్ష క్య్యాః | ఉత | కాసః | ఏనమ్‌। 


{ 
పరుః2.పరుః | ఆఒవివేశ [యః । అస్య । 


| 
యః | క్‌ థ్రజకాః | నారా! యః।చ। శుష్మః | 


వనస్సతశీస్‌ ; జక, । వర్వతాన్‌ | చ nan 


పారు మనన జలా 


అనువాదం * 
తలనొప్పి నుంచి కాసరోగం నుంచి 
ఇతనిని విముక్తుని చెయ్యి. 
ఇతని అంగాంగములను ఆవహించిన 
రోగాలను దూరం చెయ్యి. 
మేఘం నుంచి, వాతం నుంచి, ఉష్ణం నుంచి 
ఉత్పన్న మైన రోగాలు 
ఈ పురుషుని వదలి 
చెట్టులనూ గుట్టలనూ 
పట్టిపోవు గాక 1 ng 


మంత్రము : 
శం అ వరసైై గాతాయ శమ మ స్వపరాయ మే, 


శం గ్‌ చతుర్భ్భ్యో అన్లేభ్యః శమస్తు తన్వేశ మము 14 (1 


కాం 1అ 3౩సూ. 13 47 
పదము : 


శమ్‌ । మే । వరసై్మ ! గాత్రాయ । శమ్‌ । అస్తు! అవీరాయ। మే । 
శమ్‌ | మే! చతుః ఒభ్యః | అక్లేభ్యః । శమ్‌ | అస్తు | త న్వేఒ | 


మమ n4 i 
అనువాదం : 
(రోగి తన ఆరో గ్యానితై చేసే ఆశంస 
నాపైనుండే శిరస్సునకు సుఖ మగుగాక | 
నా అథోంగాలకు సుఖం కలుగుగాక ! 
నా కరచరణాలైన చతురంగాలకు కూడా 
సుఖం కలుగు గాక! 


నా శరీరానికి సుఖం కలుగు గాక! 14 
ఇది పన్నెండవ సూక్తం 
సూ కం.=.193 
కానే 


పరమాత్మకు నవంస్కారం 


బుషి: భృగువు. అంగిరసుడు § దేవత : విద్యుత్‌ ॥ఛ ౦దస్సు :- 1,2 అనుష్టుప్‌; 

$ చతుష్పాద్‌ విరాడ్డగతీ, శీ (తిష్పుప్‌ పరొబృహతీ గర్భాపంకి॥. 

మంత్రములు: 1411 

వినియోగం ;.. పిడుగుపాటును తప్పించేందుకై చేసే కర్మలో దీనికి వినియోగం 
అప్లే ఉపాకర్మలో అజ్యహోమంలో దీనికి వినియోగం. 


మం[తము : 
న | శ 
నమ స్తే అస్తు విద్యుతే నమస్తే స్తనయిత్నవే। 


నమ స్తే అ న్ద్వశ్మనే యేసా దూడాశే అస్యేసి nin 


48 అధర్వవేద సంహిత 
పదము: 


నమః | తే। అస్తు | విఒద్యుతే । నమః | స | స్తనయిత్నటే | 


నమః | తే, అస్తు | అశ్మనే | యేన | హో! | అస్యసి 114 


అనువాదం | 

డ్డి పర్షన్యా | నీ మెజపునకు నమస్కారం, 

గర్జించే నీ పిడుగునకు నమస్కారం. 

వ్యాపనశీలమైన మేఘానికీ నమస్కారం. 

స్తుతి నమస్కార, హవిరాదులను 

నీకు అర్హించని వానిపై 

సీ పిడుగును పడవేతువు కదా! tl ॥ 
మంత్రము ; 
నమస్తే |వవతో నపాద్‌ యత స్టవేః సమూవోసి । 

క | 
మృడయా న స్తనూఖ్యో మయస్తో కేభ్యీ స్క్బృధి 1 ॥ 
పదము: 


నమః | తే| (ప్రఒవతః | నపాక్‌ | యతేః | తవీః | సమ్‌ ఒ 


ఊపాసి | 
| | | 
మృడయ । నః। తనూభ్యః | మయః । తో కేభ్యః | కృధి ॥2॥ 
ఆనువాదం : 
అకాలంలో వర్షం పడకుండా 


మేఘ మండలంలోనే నిలిపే ఓపర్షన్యా ! నీకు నమస్కారం, 
పాతక దాహకమైన తేజస్సును 


కాం. 1అ ౩3సూ 13 49 


పిడుగుగా పడవేసేవాడవు నీవు. 
మా శరీరాలపై పిడుగుపడకుండా మమ్ము సుఖపెట్టు. 
మా ప్వుత పౌ్యతాదులను కూడ సుఖపెట్టు. na 


మం[తము : 
[పవతో నపాన్నను ఏవాస్తు తుభ్యం 


| | 
నమ స్తే హితయే తపుషే చ కృణ్మః | 


వ 


| 
విద్మ తే ధామ పరమం గుహాయత్‌ 
శ న్‌ = 
సము|్రే అన్తర్ని హితాసి నాభీః 19014 
పదము: 


పఒవేతః | నపాత్‌ । నమః | ఏవ । అస్తు | తుభ్యమ్‌ | 


అట అయా 


| 
నమీః | తే; హేతయే। తపుషే | చ। కృణ్మః | 
విద్మ । తే! ధామ । వరమమ్‌ | గుహా। యత్‌ । 


| | 
సము[దే। అన్త్సః। నిఒషహితా। అసి! నాఖః। 104 


అనువాదం : 

అకాలంలో వర్షం పడకుండా 

మేఘ మండలంలోనే నిలిపే ఓ పర్షన్యా ! 

నీకు నమస్కరించుటకంకు ఏమి చేయగలను? 

సంతాపకారకం అశనిరూపం అయిన 

నీ ఆయుధానికి నమస్కరిస్తున్నాము. 

ఓీప 1 సీ వుండే పరమ రహస్నసొనాని 
నం ర్షన్యా! నవు శ్‌ వాన్ని 


00 అధర్వవేద సంహిత 


మే మెటుగుదుము, 
అంతరిక్ష మధ్యంలో నీ నాభి కలదు. 
అక్కడే నీవుంటాను, Me 


నుం[తము; 

యాం త్వా దేవా అస్ఫజ న్ల విశ్వ 

ఇషుం కృణ్వానా అసనాయ ధృష్టుమ్‌ | 

సా సో మృడ విదథీ గృణానా 

తసై తే నమో అ దేవి 14 ॥ 
పదము ।; | 


యామ్‌ | త్వా। దీవాః | అనృజ న | విశ్వే । 
ఇమన్‌ | కృణ్వానాః | అసనాయ | ధృష్ణుమ్‌ | 
సా। నః! మృడ | విది | గృణానా | 


( 
తస్యై! తే! నమః । అస్తు । దేవి 14 i 


అనువాదం ః 
ఓ అశనీ! (ఓ పిడుగా! 
శతుహననాని'కై వేసే బాణంగా 
సర్వదేవతలు నిన్సు సృష్టించినారు. 
అలాంటి నీవు స్తుతి పాాతమవై మమ్ములను 
ఆ భయాన్ను ౦చి తప్పించి సుఖపెట్టు 
ఓ దేవీ! అలాంటి మహిమో 'పేతురాలవైన 
నీకిదే నా నమస్కారం, 14 ॥ 


ఇది పదమూడవ సూక్తం 


సూకం-14 





కులవధలా ౬ సూక్త 09 


బుషి: భృగువు, అంగిరసుడు॥ దేవత; యముదు॥ ఛందస్సు :- 1 కకుమ్మ 
త్యనుషుప్‌; $ చతుష్పదా:ః శి, 4 అనుషుభౌ విరాడనుషుప్‌ 
రు అ లు 
మం|తములు : 1 4! 
వినియోగం స్త్రీపురుష దొర్భాగ్యార్థమై వారికి చెందిన మాల్యాదులను ఖననం 
చేసే కర్మలో దీనికి వినియోగం. 


నుం్యతము; 

భగమస్యా వర్చ ఆదిష్యధీ వృక్షాదివ (సజమ్‌ । 
మహాబుధ్న ఇవ సర్వతో జోక్‌ పితృష్వాస్తామ్‌ nin 
పదము ; | | 


| శీ ] { 
భగమ్‌ | అస్య్యాః। వర్చః। ఆ । అదిషి। అధి । వృక్షాత్‌ ఒఇవ | 


వ్‌ - { 
[సజమ్‌ | 
మహాబుధ్నఃఒఇవ | పర్వతః । జ్యోక్‌ | పితృషు। ఆస్తామ్‌ ॥ | ॥ 


అనువాదం | 
వృక్షాలనుంచి పూలను మాలై కొసుకున్నట్టుగా 
అనిష్టురాలై న ఈ ఫ్రీ భాగ్యాన్ని, వర్చస్సును 
నా అధీనం చేసుకుంటున్నాను. 
భూమిలో ఎంతో లోతుగా 
పాతుకొని ఉన్న పర్వతం వలెనే 
ఈమె చిరకాలం తల్లి దండుల ఇండ్ల లోనే ఉండిపోవు గాక! ॥1॥ 


52 అధర్వవేద సంహిత 

మం[తము ; 

ఏషా శ్ర రాజన్‌ కన్యా ఒవధూర్ని దూయతాం యమ | 

- | . బ్‌ 

సా మాతుర్చధ్యతాం గృహేథి [భాతురధో పితుః THEA 

పదము | 

ఏషా | తే! రాజన్‌ | కన్యాఒ | వధూః | ని ధూయతామ్‌ । 
యు | 


స్తా। మాతుః | బధ్యతామ్‌ | న! అధోఇతి | [భాతుః | అధో 


wan అవా wy 


ఇతి | పితుః | 2 il 
అనువాదం ; - 
ఓ విరాజ మానుడవైన సోముడా! యముడా! 
ఈ కస్య నీ భార్య. 


ఈ దౌర్భాగ్యురాలను న నుంచి వెడలనడతువుగాక |! 
ఆమె తల్లి ఇంటీలో కట్టి పడ వేసీ నట్టుగా 

చిరకాల ముండుగాక | 

అలాగే సోదరుని ఇంటిలో బంధితురాలొ గాక ! 

జనకుని ఇంటిలో బంధీతురా లౌగాక! ల్లి ॥ 


మం[త్రము ; 
| శ | శ 
ఏషా తే కులపా రాజన్‌ తాము తే పరి దద్మసి | 
| | 
జోక్‌ ప్‌ నాకా ఆ స శమోప్యాత్‌ 15014 
పదను ; 
ఏషా । తే| కులఒపాః | రాజన్‌ | తామ్‌ | పం ఇతీ। తే। పరీ। 
క - 'దద్యసి 


mn) 


కాం 1అ రనూ 14 53 


జోక్‌ | పితృషు |! ఆసొతై | ఆ। శీర్షః | శమ్‌ ఒవ్‌ | ప్యాక్‌ nan 


దాదా చీ 
అనువాదం : 

ఓ రాజా! ఈస్తీ నీకు కులపత్ని 

ఈమెను నీకే అప్పగిస్తున్నాను, 

ఈమె శిరస్సు నేలపై [వాలునంత వజకు 

చిరకాలం పితృగ్భహాంలోనే నివసించుగాక |! ప్ర ॥ 
రా 

/ 

అసితస్య తే (బ్రహ్మణా కశ్యపన్య గయస్య చ॥। 


అ న్ల8కోశమివ జామయో పి నహ్యామి తే భగేమ్‌ 14 ॥ 


న 


పదము : 
| ( i i 
ఆసితస్య | తే | ([బహ్మణా । కశ్యపస్య | గయస్య | చ | 


అ నఃకోశమ్‌ ఒళివ | జామయుః | అపీ | నహ్మామి | తే। భగమ్‌ 


స rn చిన చన్ను 


1 4 i 


అనువాదం 1 
అసితుడనే బుషి మం|తంతో 
నీ నుంచి నివరింపజేస్తున్నాను. 
అలాగే కశ్యప మం|తంతోను 
గయుని మంతంతోను నీ భాగ్యాన్ని 
నీ నుంచి నివర్తింపజేస్తున్నాను. 
భగిన్యాది స్రీలు గృహ మధ్యంలో 


54 అధర్యవేద సంహిత 
థన వస్తాదులను దాచి 
కప్పి వేసి నట్టుగా నిన్ను ఉంచుతున్నాను. 14 


ఇది పదునాల్ల వ సూక్తం 


సూక్తం » 15 
సంఫంటన వంహాంయంజ్ఞ సలా క్ర 0 


ముష్ని; అథర్వుడు ॥ దేవత: మం కాలలో పేర్కొన్న సింధువు మొదలగు 
వారు॥ ఛందస్సు: 1 భురిగ్‌ బృహతీ ; 2 భురిగ్‌ పథ్యాపంక్షి ! త్కే4 
అనుష్టుప్‌ i మం[తములు : 4 1 4 un 


వినియోగం :- సర్వపుష్టి కర్మలలో దీనికి వినియోగం. మిశధాన్యాదులు: 
మధుమి[శసక్షు (పేలపిండి) మన పాశనంలోను దీనికి వినియోగం. 
సంపద అభివృద్ధి నిమిత్తం కూడ దీనిని వినియోగిస్తారు. 


మం[తము : 
ఇటు వీ అ d 
సం సం _నవన్తు సనవః 
] 
సం వాతాః సం పత తిణక | 
es wl 
ఇమం యజ్ఞం [వదివో మే జుషనాం 
లె | 
సం[సావ్యేఒణ హవిషా జుహోమి nin 


దము; 


(క 


eo 


( 
క్స్‌ | సమ్‌ | [సవన్సు । సిన్లవః । 
మ ry యఖ 
[ 
సమ్‌। వాతాః | సమ్‌ । పత | క్రిణః | 


అవా గాము 


కాం 1అ ౩౮3నూ. 15 55 


ఇమమ్‌ | యజ్ఞమ్‌ I [వ్రజ దివః 1 మే! జుషన్లామ్‌ | 


సమ్‌ ఒ (సామ్యెణ | హవిషా | జుహోమి nin 


అన ను ఇత 


అనువాదం 

నదులు నా కనుకూలాలై |పవహొంచుగాక | 

వాయువులు నా కనుకూలంగా వీచుగాక! 

పక్షులు నా కనుకూలమై ఎగురుగాక ! 

పురాతన దేవతలు నా ఈ యజ్ఞానికి వచ్చి 

హవిస్సును స్వీకరింతురు గాక! 

సవిస్తున్న ఆజ్యాదుల నీ అగ్నిలో హవనం చేస్తున్నాను. 1॥1॥ 
మం|ఉము: 


శే 
ఇహైవ హవమా యాత మ ఇహ 


ఇలా 


సం|సొవణా ఉకతేెమం వర్ధయతా గిరః | 

ఇహైతు సర్వో యః వశురస్మిన్‌ 

తిష్టతు యా రయిః [ప్ర ॥ 
పదము | 


ఇహ | ఏవ! హవమ్‌ | ఆ; యాత । మే! ఇవా । 


నమ్‌2 స్రావణాః | ఉత | ఇమమ్‌ ! వర్ణయత । గిరః | 


= అననా సమ ఎరు వాము హు 


ఇహ! ఆ । ఏతు | సర్వః। యః । పశుః | అస్మిన్‌ | 
తకు! Cr 112 (1 


re 


56 అధర్వవేదసంహిత 
అనువాదం + 
దేవతలారా |! 
నా ఈ అహ్వానాన్ని పురస్కరించు కొని ఇక్కడికే రండి, 
ఇక్కడ హోమం జరుగుతున్నది. 
స్తోత పారాలు వినవస్తున్న వి. 
స్తుతి పాతులై న మారు హవిస్సు నిచ్చె 
ఈ యజమానికి అభ్యుదయం చేకూర్మ్శండి. 
మో అనుగహం వల్ల సర్వపశు సంపద 
మా ఇంట వర్గిల్లు గాక! 
అలాగే ధనధాన్య రూపమైన సంపద 
' చూ ఇంట నెలకొను గాక! 1 బి ॥ 
మంతము : 
| | ॥ 
యే నదీనాం సం|సవన్తు్యత్సాసః సదమక్షైతాః | 
| i | - లె క జ 
తేభిర్మే సరై కః సంసొవై ద్ధనం సం స్రావయామసి ॥8॥ 
పదము ; 
{ | [ | | 
యే । నదినామ్‌ । సమ్‌2|సవ గ్టి। ఉత్సాసః | సదమ్‌ | అక్షితాః। 
| - " | 
తేభిః। మే! సరె వః ! సమ్‌ఒ|సావై 8। ధనమ్‌ ! సమ్‌ | [సావ 
అ డా అ జా se 
యామసి iad 


ఇ శని ఇక 


అనువౌదం : 
గంగాదుల |పవాహాలు 
భూమినుంచి అక్షయములై |పవహించుగాక ! 
గోహిరణ్యాది రూపమైన ధనం 
సస్యాదుల అభివృద్ధి ద్యారా మాకు లభించు గాక! ॥3॥ 


కాం, 1అ.3౮సూ 16 న్‌ 
మం[తము : 
{ | i 
రే సర్పిషః సం|సవ న్రి కీరస్య చోదక 
[1 చై! లె ల్ల 1 
తేభిర్మే సర్వైః సం|సావైర్షనం సం |సావయామసి ॥14॥ 
అ న్‌ా న దారు ఇ 
పదము ; 
J i ] 
యే | సర్పషః | సమ్‌ ఒ|సవని | కీరస్య | చ! ఉదకన్య చ! 


తేఖీ? | మే । సరై్యః | సమ్‌ ఒసావైః | ధనమ్‌ | సమ్‌ । [స్రావ 


యామసి (141% 
అనువొదం ; 
ఆజ్యాదులు, త్షీరాదులు, ఉదకాదులు 
అక్షయమై పవహించు గాక! 
వాటితో గోహిరణ్యాది రూపమైన ధనం 
సస్యాదుల అభివృద్ది ద్వారా మాకు లభించు గాక! ॥4॥ 


ఇది పదునై దవ సూక్తం 
సూత౦0. 106 
PY 2) 


చోర నాశన సాకం 


బుషి, చాతనుడు ॥ దేవత, 1 అగ్ని; 2 వరుణుడు, అగ్ని, ఇంద్రుడు; శీ, 4 
సీసమ్‌ ॥ ఛందస్సు : 1_$ీ అనువుప్‌ ! 4 కఠకుమ్మత్యనుషుప్‌ Il 
లు cm] 
మం[తములు | కీ! 
వినియోగం; ఈ సూక్తంతో ద్వేష్య మారణార్థం అభిమం [తించిన సీసచూర్ణ 
మి[శితాన్న [పాశనము, విరిచిన వెదురు కట్టతో తాడనం కూడ 
చేసారు 


08 అధర్వవేద సంహిత 
మం [త్రము [| 


యేఒమావాస్యాం శ్ర రా|తి ముదస్టు ర్వారిజమ పథ 

| | 
అగ్నిస్తురీయో యాతుహా సో అన్మభ మధి [బవత్‌ nian 
పదము: 


యే | అమాఒవాస్యాఒమ్‌ | రాతీమ్‌ | పక పప టా [వాజమ్‌ । 
న! థ వ 


TT | 
అ క్రిణః | 
ఫ్‌ 

శ [ 

అగ్నిః । తురీయేః | యాతుఒహా | సః | అస్మభ్యమ్‌ | అధి 1 


[బవత్‌ 11 ॥ 


అనువాదం : 
సర్వభక్షకులైన రక్షః పిశాబాదులు 
అమావాస్య రాతిలో నక్ష్యతాలు వెలుగుతుండగా 
పెకి లేచి వస్తున్నారు. 
తురీయాగ్ని, రక్షోహంత 
రక్షోఖీతిని మాక నివారించుగాక ! 1 ॥ 


మం[తము; 
| 

సిసాయాధ్యాహ వరుణః సీసాయాగ్నిరుపావతి | 

గ్‌ క్‌ క్‌ | లె l | 
కసం మ ఇన్ష0ః (పాయచ్చత్‌ తదజం యాతుచాతనమ్‌॥2॥ 

ద్ద వ ల న్‌ 

పదము, 

| { | | 
సిసాయ 1 అధి । ఆహ |! వరుణః | సీస్రేయ | అగ్నిః | ఉప | 


దనిని తన 


అవతి | 


కాం 1ల 3నసూ. 16 59 


( i 
సీనమ్‌ | మే | ఇన్ష0ః | (ప ! అయచ్చత్‌ । తత్‌ । అబ్బ! యాతు 


వనము చి తినను కతా 


ఒచాతీనమ్‌ ॥2॥ 
అనువాదం | 
నదిఫేనాది రూపమైన సీసమును 
జలాధిపతియెన వరుణుడు అభిమానిస్తున్నాడు. 
అగ్ని దానిని రక్షస్తున్నాడు. 
ఆ సీసాన్ని శతు నిరసన కాముడనైన నాకు 
ఇం|దుడు |[పసాదించినాడు. 
ఆ సిసం రక్షః పిశాచాది నాశకమైనది కదా! 2a 


మంత్రము: 


అమె 


1 న ] | 
ఇదం విష్కన్థం సహత ఇదం బాధతే అ త్తిణః | 


| 
అనేన విశ్వా ససహే యా జాతాని పిశాచ్యాః nau 


పదము ; 


ఇదమ్‌ | విఒస్కేన్ధమ్‌ | సహతే | తదను! బాధతే | అ త్తిణక 


యో ము వ మ కరన pa 


| | ॥ 
అనేన । విశ్వా । ససహే। యా। జాతాని । పిశాచ్యాః nan 


కాము చావని 
అనన ఉభినిన్ల 


అనువాదం : 
ఈ సీసం రక్షః పిశాచాది కత 
విఘ్న జాతాన్ని విచ్చిన్నం చేస్తుంది. 
ఈ సీసం మానవ భక్షకులై న 
రాక్షసులను బాధిస్తుంది. 
ఈ సీసంతో సర్వమూ లోబజచుకుంటున్నా. 


60 అధర్వవెద సంహిత 


పిశ్రాచాదులవలన కలిగే ఉప్మదవాల నన్నిటిని 
దీనితో నివారిస్తున్నాను. ng 


మంత్రము ; 
యంది నో గాం హంసి యద్యశ్వం యది పూరుషమ్‌ | 
తం త్వా సీసేన విధ్యామో యథా నోసో అవీరహా ॥4॥ 
పదము ; 
యది | నః । గామ్‌। హంపీ | యది | అశ్వమ్‌ | యది | 

| వూరుషమ్‌ । 


| | | 
తమ్‌ | త్వా। సీసేన | విధ్యామః | యధా! నః! అసః । అవీ 


రహా ॥14॥ 
ఇతి తృతీయోడనువాకః 
అనువాదం : 

ఓ ఫిరోధీ! నీవు మా గోజాతాన్ని హింసించినావు గనుక, 
అశ్వాదులను హింసించినావు గనుక, 
అలంటి అపకారిని నిన్ను ఈ సీసంతో తాడనం చేస్తున్నాను, 
ఇక మోదకూడా నీవు మా పుతపా(తాదులను 
హింసించకుండా చేస్తున్నాను. 14 i 


ఇది పదునారవ సూక్తం 


ఇది మూడవ అనునాకం 


అనువాకం : 4 


సూక్తం _ 17 
రకసావం అవడానికి 


బుషి? (బహ్మ ॥ దేవత; యోషితులు, ధమనులు! ఛందస్సు 1 భురిగనుషుప్‌ 
శ ల్‌ 

2,8 అనుష్టుప్‌ 4 4 [తిపదార్షీ గాయ|తీ 11 మం[తములు।; 114 11 

వినియోగం :. గాయంనుంచి (సవించే రక్తాన్ని ఆపడానికి, అతిగా (సవించే స్త్రి 

రజస్సును ఆసడానికి, ఐదుకణుపులు గల దండంతో ప్రణముఖంలో 

అభిమం[తించడానికి, దారుల కూడలి లోని మటిని తెచ్చి చల 

టు డా 

డానికి ఎండిన బురద మట్టిని చల్ల డానికి ఈ మం తాలను 
వినియోగిస్తారు. 


మం|తము శః 


{ | | 
అ భాతర ఇవ జామయ సిషను హతవర్శ్చ సః 1141 


_ 
| 


పదము; 
i | | 

అవమూః | యా౭। యవన్హి! యోషితః । హిరాః। లోహితఒవాససః। 
ల | [1 | న | 
అ (భాతరఃఒళవ | జామయః | తిస్టన్తు | హత౬వర్చసః il 
అనువాదం : 

రకృవస్త్రలైన రమణులవంటి 

ధమనులు వీర్యహినములై 

సోదరహినలై న స్రీలవలె నిలిచిపోవు గాక ! 11 


62 అధర్వవేదసంహిత 
మం[తము = 


క 
తిష్టావరే తిష్ట సర ఉత త్వం శిష్ట మధ్యమే | 


కనిష్టికా చ తిష్టతి తిష్టాదిద్దము నీర్మహీ 1 స ॥ 


అగ మమ్‌ మనా 


పదము, 


తిష్ట | అవరే । తిష్ట! వరే। ఉత | త్వమ్‌ | శిష్ట | మధ్యమే। 


అను. శన గా 


కనిస్టికా ! చ తస్టీత | ష్టాక్‌ | ఇత్‌ ! ధమనీః | మహి 12 11 


అనువాదం : 
గా|తం అధోభాగం లోని రక్ష నాళాలు (సవించకండి. 
అలాగే ఊర్థ్వాంగంలోని నాళాలు కూడ ఆగిపొండి, 
శరీర మధ్యభాగంలోనివి కూడ ఆగి పొండి. 
సూక్ష్మతరాలై న నాడులు కూడ రక్తం |సవించకుండు గాంక్ర 
అలాగే స్టూలతర ధమని కూడా 
రుధిరం |సవించ కుండా ఉండని, "2 


మం|తము . 

శతస్య ధమనీనాం సహసీస స్య హిరాణామ్‌ । 
అస్టురిన్మధ్యమా ఇమాః సాకమన్హా అరంసత 1 ల ॥॥ 
పదము ; 


AR ధమనీనామ్‌ 1 స సవ హ|సన స్య। హిరాణామ్‌ | 


అస్టుః | ఇత్‌ | మధ్యమాః । ఇమాః | సాకమ్‌ | అన్హాః | అరంసత 


wan అతను a చాన వ చని 


hg i 


కాం 1 అ. 4ఓ4సూ. 17 63 
అనువాదం : 

శత సంఖ్యాకాలైన హృదయగత ధమనులు 

సహస సంఖ్యాకాలైన శాఖానాడులు 

మధ్యభాగంలో వ్యాధివశం వల్ల 

రక్తం [సవిస్తున్న నాడులు అలాగే ఆగిపోనీ, 

నివృత్స రుధిర సావములై న నాడులతోపాటు 

మిగిలిన అన్ని నాడులు 

యభఖాపూర్వంగా ఉండుగాక |! ల్లి! 


మంతము ; 


| | t 

పరి వః సికతావతి ధనూర్బుహత్యఒ[కమీత్‌ | 
pr | క్‌ - 

తిష్ట తే లయతా సు కమ్‌ nh 4 i 


తు 


దము ; 


ర్‌ 


ల్‌ 


( | తే 
ద ॥। వః। సిఠతావతీ | ధనూః । బృహతి I అ|కమీత్‌ | 


కు ల ను 


తిష్ట | ఇలయేత ! సు । కమ్‌ 14 i 


అనువాదం : 
ఓ నాడులారా ! మోకు ఆధారభూతమైన నాడి 
ధనుస్సువలె వకమైన మూ తాశయ నాడి, 
బృహన్నాడి, పరితోవ్యాప్తమగు గాక! 
మీరంతా రక్తం |సవించకుందురు గాక! 
రోగికి సుఖాన్ని కల్పింతురుగాక ! 14 ॥ 


ఇది పదునేడవ సూక్తం 


సూక్తం = 18 
సౌభాగ్య వర్ధన సరాకం 


బుషి: (దవిణోదులు ॥ దేవత: మం|తాలలో పేర్కొన్న సవి|తాదులు ॥ 
ఛందస్సు: 1 ఉపరిష్టాద్‌ విరాడ్‌ బృహతీ: 2 నిచృజ్ఞగతీ ; 8 విరాడా 

నార సంక త్రీమ్లుప్‌ గీ అనుష్టుప్‌ : మం[తములు ; "An 
వినియోగం :_ స్త్రీ దుర్గక్షణ నివారణార్గమై చేసే హోమాదులలో దీనికి వినియో 
గం. అలాగే శాంతికల్చంలో మహాళాంతికై దీనిని వినియోగిస్తారు. 


మం[తము : 

( 
నిర్లక్ష్యం 2 అలామ్యుం 1 నిరరాతిం సువామసి | 
అథ యా భ(దా తాని నః |పజాయా 


{ 
అరాతిం నయామసి nil 
పదము: 


j 
నిః | లక్ష్య ఒహ్‌ | లలామ్యఒమ్‌ । నిః ! అరాతిమ్‌ | సువామసి। 


i | ] / క్‌ి 
ఆథ | యా। భదా। తాని | నః। [(ప్రఒజాయై । అరాతిమ్‌ | 
నయామసి | ॥11॥ 


అనువాదం : 
తిలక స్థానంలో ఉన్న దౌర్భాగ్య చిహ్నాన్ని 
నిరవశేషంగా తొలగిస్తున్నాము, 
అలాగే అనిష్టకరమైన అవయవాంతర్షత 
దుర క్షణాన్ని తొల గిస్తున్నాము. 
ఇవ కీల 
మణి కల్యాణచిహ్నో లైన చో 


కాం 1ల =£సూ 138 65 
అవి మూ సంతానానికి (పాప్పించుగాక | 
తొలగించిన ద ఎెర్బాగ్య చా లు 
శ తువునకు సం్యపాప్పింప జేస్తున్నాము nin 
మం[తము 


నిరరణిం సవితా సోవిష క వదో 


అమమ 


| | i 
ర్నెర్హస్త్రయోర్యరుణా మిత్రో అర్యమా | 


] [ 
నిరస్మభ్యమనుమతి రరాణా [పేమాం 


| [ 

దేవా అసావిషుః సొభగాయ 12 ॥ 
మత మస 

ని | ణిమ్‌ ! సవితా | సావిషక్‌ | వ. 


ట్‌ 
అవన్ని. అహము లు. 


| 
గి? | హస్తయోః | వరుణః | మిత: | అర్యమా ] 
] ] 
నిః | అస్మభ్యమ్‌ |! అనుమతిః | రరాణా! (ప! ఇమామ్‌ | 


] 
దెవాః | అసావిషః | నొభగాయ m2 


అనువాదం : 
సర్వపిరకుడై న సవిత 
పాదములలోని దుర్లక్షణాలను తొలగించుగాక |! 
అలాగే వరుణుడు, మితుడు, అర్యముడు 
చెతులలోని ముర్త మ తొలగింతురుగాక 1 
సర్వానువుతి పొందిన దేవ 
అభయమి స్తూ మాక 
అంగాంగము లలోని దుర్తక్షణాలను తొలగించుగాక |! 
అథర్వ. 5 


66 అధర్వవేద సంహిత 

మాకు నౌాభాగ్యాన్నిచ్చుటకై 

ఇం దాది దేవతలను అర్థిస్తున్నాము. Hd 
మం[తముః 

“ | 
యత్ర ఆత్మని తన్వాంఒ ఘోరమ్‌ అప్పి 
| ( 
యద్వా కిశషు [పతిచక్షణి వా । 
] 

సర్వం తద్వాచాప హన్మో వయం 


దేవ స్వా సవితా సూదయతు Te 


పదము. 


యక్‌ | తే । ఆత్మని | Sm me ఘోరమ్‌ | అప్పి । 


యత్‌! వా। శేశిషు | (వతిఒచక్షణే | ఐ వౌ । 


dss తతి | వాచా । అవీ | వాస? | వయమ్‌ । 
దేవః | తా | సవితా 1 సూదయ తు nan 


అనువాదం : 
ఓ దుర ర్రక్షణ భరితుడా | 
ని శరీరంపై పె నున్న భయంకర దుర్త ర్హక్షణాలను 
కేశములలోగాని, కన్నులలో గని, 
ఉన్న దుర్చక్షణాలన్ని టిని 
ఈ మం|తరూపమైన వాక్కుతో ధ్వంసం చెస్తున్నాము. 
సవితృ దేవుడు నికు (శేయస్సు నిచ్చుగాక |! ign 


కాం శల tur 19 67 
మంత్రము. 

] l (| 
రిశప దీం వృషదతీం గోషెధాం విధమాముత । 


విలీథ్యం౬ లలామ్యం! తా అస్మస్నాశయామసి 144 


దము 1 


ల 


రిశ్యఒపదీమ్‌ | వృషఒదతీమ్‌ | గ గోద 'సధామ్‌। విఒధనూామ్‌ | ఉత I 
ఏ౭.లీఢథ్యమ్‌ | ల వసన | తాః | అన్మక్‌ | నాశయామసి 141 


అనువాధం . 
దుప్పకాళ్ళవంటి కాళ్ళుగల స్రీలు 
పెద్దపళ్ళుగల సీలు, 
ఆవులాగ నడిచే (స్త్రీలు, 
స్రూత్కరెంచె పులు, 
ఏ దందతినుంచి ఆ దుర్తద్రణాలను 
మం|త| పభావంతో 
సువ రంప జేస్తుఎల్నము. 
నుదుటనున్న సుడిని కూడ తొలగిస్తున్నాము. 1 4 


ఇది పదునెనిమిదవ సూక్తం 
సూత౦0_. 19 
అజా 
శ తంనాశన సూ క్తం 
mets 
బుషి (బ్రహ్మ ॥ దేవత 1 ఇం|దుడు, జీ మనుషే ష్యుమవులు, లి రుుదుడు 


4 దేవతలు; ఛందస్సు" 1,4 అనుషప్పుప్‌, 2 పురస్తాద్‌ బృహతీ, 
8 పథ్యాపం క్షి ॥ మం[తములు ॥ 1 ఢీ 1 


GR 
వినియోగం 1. సాం గాం రామి: రర్మతలలో చినికి వియోగం. 


సుం[త్రదు * 


॥ 

మానో పిదన్‌ వివ్యాధినో 
మో అభివ్యాధినో విది 
ఆరాచ్చరవ్యాఒఅస్మ 


] 
ద్విషూచీ రిన్ల౦ పాతయ 


ఖో 


వమ్ము 2 


స్ట్‌ 


నః | విదన్‌ | విఒవ్యాధిస: 


rr 


| } 
మోళది | Sg న 


ఆరాధ | శరవ్యాఒ: | ష్‌ | 


జ ఇస్ట౦9 | పాతయ 


అన క 


అనువాదం: 

జ నై ౪,4 మిమ్ము క క్‌ ట్రుదేజు ని, “ Ens (మ 
or 

మేము అ దగుండు Ws of! 
అలాగే మస్ముల గురిని; ఇ నేయు. అదు 

నాటో టు! Cs 

మేము వొటక కుందునముా?గ | 

ఓ ఇందా! శ (తువుల. 

వదలిన శతసంహాతుఎును 

మాకు దూరంగా? పడతాను చేయు. 


ఖీ 


మంత్రము : 


( ల | 
ఐష్వభ్వొ అస్మచ్చర వః పతన్లు 


11111 


11141 


itl 


కొం. 1అ ఉసూ 19 69 


య్‌ అస్తా డే చాస్యాఒః | 


బ్‌ 


దై పీర్మనుష్యేషవో మమా 


మితాన్‌ వి పిధ్యత 12% 


ర 


దము; 
శ 


] 
విష్వళ్ళుః | అస్మత్‌ | శరవ౩ | పతన్లు 


యే ! అస్తాః। యే! చ| ఆస్యాఒః | 


| | 
దెనీః । మనుష్య2ఇషవః | మను । 
య ల ళ్‌ em 


వ కొన పలు 


అమి, తాన్‌ 1 వి। విధ్యత nai 


అనువాదం ; 
శ్యతువిసర్ముకాల న శస్త్రములు 
మాకు దూరముగా పడిపోవుగాక |! 
మా పొదిలో ఉన్న శరములన్నీ 
డైవసంబంధమైనవీ, మానవ సంబంధమైనవీ శర ములన్నీ 
మా శ్యతువులను సిర్మూలించుగాక ! వ్ల ॥ 


మం[తము ; 
| 
యోనః స్వో యో అరణః సజాత ఉత 


pny nl 
ననా 


; { 
నిష్టా యో అస్మాం అభిదాసతి | 
ర్‌ బట 
} 
రు|దః శరవ్య౭యైతాన్‌ 


] 
మమామి తాన్‌ వి విధ్యతు nai 


70 అధర్యవేద అుంహొత 


] 
యః। న8ః। స్వః । అరణః | స౭జాతకః | ఉత | 


| ( 
నిషః | యః । అస్నాన్‌ | అభిఒదాసతి | 
టి అనను. mr] 
రు[దః | శరవ్యఒయా ! ఏతాన్‌ | 


| 
మమ । అమి తాన్‌ 1d! విధ్యతు han 


అనువాదం : 
మా దాయాదులు అధిక బలవంతులై 
మములను అనవసరంగా బాధిస్తున్నారు. 
ర న్‌ా 
అలాగే సజాతులైన శ్యతువుంం కూడ బాధిస్తున్నారు. 
నికృష్ట బలులైన శ్యతువులు కూడ 
ఏవో ఇబ్బందులు కల్పిస్తున్నారు. 
ఈ మా శ/తువులందటీని రుృుదుడు 
శరసంహాతితో కొట్టుగాక ! 19 


మం|తము ; 
|| ] | 
యః సపత్నో యో౭సపత్నో యశ్చ ద్విషన్ఫపాతి నః | 
| 
దేవాస్తం సర్వే ధూర్వన్తు (బహ్మ వర్మ మమా న్రరమ్‌ ॥4॥ 
పదము : 
శ 


| 
యః | సఒపత్నః | యః | అసవత్నః 1 యః। వచ। ద్విషన్‌ | 


శపాతి | నః। 


కాం 1ల 4 నూ. 20 71 
| ( | } 
దేవాః | తమ్‌ |! సర్వే । ధూర్వన్తు ! (బ్రహ్మ । వర్మ | మమ । 


{ 
అన్తరమ్‌ ॥4 ॥ 
అనువాదం ; 

జ్ఞాతి రూవులైన శ ్రతువులు, 
జాతులుకా వి శతువులు మములను ద్వేషిస్తూ శపించ నున్నారు, 
స్తు _ అ = 
వారిని సర్వదెవతిలు హాంసింతురు గాక! 
నేను వదిలిన మం|తజలం నాకు కవచం అగుగాక! ॥ 4 ॥ 


ఇది పందొమ్మిదవ సూక్తం 
సూకం- 2౫౨2౮ 


ఇం|ద|పెరన 


బుషి: అధర్వుడు ॥ దేవత : 1. సోముడు, మరుత్తులు ॥ 2 మి|తావరుణులు : 
ఏ. వరుణుడు ॥ 4 ఇం|దుదు ॥ ఛందస్సు. 1 (తిప్టుప్‌; 2.4 అనుషుప్‌॥ 

ల న్‌ 
మంతములు : 14] 


వినియోగం;. సాం[గామికాది కర్మలలో, దర్శపొర్ణమా స్యాదులలో దీనికి 
వినియోగం, 


మం[తము , 
అదారస్ఫద్‌ భవతు దేవ సోమాస్మిన్‌ 
స్‌ 
యజే మరుతో మృడతా నః | 
_ Gal 
| | 
మా నో విదదధిభా మో అశ స్టిర్మా 


నో విదద్‌ వృజినా ద్వేష్యాయా 1111 


72 అభర్వనేద సంహిత 
పదము : 
అదార౬స్ఫక్‌ 1 భవతు । దేవ ! షం | అస్మిన్‌ | 


తమన అలు అకా 


యై ! మరుతః । మృడత 1 నః। 


a) నక Ca] 


న సగ కం 


అ వా న పలల 


నః । విదత్‌ | వృజినా । ద్వేష | యా nla 


అనువాదం : 
ఓ దేవా! సోమా! 
నా ప. తమ య. చెంతకు 
ర్డీ జకం య చేస్తున్న చః యజ్ఞ ౦లో 
మమ్ములను సుఖ పెట్టుదురు గాక | 
మాకు అభిముఖంగా ఉన్న శ్మ్రతులేజం 
మమ్ములను లోగొనగుండు గాక | 
అలాగే అపకిర్తి మాకు రాకుండు గాక! 
ఏ పాపములు మాకు (పజతిబంధకాలుగా నున్న వో 
అవి మమ్ములను అంటకుండు గాక! 111 
మం[తము. 
( | | 
యో అద్య సేన్యో పథోఒఘాయూనా ముదిరతే | 
| ఖ్‌. - 
యువం తం మి[తావరుణావస్మద్యావయతం పరి 1 ద 1 
పదము ; 


| 
యః | అద్య | సేన్యః | బక |! అఘజఒయూనామ్‌ ! ఉత్‌౬ 


తము mm బాకా 


కాం 4ల.ఉసూ 20 73 


యువమ్‌ | తమ్‌ | మకా. | అస్మత్‌ | యవపయతమ్‌ । వరి 


wr ల! అతా ము 


1ప | 
అనువాదం : 
ఇదో పరసేన వదలిన ఆయుథజాలం మా వా వైపు వస్తున్నది, 
ఓ మి!తావరుణులారా | 
ఆ శతు వినిర్ముక్తాలన ఆయుధాలను 
నూ నుండి దూరంగా పడ వేయండి. nau 


మంత్రము; 


} 
ఇతశ్చ యదముతశ్చ యద్‌ వధం వరుణ యావయ. । 


one 


వీ మహ హచ్చర్మ యచ్చ వరీయో యావయా వధమ్‌ ॥ఏ॥ 


ల్‌ 


పదము ; 


ఇతః | చ। యత్‌ | అముతీః। చ। యత్‌ | వధమ్‌ ! వరుణ । 


యవయ | 


స చా 


వి। సహిత | శర్మ | తూ | వరీయః | యువయ । వధమ్‌॥8॥ 


అ భక ర క 


అనువాదం ; 
ఓ వరుణా! మా సమాప శ్యతువు దగ్గర నుంచి 
మావెపు వస్తున్న ఆయుధాలను, 
అలాగే మాకు దూరంలో ఉన్న శ|తువులనుంచి 
వస్తున్న ఆయుధాలను, మా నుంచి దూరం చెయు 1 
ఓ వరుణా! మా శతువులకు అలభ్యమైన 
సుఖ మాకు ;పసాదించు. 


74 అధర్యవేద సంహిత 

అలాగే బలవతరమెన వారి శస్తాస్ర్రజాలాన్ని 

నార మా తో 

మా నుంచి దూరం చెయ్యి. 19 

మం్మతముః 
] 1 

శాస ఇతా మహాం అస్యమి[తసాహో అ సతః | 

we క న్‌ు 


వా 


నయస్య హన్యతే సఖా న జాయకే కదా చన 14 1 
పదము * 


కం! 


తాలు. శాక అనన జ 


సః। ఇతా | మహాన్‌ | అసి । అమి తఒసహః | అ సతః | 
థి క _ oe 


మో 


| యస్య | హన్యతే | సఫా! న। జీయతే | కదా । చన ॥ 4 ॥ 
అనువాదం : 

ఓ ఇందా నీవు శాసకుడవు 

ఈ విధంగా నీవు మహాత్త \గుణో పేతుడవు. 

శతువులను అభిభవించు వాడవు. 

శ|తుపహింసకు అతితుడవు,. 

ఇలాంటి నిన్ను శరణన్న పురుషుని 

శ్యతువులు హపింసించలిరు. 

అతడు ఎన్నడూ విరోధిపరాభూతుడు కాడు. 
ఇందానుుగహంవల్ల మేము శ్యతువులను జయిస్తాము.. ॥4॥ 


ఇది ఇరన్హైయివ సూకం 
సరూకి? 1 
అలానే 
(పజా = వొాలక _సరాకఠం౦ 


బుషి; అథర్వుడు॥ దేవత. ఇం[దుడు॥ ఛందస్సు : అనుష్టుప్‌ ॥ మంత్రములు తీ 
వినియోగం . [ప్రయాణ సమయంతో, స్వస్పివాచనంలో, పిశాచాది నివారణ 


కాం. 1 అ. షష నూ 21 75 


కర్మలో, ఉద్వేగవినాశనంలో, అసరాజిత గణంలోని సాంగ్రామి 
కాది కర్మలలో దీనికి వినియోగం. 


! | f 
వృ షెన్ట0ః పుర ఏతు నః సోమపా అభయంకరః 11181 


ల 


౬దాః | విశామ్‌ | పతిః | వృతఒ౬హా | విఒమృధః | వశీ! 


| 
| ఇన్ద9ః ' పరః । ఏతు |! నః । సొోముజపాః | అభయమ్‌ 


అహా బు ar జ. గా కనకము 


ఒకరః Il 


అనువాదం. 
స్వస్తి _పదాతయెన సర్వ పజాపాలకుడు, 
వృత సంహారం చేసిన వాడు, శతు వినాశకుడు, 
సర్వ|పొణిజాతాన్ని తన వశంలో ఉంచుకున్న వాడు, 
అభీష్ట పదాత, సోమపాయి అయిన 
అభయంకరుడై న ఇం|దుడు 
సం్యగామాదులలో మా ముందుండి మమ్ము నడుపుగాక! ॥1॥ 
మంత్రము ; 
U శ 
వి న ఇన్ష్య మృధో జహి నీచా యచ్చ పృతన్యతః । 
క్ష్‌ కె Ly 
అధమం గమయా తమో యో అస్మాం అభిదాసేతి ॥ 2 ॥ 
వదము ; 
వి। నః । ఇన్లర | మృధః | జహి! నీచా! యచ్చ । పృతన్యతః। 


శాల. జూకు 


76 అధర్వవేద సంహిత 


. { 
అధమమ్‌ | గమయ । తవుః। యః। అస్మాన్‌ । అఖవిజదాసతి॥2% 


అనువాదం ; 
ఓ ఇందా! మా కోసమై మాపై ఎత్తివచ్చే 
శ్యతువులను నళింపజెయ్యి. 
సేనలను గూర్నుకొని వచే, శృతువులను ని|గహించు. 
అలాగే మా'కే|త ధథధఎ"దులను అపహరించే శ|తువులను 
(మరణాళ్నిక మైన ) అధనుస్థితికి కొనివో, 1 బ్ర ॥ 
మం[తము : 
| i 
వి రక .౨ మృధో జహి వి వృ|తస్యహనూ రుజ | 
| | { 
వి మన్యుమిన్ల౦ వృ|తహన్నమి[త స్వ్యాభిదాసత: nad 


దము: 


ర్డీ 


వి। రక్షః 1 వి॥। మృధః | జహి | వృతస్యే | హనూఇతీ | రుజు 1 


అటా గోన 


వి మన్య్నుమ్‌ ! ఇష్టం | వృ|త2 హన్‌ | అమి[తన్య | అభిఒదా 


సేతః nan 
అనువాదం ; 
క్రి వృ(ఆసంహోరి | సీవు రిక్షకుడ వై 
బాధకులను పినష్టం శాయి. 
అలాగే యిద్దంలో మాకు జయం చేకూర్చు. 
శతు కపోలాలను విదారణం చెయ్యి, 
మమ్ములను చుట్లు ము క్రై 
శతు[కోధాన్ని కూడా ని|గహీంచు. 191 


కాం 1అ ౦సూ 22 77 
మం[తము; 


Gg 


పేన్ద0 ద్విషతో మనోఒస జిజ్ఞాసతో వధమ్‌ | 

వి మహ చృర్శ యచ్చ వరీయో యావయా వధమ్‌ ॥ 4 8 
పదము : | 

త్ర | ఇన్హ౦ | ద్విషతః | మనః | అవే | జిజ్ఞాసతః 1 వధమ్‌। 


| 
వి। మహత్‌ ! శర్మ ।! యచ్చ | వరీయః ! యవయ । వధమ్‌॥4॥ 


ఇతి చతుర్నోఒను వాక? 
అనువాదం ; 

డ్డి ఇందా! మా విరోధుల (కూరమనస్సును 

అపపహాతం చెయ్యి. 

మములను చంపదలచే పగవాని ఆయుభాన్ని ధ్వంసం చెయ్యి, 

మాకు విశేష రక్షణ నివ్వు. 

శత్రువుల మారణాయుభాలను పూర్తిగా దూరం చెయ్యి. 141 
ఇది ఇరవై. ఒకటవ సూక్తం 


ఇది నాలుగవ అనువాకం 


అనువాకం -5 
సూక్త _ 22 
పహృదోగ = కావఐంలల- చికిత్స 


బుషి; [బిహ్మ 11 దేవత _ సూర్యుడు, హారిమా, హృ|ద్రోగము ॥ ఛందస్సు, 
అనుష్టుప్‌ 11 మం[తములు : 14 141 


వినియోగం ః హృ|దోగ కామిలల చికిత్సలో దీనికి వినియోగం. 


78 అధర్వవేద సంహిత 

మం|త్రము, 

అను సూర్య ముదయతాం హృద్ద్యాతో హీరిమాచతే । 

గో రోహితస్య వచ్చేన తేన త్వా పరి దధ్మసి nln 

పదము , 

అను | సూర్యమ్‌ | ఉత్‌ ! అయతామ్‌ | హృత్‌ఒదోకితః 1 హరిమా 
| | చ।శే | 


గో ॥ రోహితస్య | వర్ధన | తేన । త్వా! పరి। దధ్మసి nin 


అనువాదం : 
ఓ రోగి! నీ హృ|దోగము, నీ కామిలా రోగము (కామెర్లు) 
య 
సూర్యునివైపు ఉత్కమించు గాక! 


లోహిత గోవర్లంతో నిన్ను కప్పి వేస్తున్నాను. hn 
మం[తము క 
| ( ( 
పది త్వా రోహితై ర్వర్తె ర్రెర్హాయుత్వాయ దధ్మసి | 
| 
యథాయ మరపా అసదథో అహరితో భువక్‌ 12 ॥ 
పదము ; 


( శ 1 
పరి।త్వా। రోహితై 8 వర్దెః । దిర్దాయుఒత్వాయ | దధ్య్మసి | 


గ { | ( 
యథా ! అయమ్‌। అరపాః | అసత్‌! అదో బతి! అహరితః ! 


ల! = అ 


భువక్‌ it 2 it 


కాం 1అ 5నూ 22 79 
అనువాదం , 

ఓ వ్యాధితుడా! నిన్ను లోహితవర్లంతో 

ఆలేపనం చెస్తున్నాను. 

ఈచికిత్సతో అపగత పాపుడై న రోగి 

దిర్దాయుష్మంతుడగు గాక! 

వాపక్షయానంతరం 

ఆ రోగజనితమైన హరిద్వర్ణం తొలగి పోవుగాక ! 12 


మంత్రము | 
| 
యా రోహిణీనేవత్యాశ 
ద 


ww a గా 


గావో యా ఉత రోహీణీః | 


F 
రూవం రూపం వయోవయ 


ఇ 


సాభీష్ట్వా వరి దధ్య్మసి nan 
పదము ; 


యాః | రోహిజణీః | దేవతా్య2.ః | 


మ అనితా 


|] 
గావః | యాః । ఉత | రోహిణీ? | 


_ 


| 
రూపమ్‌ ఒరూపమ్‌ | వయఃజఒవయః । 


కేతన. 


తాభిః | తా! వరి | దధ్మసి 1d 


అనువాదం . 
దేవతా సంబంధమైన లోహిత వర్ల సంయుతాలైన 
కామధేశ్వాదులు కలవు. 


80 ఆధర్వవేద సంహిత 
అలాగే మానవులకు సంబంధించిన కపిల గోవులు కలవు 
ఆరంటి రూపము, యొవనము 
పరి|గహిొంచి, ఓ రోగారుడా! 

— 
సతో ము వేళింప జేస్తున్నాము Me 
మంత్రము * 


శుకేషు తే హరిమాణం 
రోపణాకాసు దధ్మసి । 
అధో హార్మిదవేషు తే 
న. దధ్నసి 1 


వదము : 


శుశేషు | తే। హరమాణమ్‌ I 


ఈ క్యా 


రోవణాకాసు | దధ్మసి | 


న అను టకా 


{ 
అధోఇితి | హారి|దవేషు | తే| 
హరిమాణమ్‌ | ని | దధ్మసి 14 ॥ 


అనువాదం ; 
ఓ రోగార్తుడా! నీ శరిరం లోని రోగ జనిత హరిద్వర్గం 
చిలుకల లోను, రోపణకములనే 
పక్షులలోను (పవేశ పెడుతున్నా ము. 
౨ల్రా గే గోపితనకములనే 


కొం 1అ రసూ 2౩ 81 


పక్షివిశేషములలోను 
హా పె బట్ట న (5 శి 
నీహ రిద్వర్హాన్ని (పవేశింప జేన్తున్నాము 14 


to 


ఇవె ఇరవై రండవ సూక్తం 


సూక్తం - 29 
శ్వేత కంషునాశన సూ కం 
బుషి; అథర్వుడు ॥ దేవత వనస్సతులు (రామా, కృష్ణా, అసిక్నీ ॥ ఛందస్సు;- 
అమష్షుప్‌ / మం[త్రనులు 1411 


వినియోగం :_ శ్వేతకుష్టు నివారణకై చేసే అజ్యహోమాదులలో ఈ (కింది 
రెండు సూక్తాలను వినియోగిస్తారు. 


మం[తము : 


| wi ఎ a 
న_ర్రంజాతాస్యాషథే రాజ క్ట అసిక్ని చ । 


జాజి విన్ను ఆన 


ఇదం రజని రజయ కిలానం వలితం చయక్‌ nin 
సదము ; 
నర్రమ్‌ ఒజాతా ! అసి! పీషదే | రామే । కృషే । అసిక్ని | చ। 


ఇదమ్‌ ! రజని | రజయ । కిలానమ్‌ । సలితమ్‌ | చ! యత్‌ 81॥ 


అనువాదం : 
హార్మిదాఖ్యమైన ఓ ఓషధి! 
నీవు రాతిపూట అంకురించినావు. 
౫ ఓ భృంగరాజమా! ఓ ఇందవారుణీ! ఓ నీలీ ! 
మో రందజూ రాతిలో ఉత్పన్నమైన వారు. 
మో రి అంగాన్ని పొడలు తొలగించి 


ఎ కా. అ జమ లాతరా మా. 


* గుంట గలిజేరు 
ఆథరగక్స, 6 





22 అధర్వవేద సంహిత 
మో రంగుతో అనేపనం చేయండి. 
అకు తెల పడి పోయిన వెంటుకలను 
CC ౮౧ 
మొ రంగుతో అనులేపనం చేయండి. nla 


మంత్రము : 


( ] i 
కిలాసం చ పలితం చ నిరితో నాశయా పృషత్‌ | 


i [ 
ఆ త్వా సో విశతాం వర్ణః పరా శక్లాని వాతయ ॥ ద ॥ 


పదము: 


] | 
కిలాసమ్‌ | చ । పలితషమ్‌ | చ। నిః। ఇతః | నాశయ । పృషత్‌ | 


Pres అ మట బూతామా్య i జా లా 


| | | 
ఆ| త్వా। స్వః। విశతామ్‌ | వర్షః। పరా । శుకాని | పొతయ 
i ళా ణ గా 


1 ద ॥ 


ఆజ్‌ 


అనువాదం : 
శ్వేత కుష్టు పిడితము పలితచేశము అయిన 
వ్యాధి దూషిత శరీరం నుంచి 
వానిని వేర్పటబిచిి ఒ ఓషధులారా ! నిరనశేషం చేయండి. 
ఓ రోగి! తిరిగి నీ పూర్వ వర్ణం నీలో పవేశించు గాక! 
శుక్షాది వర్ణాలు దూరానికి తొలగి పోవుగాక! వ్ల ॥ 

మం[తము; 

క } | శీ 
అసితం తే (పలయనమాస్థానవుసితం తవ | 


అసక్న్యస్యోషధే నిరితో నాశయా పృషత్‌ 10 ॥ 


పదము ; 


] | 
అసితమ్‌ |; తే | [(పఒఇలయనమ్‌ | ఆఒస్టానమ్‌ 1 అసితమ్‌ । తవ। 


కొం 1అ రిసూ 25 83 
అసిక్నీ ! అసి! షఉషధే! నిః। ఇతః । నాశయ । పృషత్‌ 13 ॥ 
అనువాదం ? 

ఓ నీలి! నీ ఉత్పత్తిస్తానం నల నిది, 

ని అస్థానం నల్లనిది." న 

ఓ ఓషది! నీవు నల్లని దానవు గనుక 

ఈ రోగ్యాక్రాన్ల శరీరం నుంచి 

ని ఆలేపనం వల్ల తెల్ల పొడలను, 

నెరిసిన వెం[టుకలను వేరుచేసి వినాశం చెయ్యి. ల్లి ॥ 


మం[తము ; 

| ] ( 
న. కలాసస్య తనూజస్య చ యత్‌ త్వచి | 
దూషో్య కృతస్య [బ్రహ్మణా లక్ష్మ శ్వేతమనీ నశమ్‌ ణ॥ 4 ॥ 
పదము: 


| { } 
అస్ట2జస్య | కిలాసస్య | తనూ౬ఒజన్యి 1 చ। యత్‌ | త్వచి | 


14 ॥ 
అనువాదం ౫ 
అస్థిగతము, తనూగతము, 
చర్మగతము అయిన కుష్తుదోషం, 
దానివల్ల కలిగిన చిహ్నాలు 
ఈ మం[తపయోగంతో నశింప జేసినాను, 14 


ఇది ఇరభై మూడవ సూకం 


సూక్తం = బెశ్తీ 
కంష్షంనాశన సతో కం 


యుషి* [బ్రహ్మ 1 దేవత _ అసురీ వనస్పతి ॥ ఛందస్సు: 1,3,4 అనుషుప్‌, 2 
( టె 


నిచ్చత్‌ పథ్యాపంక్తి ॥ మంతములు; 14 | 
మంత్రము ; 
| | 
సుపరో జాతః [పథమ స్తస్య త్వం పి తమ్‌ ఆసిధ | 
శక క క్షే జాన 


తద్‌ అసురీ యుభథా జితా రూపం చ| వనస్పతీన్‌ min 


దము : 


ల్‌ 


i Es 


U 
౬పర్ణకః | జాతః |! పథమః | తస్య | త్వమ్‌ | పిత్తమ్‌ | ఆసిథ। 


| 

తత్‌ ! ఆసురి; యుధా। జితా! రూపమ్‌ । చ కి | వనస్పతిన్‌ 

ష్‌. గ్‌ జ 
అనువాదం | 

ఓ ఓషది! నీవు తొలుత గరుత్మంతుని వలన పుట్టిన దానవు. 

తొలుత ఆయనలోని పిత్రాశయంగా ఉన్న దానవు, 

ఆ పిత్తాన్ని అసురమాయ యుద్ధం చేని గెలుచుకొని 

దానికి ఓషధుల రూపం కల్పించింది. ila 
చుం[తము : 

| | 

అసురీ చ్యకే [పథ మేదం కిలాసభఖేషజమ్‌ 


| 
ఇదం కిలాసనాశనమ్‌ । 


ను 


అనీనశక్‌ కిలాసం సరూపామ్‌ 


a] 


అకరక్‌ త్వచమ్‌ 


న 


పదను ; 


85 


n2n 


ఆసురి । చే |! పథమా!। ఇదమ్‌ । కిలాసఒభేషజమ్‌ | 


ఇదమ్‌ | కిలాస౬నాశనమ్‌ I 


హహ అ బ్య 


శ 
అనీనశత్‌ । కిలాసమ్‌ | స౭ రూపమ్‌ | 


అకరత్‌ | త్వచమ్‌ 


అనువాదం 1 


11 ద hh 


ఆ అసుర మాయా రూపమైన శ్రీ, 
ఈ చికిత్సలో ఆదిభూతమై, 

ఈ గరుత్మంతుని పిత్తంతో ఏర్పడిన 
నీల్యాది జాషధాన్ని చేసినది. 

ఇది కిలాసరోగ నాశకమైనది. 
దానిని పయోగించడం వల్ల 

ఈ కుష్టును నాశనం చేసినది. 


అలాగే చర్మాన్ని సమానరూపంగా చేసినది. A 


మం[తము $ 


| |] | 
సరూపా నామ తే మాతా సరూ 


అడవ 


i a 
హో నామ త ణా |} 


1 టో 


[ | 
సరూపకృత్‌ త్వమోషధే సౌ సరూవమిదం కృధి ॥8॥ 


2 అగు షాని ఒరి 


అద్య ఎట సంవబాత 
పదము : 


| $ 
సఒరూపా । నామ। తే। మాతా। సజరూపః। నామే। తే । పితా; 


జ్య ae 


సరూప2కృ్ళత్‌ | త్వమ్‌ | ఓషధి! సా స౬రూవమ్‌ | ఇదమ్‌ । 


కృధి ॥138॥ 
అనువాదం : 

ఓ టషథధి! నీ గల్లి అయిన భూమి 

నీతో సమాన రూపం కలది. 

నీ తండి అకాశం కూడ నల్ల నిదే. 

ఓ ఓషధి! నీవు సృష్టించిన పదార్ధాన్ని 

సమానరూపంగానే చేసినావు. 

న్‌ఫీ అంగాన్ని నీతో సమానవర్ష ౦ కలదిగా చెయ్యి, igi 


మం[తము : 
శ్యామా సేరూపంకరణీ పృదివ్యా అధ్యుద్భృతా | 

ఇదమూ షు [ప పాధయ పునా రూపాజీ కలయ 11 411 
పదము | 


| 
శ్యామా | సరూపమ్‌ఒకరణీ । వృదివ్యాః | అధో! ఉక్‌ ఒభ్బీతా | 


- me 


| ॥ | 
ఇదమ్‌ । ఓంఇతి సు। [ప । సాధయ । పునః । రూపాణి । కల్పయ 


n 4 11 
అనువాదం : 
శ్యామ వర్ల మైన నీవు 
అసమానమైన దనిని 


కాం. అ ర సూ. 25 27 
సమాన గూపం చేస్తూ 
భూమిపై ఉత్పన్న మైనావు, 
ఓ పీషధీ! నీవీ రోగ దూషితమైన 
అంగాన్ని రోగ వినిర్ముక్తం చెయ్యి, 141 


ఇది ఇరవై_ నాలుగవ సూక్తం 
సూ కం 25 
Dn) 


శితజ్వర దూరీకరణ సూ కం 


బుషి, భృగువు. అంగిరసుడు దేవత యత్మనాశనుడై న అగ్ని ॥ ఛందస్సు :- 
1 (తిష్పుప్‌, 2 $ విరాడ్‌ గర్భా (తిష్పుప్‌, గీ పురో ఒనుష్టుప్‌ 11 
మంతములు : 114 ॥ 


వినియోగం ?. శీతజ్వరాది శాంతికై sg చికిత్సలో దీనికి వినియోగం. ఇనుప 
గొడ్డలిని కాచి సీట్రితో వేసి ఆ వీటితో రోగికి అభిషేకం చేసారు. 


మం[తము : 
| 
యదగ్నిరాపో అదహత్‌ [వవిశ్య 
గ క త 
య తాకృణ్యన్‌ ధర్మధ్భితో నమాంసి | 
త|త త ఆహుః పరమం జని[తం 
సనః సంవిద్వాన్‌ పరి వృజీ తఠ్మన్‌ ili 
ద ధి 
పదము : 
( |] 4 
యత్‌ | అగ్నిః | ఆపః । ఆఅదహాత్‌ | పఒవిశ్య | 


యత | అకృణ్యన్‌ | ధర్మ ఒధృతః | నమాంసి | 


88 అధర్బజద సంహిత 
/ / 
త్మత। తే। ఆహుః |! వరమమ్‌ | జని|త్రమ్‌ । 
wr ఇ ఉల అబ క్యు తాట 
సః। నః। సమ్‌ ఒవిద్వాన్‌ | పరి; వృజ్లీ | తక్శన్‌ nln 
- అజ — 0 న 


అనువాదం 1 


తప ప్తపరశుద్వారా అగ్ని 

నీటిలో (పవెళించి నీటిని వేడిచేస్తున్నాడు. 

ఆ నీటితో తడపడం వల్ల ఓ జ్యరమా | 

నీవా అగ్నిని తెలుసుకొని మా శరీరాలను పరివరించ 
ధర్మానుష్టాన పరులైన యజమానులు 

ఈ అగ్నిలో అన్నాదులను ఆహుతి చేస్తున్నారు. 

అలాంటి అగ్నిలో ఓ జ్వారమా 1! నీవు జనించితివని చెప్పారు ॥1॥ 


మం[తము ; 
యద్యర్భిర్యది వాపీ sh 


శకల్యేషి యదీ వా తే జన్మికమ్‌ | 


[హూడుర్నామాసి హరితస్య దేవ 

స నః సంవిద్వాన్‌ వరి వృ్లీ తడ్శన్‌ 2 
అ ఢా 

పదము: 


యది । అర్చిః।; యదీ। వా। అఫీ 1 శోచిః 
శకల్య2.ఏషి | యది | me జనితమ్‌ 


[హూడః | నాము | అసి। హరితస్య ! దేవ । 


hem శ్రమ ఈగ జ ve 


సః।|నః। సమ్‌2విద్యాన్‌ | పరి ! వృజ్ల | తేక్ళన్‌ TRA 
న జ ల ౪ 


జనా 


కాం 1అ ర5నూ. 25 39 
అనువాదం : 

ఓ జ్వరమా! నీవు ఉష్ణగుణయుకమైతే, 

శరీర సంతాప కారిణివైతే, 

అగ్నిలో జన్మించిన దానవైతే, 

ఓ దేవా! నీవు రోగిలో పితవర్ణాన్ని కల్పిస్తావు. 

న్‌ తక్మన్‌ | (ఓ శీతజ్వరమా 1) 

నీవు మా శరీరాలను వదలివెళ్ళు. 

నీపేరు “హుడువు” అని హరితవర్గంవల్ల (పసిద్ధమైనది. ॥2॥ 


మం[తము ః 
[ 
యదీ శోకో యది వాభిశోకో 
ల స 
యది మ రాజ్ఞో నరుణస్య్యాసి పుత్రక 
f 
_హూడర్నామాసి హరితస్య డవ 


{ 


నః సంవిద్వాన్‌ వరివృజ్లీ తక్ళన్‌ i di 
ణా! లు 


ర్‌ 


పదము 3 


యదీ | a యది | వా । అభిఒశో కః | 


అ కాంత 


యది 1 వా! రాజ్ఞః | వరుణస్య | అసీ | పు[తః | 


| | 
_హూడుః ! నామ । అసి | హరితస్య | చేవ | 


చాలా we 
— త శూాతాక.. కను. 


| 
సః। నః । సమ్‌ విద్వాన్‌ | పరి। వృజ్లీ | తళ్మన్‌ nan 
gar త - a) ణి pr 


ఆనువాదం : 
ర్స్‌ శీతజ్వరమా ! సీవు శరిరాన్ని దహించువాడవైతే, 
సర్వ శరీరాన్ని పాలిపోవునట్ల్టు చేయుబాడవెతే, 


90 అధర్వవేద సంహిత 
నీవు పాపకారులను శిక్షించే వరుణునకు పుతుడ వగుదువు. 
నీపేరు “ హుడువు* అని హరితవర్షం వల్ల (పసిద్దమెనది. 

: రం లు థి 
కీ దేవా! నీవు రోగిలో ఏత వర్ణాన్ని కల్పి స్తావు. 
ఓ తక్ళన్‌ ! (ఒ శీతజ్వరమా [0 నీవు మా 
శరీరాలను వదలి వెళ్ళు, 19 ॥ 
మంతముః 
క | 

ననుః శీతాయ తక్ళనే 
స్‌ న 

నమో రూరాయ శోచిషే కృణోమి । 
షై  - 

యో అన్యేద్యురుభయద్యుర ఖ్యేతి 

/ గా న్న i న 1 

తృతీయుకాయ నమో అస్తు తక్మనే 1 4 ॥ 

పదము: 

నమః । శీతాయ | తక్ళనే | 


నమః | రూరాయ | శోచి మే | కృణోమి | 


జ mo mn 


యః | అన్యేద్యుః । ఉభయ ఒద్యుః | అభిఒఏతీ | 


ఇ యు. 


1 / 
తృతీయకాయ | నమః । అస్తు | తక్ళనే 14 ॥ 


అనువాదం! 
రీతజనది మైన ఎ జ్వరమా! నీకు నమస్కారం. 
శీతానం కరంశరీ రాన్ని కాలెపోజేసేజ్వరమా! నీకు నమస్కారం 
అలాగే రోజు విడిచి, రోజువచ్చే శీతజ్వరానికి, 
రెండు నోజులకు ఒకసారి వచ్చే శీతజ్వరానికి, 


కొం. అ 5 సూ. 26 91 


మూడురోజులు విడిచి వచ్చే జ్వరానికి, 
ఈ సర్వ జ్వరాలకు నమస్కారం n4 ॥ 


ఇది ఇరవై ఐదవ సూక్తం 
సూ కృం--౪6 
సంఖ వాపి సా క 0 


బుషి: |బహ్మ ॥ దేవత: మం|తాలలో 'పేర్కాన్న ఇం|ధాదులు ॥ ఛందస్సు: 
1, 8 గాయ।శతీ, 2 |తిసదా సామీ |తిష్టుస్‌ (ఏకావసానా), 4 పాదనిచ్చత్‌ 
గాయ।తీ (ఎకావసానా॥ మం|తములు 3 An 


వినియోగం: ఖడ్గాది సర్వశస్ర నివారణకై చేసే హోమంలో, "చంపడానికి 
వచ్చిన శ|తువును చూచినప్పుడు పరించడానికి, దుశ్శకున దర్శ 
నంలో పరించడానిక్కి విజయ స్వస్యయన కర్మలో దీని విని 
యోగం. సుఖపాప్పికై స్నిదించేముందు వీనిని పరించి, ముఖాన్ని 
తుడుచుకొని పడుకోవాలి. అలాగే నిద్రలేవగానే పరించాలి. ఉపా 
కర్మలో, ఆజ్యహోమంలో కూడ ఈ చెప్పటోపు రెందు సూళ్తా 
లకు వినియోగం 


నుం్యతము; 


{ [ | 
ఆ రేంసావస్మ దస్తు 'హితిరైవాసో అసత్‌ | 


బ్‌ ను ఈచాన శక కూసు 


ఆరే అశా యమస్యథ il iin 


పదము; 


ఆరే | అసొ। అస్మత్‌ । అస్తు । సతి | దేవాసః । అసత్‌ । 


pan తటాక అ. రాజు వా అకా 


ఆరే | అశ్మా ॥ యమ్‌ | అస్యథ mtn 


ర్త అధర్యవేద సంహిట 
అనువాదం : 

ఓ దేవతలారా! 

దూరంలో కన్పిస్తున్న 

శతుపయుక్షమైన ఖడ్గం 

మా దగ్గణికు రాకుండా 

దూరంలో పడిపోవుగాక ! 

ఓ శతువులారా | 

మాపై మోరు వేసే రాళ్ళు 

మాకు దూరంలోనే పడిపోవు గాక! 1 ॥ 


మంతము ; 
సఖా సా వస్మభ్య మస్తు రాతిః 
i - © 
సఖే న్‌ భగః సవితా చితరాధాః 12 


పదము ; 

ల! | 

సఖా । అసా | అ స్మభక్యమ్‌ ! అసు | రాతిః । 
Prd a) 


i ) | 
సఖా | ఇన్ద్రః | చభగ౭ | సవితా చితఒ రాథాః 11న an 


అనువాదం: 
ఈ అడి సంలో కనిపించే సూర్యుడు 
మా న. సుద్ది క్రై మాకు స్నేహితు డగు గాక! 
అలాగే ఇం|డోడు, భగుడు, సవిత, 
సవుస ధన సంపత్సంసిద్ధికై మాకు మి|తులగుదురుగాక ! ॥2॥ 
మం|తము ; 
| } ( 


యూయం నః [పవతో నపాన్మరుత:ః సూర్యత్వచసః । 


| 
శర్మ యచ్చాధ స్మపధాః ian 


కొం. ] అ ర5నూ 26 9౩ 


యూయమ్‌ | నః । [పఒవతః | నపాత్‌ | మరుతః | 
న్‌ న్‌ [| | 
సూర్య ఒత్వచసః | 
శర్మ I యచ్యాథ। సఒ|వధాః 190 ॥ 


అనువాదం ; 
అకాలంలో వరపాతం కాకుండా 
అకాశంలోనే ఆపే పర్జన్యుడు మమ్ము కాపాడుగాక |! 
ఓ మరుత్తులారా! 
సూర్యుని చర్మం వంటి చర్మంగల మో రందరూ 
మాకు అతి సుఖకరమైన శరణాన్ని కల్పించండి, Ee 


మం[తము వి 


సుషూదత మృడతీ మృడయా న 


ఉమకు శా నునా 


స్త్రనూఖ్యో భయసో కేభ్య స్క్టృధథి 114 ॥ 
పదము: 


( 
సు సూదత | మృడత | మృడయే | నః । 
{ 


శా అ వనమా ng) 


తనూభ్యీః | మయేః I తో కేభ్యః | కృధి 114 1 


అనువాదం : 
ఓ ఇందాది దేవతలారా! 
మాషపై శత్రువులు విడిచే బాణాదులను, 
మా నుండి దూరంగా పడవేయండి. 
అలాగే మాకు సుఖాన్ని కల్పించండి. 


94 


అధర్యవేద సంహిత 
ఓ ఇం్యదాది దేవతలారా ! మమ్ములను సుఖపెట్టండి. 
మూ శరీరాలకు, పుుతాదులకు సుఖం కల్పించండి. ॥శ॥ 


ఇది ఇరవై ఆరవ సూక్తం. 


సూక ౦.27 
మ) 
£యుషి, అధర్వుదు ; (స్వస్త్యయన కాముదు) ॥ దేవత, ఇం|దాణి ॥ ఛందస్సు; 
1 పథ్యాపంకి, స్కీ4 అనుష్టుప్‌ ॥ మం|తములు: 1 4 11 


మంత్రము : 
( | 
ఆపః పాదే పృదార్వఒస్రిషపా నిర్ణరా యవః | 


} 1 1 
తాహాం జరాయు భిర్వయముక్ష్యా౩వపి 
ఆస ఆడు J Mm ( 
న్యయా పగ బం nia 


పది టయ 
| 
అమూః | పొరే ! పృదాక్వఒః | (తిఒసప్తాః | నిః౬జరాయవః | 
ష్‌ ల్ల . ల! | 
తాసామ్‌ | జరాయు2భిః | వయమ్‌ | అక్ష్యాఒ । అపి! 


క 
వ్యయామసి । అఘ౬రయోః | పరిఒపన్ధినః 1111 


అనువాదం. 
ఈ కన్సించే పృదాకులు (సర్పజాతులు,) (తిసప్తములు,౫* 
జరారహిత దేవతల వలె సాగలోకంలో నివసించేవి. 
వాని కంచుకములతో అచ్చాదితులమై, 
మమ్ములను హింసింపదలచిన మా శ్యతువుల కళ్ళకు 
మేము కన్సించకుందుము గాక! niu 
* మొదటి "పేజీ చూడుడు. 


కొం. 1 అ రసూ 27 95 
మం[తము: 


విషూచ్యేతు సై నీ పినాకమివ విభతీ | 


విష్వక్‌ వునర్భువా మనోసేమృద్ధా అఘాయవః 121 


భ్‌ 


జల 
ది 


బి 


క. ఏతు | కృన్తతీ । పినాకమ్‌ ౬ఇవ | వి భతీ | 


| ల గ | | | 
విష్వక్‌ 1 పునః౬భువాః | మనః | అసమ్‌ ఒబుద్దాః | అఘజఒయవః 


చావ శని చినా రని 


1 2 i 

అనువాదం : 

పినాకము వంటి ఆయుధాన్ని ధరించి 

శతు విదారణం చేస్తూ వచ్చే 

శతుసేన ఛిన్నాభిన్నమై పోవుగొక | 

ఒకవేళ అది తిరిగి సంఘటితమైతే 

దాని మనసు అస్తవ్యస్తమగుగాక ! 

ఇలా సం్టభాంతమైన సినను నడిపే 

పరాఐకార పరాయణులు సమృ్మద్దిరహితు అగృచురుగాక !॥ జీ ॥ 
మం్మతము: 


గ i 
న బహవః సమశకన్‌ నార్భకా అభి దాధృషుః | 


వేజోరద్గా ఇవాభితో ఒసేమృద్దా అఘాయవః 139 1 
పదము: 
న। బవావః 1 సమ్‌ | అశకన్‌ 1న । అర్భకాః | అభి | దధృషుః | 


వేణోః। అద్గ్దాఃఒఇవ | అభితః | అసమ్‌ ఒబుద్ధాః | అమలు 


| idl 


O0౮ అధర్యవేద సంహిత 
అనువాదం : 

శతువులు అధిక నంఖ్యాకులై నా 

మమ్ములను గెలుదుటకు అశక్తు లగుదురు గాక! 

అల్ప సంఖ్యాకులై న శ|తుసేనకు కూడా 

మేము దుర్నిరిక్ష్యల మగుదుముగాక |! 

వెదురునకు చుట్టూ మొలిచిన శాఖలవలె 

విరోధులు సమృద్ధి రహితు లగుదురుగాక |! me 


మంగతను : 
i | | 
[పేతం పాదౌ[పస్ఫురతం వహతం పృణతో గృ హాన్‌ | 
] 
ఇన్దార్గిణ్యే ఒతు (పథమా జీతాముషితా పురః 14 ॥ 
పదము: 
| 
[ప। ఇతమ్‌ | పొదోౌ | | । న్ఫురతమ్‌ ! వహతమ్‌ । పృణతః । 
గ్భహాన్‌ | 
/ ॥ లె 
ఇన్దారిజీ | ఏతు | [ప్రథమా । అజీతా! అముషితా। వరః ॥4 ॥ 
అనువాదం ; 
ఒ ఐ'దములారా! మొ గమనం వేగవంతం కానీ, 
మౌ” ఇష్టఫలదానంతో సంతృప్తులై మీరు 
మమ్ములను ఉద్దిష్ట పరనరపాల గృహాన్ని చేర్తురు గాక! 
మా రక్షణకై మాసేన ముందు ఇం|దాణీ నడచుగాక ! 


ముందు నిలిచి అజేయురాలై 
అపహరింప వీలులేనిదై ఆమె మ మృనుగహించుగాక ! ॥ 4, 


ఇని ఇరవై. ఏడవ సూకం 


సూ త్తం 26 
దంషనాశన సూ కం 


బుషి; చాతనుడు ॥ దేవత: 1,2 (పూర్యార్థమువకు) అగ్ని : 2 (ఉత్ప రార్థము 
నుండి) _ 4 యాతుధానులు॥ ఛందస్సు: 1, 2 అనుష్టుప్‌, 8 విరాట్‌ 
సథ్యాబృహాతీ, 4 పథ్యాపంక్తి ॥ య. 1 ఢీ 1 


వినియోగం; ఉద్వేగ నివారణార్లమై చేసే మణిబంధనాది కర్మలలో దీనికి 
వినియోగం, 


మం[తము; 
ఉప [పాగాద్‌ దేవో అగ్నీ రక్షొహామీవచాతీనః | 
/| i | క్‌ - - 
దవాన్నప ద్వయావినో యాతుధాసాన్‌ కిమీదినేః nin 
స. 


ఉప | ప। అగాత్‌ | దేవః | అగ్నిః [ రక్షఃఒహా | అమీవఒ 


al) వ చను చు అనా 


చాతనః | 
దహన్‌ | అప। ద్వయావినః । యాతుఒధానాన్‌ । కిమీదినీః nin 


a ఈధని 


అనువాదం ; 
పిశాచాది హంత రోగనాశకుడు అయిన అగ్ని 
వాచిక కాయిక హింసనారూపుడై 
రంథాన్వేషణం చేసే యాతుభానులను 
దహింప జేస్తూ, ఉద్వేగ కొరులైన రాక్షసుల 
వినాశార్థమై ఉద్విగ్న పురుషుని సమాపించినాడు. nf 


మంత్రము : 

శీ | శ 
[సతి దహ యాతుధానాన్‌ (పతి దేవ కిమీదినః | 
ఆథర్వం 7 | క్ష్‌ క్ట 


98 అధర్యవేద సంహిత 


| 
(పతీచీః కృష్ణవ_ర్రనే 0 దేహ యాతుధాన్యఒః 1 ని ॥ 


ళు 


పదము: 


| 
(పతి । దహ | యాతుఒధానాన్‌ | (పతీ | దేవ | కిపదినః | 


ప్రకీచీః | కృష్ణ౭.వర్త ర్హనే | సమ్‌ | దహ । యాతుఒధాన్యఒః Ta 


వ్‌ ము 


అనువాదం : 
డ్‌ అగ్నీ! రాక్షసులను భస్మీపటలం చెయ్యి. 
ఓ దేవా! పిశాచాది విశిషాలను దహింపజెయ్యి, 
క్స్‌ అగ్నీ! [పాణులకు |పతికూలురైన యాతుభానులను 
నిరవశేషం చెయ్యి. ian 


మం[తము వ 


యా శశాప శపనేన యాఘం మూరమాదథే , 


వ ఎలు Ca 


నా! 


] { | 
యా రసస్య హరణాయ జాత మాలరేఖే తోకమత్తు సా॥18॥ 
పదము: 


యా | శశావీ | శపేనేన । యా | అభమ్‌ । మూరమ్‌ | అఒదధే 


జతను =] 


యూ । ade స్య! హరణాయ । జాతమ్‌ | అజరేఖే। తోకమ్‌ | 
అత్తు। సా nan 


అనువాదం : 
యాతుధాని అ|కోశంతో శపించినది. 
మఠశొక యాతుథాని సర్వకిల్సిషములకు 
మూలమైన పాపాన్ని పరిగహిం వినది. 


కాం 1అ ర్‌ సూ. 28 99 
మజొక యాతుధాని మా సంతాన రకాన్ని 
(తాగుటకు |పారంభించినది. 
ఈః సర్వయాతుధాన వర్షమూ 
మా శతు సంతానాన్ని భక్షించుగాక ! 18 
మంత్రము : 
| i 
పు[తమత్తు యాతుధానీః స్వసారముత నప్త్యఒమ్‌ | 


అథామిధో విశేశ్యోతి వి ఘ్నతాం 


{ |) 
యాతుధాన్యో౭వి తృహ్యునామరాయ్య ౬: 1 4 ॥ 


దము: 


మ్మ్‌ 


పు[తమ్‌। అత్తు । యాతు౬ధానీః | స్వసారమ్‌ | ఉత | న ప్హ్య౭మ్‌। 
నా లా కానని బటు _ _ వమన 
అథ | మిథః । విఒ కేశ్య ౬౩ | వి। ఘ్నతామ్‌ | 


యాతుఒథాన్యఒః | ప్‌ తృహ్యనామ్‌ । అరాయ్యజఒః ॥4॥ 


wy అక్కు 


ఇతి పంచమోడనువాక 8 


అనువాదం : 
ఆ యాతుధాని తన పుతుని తానే భక్షించుగాక | 
తన భగినిని తానే భక్షంచుగాక ! 
తన సంతానాన్ని తానే భక్షించుగాక |! 
తదనంతరం ఆ యాతుధానులు 
వెం్యటుకలు విరబోసుకొని 
ఒకరినొకరు చంపు కొందురు గాక! 


100 అధర్వవేద సంహిత 
అలాగే దాన (పతిబంధకాలైన పిశాచులు 


పరస్పరం పోరాడి చత్తురు గాక |! 
ఇదె: ఇరవై ఎనిమిదవ: సూక ఈ 


ఇది ఐదవ అనువాకం 


అనువాకం: 6 
సూక్తం - 29 


రాజ్య సంవరన సూకం 
థి జాట్‌ 


బుషి: వసిష్టుడు ॥ దేవత : [బహ్మణస్పతి, అభీవ ర మణి ॥ ఛందస్సు: అను 
వవ్‌ 1 మం[తములు: 161 

వినియోగం: శతు నిర్ణిత రాజ్యాభివృద్ధికి చేసే [ప్రక్రియలో దీనికి వినియోగం. 

మంగతము : 

అభీవ ర్రేన మణీనా యేనేన్లో9 అభివావృధే | 


తెనాస్మాన్‌ [స్రహ్మణస్పతేఒభి రాష్ట్రాయ వర్ధయ 11141 
పదము ; 


అభిఒవ, శ్రేన మణినొ | యేన | ఇన్ద0ః | అభిఒవవృధే | 


చానా ము న అనాలా 


తేస్‌ | అస్మాన్‌ |! | బహ్మణః | పకే। అభి । రాష్ట్రాయ | వరయ 


fli 
అనువాదం : 
ఏ చ్యకనేమ నిర్మితమైన మణీతొ 


ఇం|దుడు సర్వతః (పవృద్ధు డైనాడో, 


కాం. 1ఆఅ.6సూ 29 101 
ఆ నమహిమోపేతమైన మణితో 
శతుపీడితులైన మమ్ములను స్వరాజ్యాభివృద్ధికై 
కరి తురగ ధనాదులతో అభివృద్ధి చెందించు. ni un 
మం[తము: 
| క్రీ 
అభివృత్య సపత్నానభి యా నో అరాతయః । 
అభి పృతన్య నం తిష్టాభి యో నో దురస్యతీ i ప ॥॥ 
పదము : 
క 
అభిఒన్బత్య | సఒపత్నాన్‌ । అభి యాః। నః । అరాతయః | 
శ = a 
అభి | పృతన్య నమ్‌! తిష్ట! అభి; యః । నః। దురస్యతీ 1॥2॥ 


అనువాదం . 
ఓ అభీనర్శమణీ !* మా సహజ శ్యతువులకు 
అభిముఖంగా నిలబడు. 
మా రాజ్యాన్ని అపహరించిన శతువులకు 
అభిముఖంగా నిలువు. 
యుద్దోన్ముబుడై న శృతువునకు అభిముఖంగా నిలబడు. 
అలాగే మాపై అభిచారాది రూప క్ష్యుద కర్మలను 
చెయ తల పెట్టిన శ తువుకు ఎదురొడ్డి నిలబడు. ran 


మంగతము . 

అభి త్వా దేవః నేవితాభి సోమో అవీవృధత్‌ | 
జూ జాం జా క 
అభి త్వా విశ్వా భూతాన్యభీవరో యథాసేసి Han 


న. 


te ఎరా gy చక్రనేమి నిర్మిత మణి 


102 అధర్వవేద సంహిత 
పదము : 


క్ష; తా ప | కా] అభి | సోమీః | అవీవృధత్‌ | 


ae |! త్వా! వత భూతాని | అభిఒవదర్తః | యథా | అససి 
11 ఏ ॥ 


అనువాదం : 
ఓ మణీ! ద్యోతనాత్మకుడైన సవిత అభివృద్ధి కారకుడై నాడు. 
అలాగే సోముడు మాకు అభ్యుదయం కల్పించినాడు. 
నిన్ను నిఖిల భూతములు అభివృద్ది చెందించినవి. 
నిన్ను ధరించిన పురుషునికి 
సర్వత అభివృద్ధి కారిణి వవుతున్నావు, 1 ఫ్రీ ॥ 
మంత్రము 3 


అభీవరో అభిభవః సపత్నక్షయణో మణికి | 


wall | 
ర్‌ం మహ్యం బధ్యతాం సపత్నేభ్యః నరాలు 14 
పదము; 


అభివ ర్తః 1 అభిజఒభవః | సపత్నఒక్షయణః 1 మణీిః | 


నా కా అ ఉస అనా, అనా బు గన్ను 


రాష్ట్రా్థియ । మహ్యమ్‌ | బథ్టతా లం! సజపత్నేభ్యః వరా 


ఒభుటే 1 411 


అనువాదం : 
శ్యతు పరాభవం చేసే సపత్నక్షయకరమైస ఓ మణి | 
నాచేతి నలంకరింతువు గాక! 
రాజ్యాభివృద్ధికి, శ్యతుపరాభవానికి 
నేను కట్టుకోన్న ఈ మణి కారణ మగుగాక |! 1 4 


కాం.అ 6సూ 29 103 


మం[తము : 


] / 
ఉదసొ సూర్యో అగాదుదిదం మామకం వచే! | 


జానా 


| | | 
యభథాహం శతుహోఒసాన్యసపత్నః సపత్నహా 150 ॥1 
పదము ; 


| 
ఉత్‌ | అసౌ। సూర్యః | అగాత్‌ | ఉత్‌ | ఇదమ్‌! మామకమ్‌। 


] 
వచ? | 
( 
యథా । అహమ్‌ | శతుఒహః । అసాని। అసపత్నః। సపత్న 
| ఒహ శ5 ॥ 
ఆనువాదం ! 
ఈ సూర్యుడు ఉదయించినాడు. 
ఈ నా వాక్యం ఉదయించినది. 
అభీవర్తమణి ధారినైన నేను శతు హంతకుడ నౌనట్టు 
ఈ ఉదయం జరిగింది, 
అందువల్ల నేను శతురహితుడ నవుతున్నాను. 
శత్రు హంతకుడ నవుతున్నాను. 15 


మం|తము : 
జీ అది | | ఒర్‌ టి 
టు వృషోభి రాష్ట్రో9 విషానేహిః | 
[ 
యథాహమేషాం వీరాణాం విరాజాని జనస్య చ  ॥16॥ 
పదము ; 


| [ 
సపత్న ఒక్షయణః । వృషా। అభి 2 రాష్ట్ర్రః | విజససహిః | 


జు చామ, కలము How ఉనా 


104 అధర్వ వేద నంహిత 

| | | 
యథా | అహమ్‌ | ఏషామ్‌ | వీరాణామ్‌ । విజరాబాని। జనన్య | 
చ nn 


అనువాదం 
శతు నాశకుడును, పజలకు ఇష్టఫబణాయ కుడును, 
స్వపర రాష్ట్ర అధిపతిని అయి పదే ఎదే పరులను 
అభిభవించే వాడన వుతున్నాను, 
ఈ మణి ధారినైన నేను శతు బాధలను, శ|తుభటులను 
స్వపరజనాన్ని నిిగహించువాడ నైనాను. HG 


ఇది ఇరబ్రై త"మ్మిదవ సూపవం 
సూకం.౩0 
Pre) 
ఆంవంంష్య వర్ధన సరాకం 

బుషి: అథర్వుడు (అఆయుషాముడ్చు॥ దేవల: విశ్వేదేవులు॥ ఛందస్సు; 
1,2, 4 (తిష్టుప్‌ ; లే శాక్వరగర్భా విరాడ్‌ జగతీ ॥ మంత్రములు : 1411 
వినియోగం ఆయుష్యకర్మలో, స్థారీపాకంలో, ఘృతపండ్య్మ్యతయాన్ని వేసి 
అభిమం|తించి, దానిని తినవలెను, ఉపనయన కర్మలో వటువు 

నాభిదేశాన్ని పట్టుకొని జపింపవలెను. ఆయుష్కాముడు చేసే 

వై శ్వదేవ యాగంలో, అధ్యాయోత్సర్థన కర్మలో వేపే అజ్య 

హోమంలో, ఐరావతి మహాశాన్రిలో, పుష్పాఖిషేకంలో, దర్శ 


పౌర్ణ మాసొదులలో వషట్కారాసునుం[ఠతణంలో దీనికి విని 
యోగం, 


మం[తము : 
క్‌ | 
విశ్వే దేవా వనేవో రక్షతేమ- 


{ 
ముతాదిత్యా జాగృత యూయమస్మిన్‌ । 


కాం. 1 అ 6 సూ. 30 105 
| i 
మేమం సనాఖిరుత వాన్యనాభి 
| 
ర్మేమం [ప్రాపత్‌ పొరుషేయో వధో యః nin 


పదము ; 


శాన న! 


విశ్వే | దేవాః | వసవః | రక్షీత 1 ఇమమ్‌ | 

ఉత | ఆదిత్యాః | జాగ్భత । జనక్‌ అస్మిన్‌ । 

మా! ఇమమ్‌ । సఒనాభిః | ఉత | వా। అన్య౬సాభిః | 

మా! ఇమమ్‌। |! ఆపత్‌ | ఖారుషియః I వధః యః ॥1 4 


అనువొదం : 
ఓ విశ్వేదేవతలారా ! ఓ వసుదేవతలారా ! 
మో రందరూ ఈ ఆయుష్కాముడైన పురుషుని రక్షించండి, 
మణి ఓ ఆదిత్యులారా | 
మోరు కూడ ఇతని రక్షణకై జాగ్భతులు కొండి, 
దాయాదులు కాని, ఇతర శత్రువుల. కాని, 
ఈ పురుషుని హింసించుటకై దరిచేరకుందురు గాక! 
వురుషకృ్కతమైన హింస 
ఈ ఆయుష్కాముని దరిచేర కుండుగాక ! 111 


మం[తమను : 
యే పో దేవాః పితరో యే చే పుత్రాః 


awa 
1. 


సటితసో మే శృణుతేదము కమ్‌ । 


106 అధర్యవేద సెంహిత 
i ] 
సర్వేభో ౪ సక పరి దదామే్యేతం 
| 
సం సే౬నం జరసే వహాథ 12 ॥ 
ఆవయిళీ 
పదము ; 


రెమే వః। దేవాః । పిత ర౭। యే। చ। ప్యుతాః। 


ఇ ఈ బక 


| 
స౭౬చేతసః | | శృణుత | ఇదహ్‌ I & ఉ_ర్హము | 


కనాను అమి. a 


సర్వేభ్యః | సక పరీ । దదామి । ఏతమ్‌। 


అను నా చెద అ 


స్వస్టి। ఏనమ్‌ | జరసే | వహాథ 1 1 
అనువాదం 1 
ఓ దేవతలారా |! 


మొ పితరులు, పుుతులు అందరూ ఈ ఆయిుహ్మాముని 

విషయంలో సమాన మనస్కులై 

నేను చెప్పే ఈ మాటను వినండి, 

ఈ పురుషుని రక్షణార్థమై మోకు అర్పిస్తున్నాను. 

ఇతనిని వృద్ధు డ య్యెదాకా రవ్నంచండి, nan 
మంత్రము: 

| ] 
యే దేవా దివి ప యే పృదివ్యాం య్‌ 


( ( 
అ న్తరిక్ష పషధిషు ప పశుష్వప్ప్వ 1 _న్లః । 
త్‌ 
శే కృణుత జరసమాయుర మ్మై 
tile 1 కా క ॥ 
శతనున్య్యాన్‌ పరీ వృణక్తు మృత్య్యూస్‌ 19 ॥ 


కాం. 1అ 6సూ. 30 107 


యే । దేవాః । దివి! స్థ స్థ! యే! పృదివ్యామ్‌ | యే | 


me వినినా 


అ నరికే | ప్‌ష త్‌ నా అ న్హః । 


తే। కృణుత | జరసమ్‌ | త్ర] అస్మై | 


చు అదు కని 


శతమ్‌ | అన్య్యాన్‌ | పరీ | వృణక్తు। మృతూ్య్యూన్‌ ign 


ఆనువాదం ః 
ఓ దేవతలారా! సూర్యాదులై న మోరు దివిలో ఉన్నారు. 
అగ్నా్యాదులైన మిరు భూలోకంలో ఉన్నారు. 
వాయు [పభృతులైన మీరు అంతరిక్షంలో ఉన్నారు. 
పషథులలో, పశువులలో, ఉదకములలో మోారున్నారు. 
మో రందరూ ఈ ఆయుష్కాముడై న పురుషునకు 
వృద్ధు డయ్యేదాకా ఆయుస్సు నివ్వండి. 
శతాధిక అపమృత్యువులను నివారించండి. Me 
మంగతము 
రేషాం [స్రయాజూ ఉత వానుయాజా 
హుతభాగా అహుతాదశ్చ దేవాః | 
“i “i జక 
రేషాం వః పళ్ళ [పదిశో విభ క్రా_ 
| వ 
స్తాన్‌ వీ అసై్మ స త్రసదః కృణోమి i 4 | 
పదము 3 


రమీమోమ్‌ | (వఒయాజాః | ఉత 1 వా। అనుఒయాజాః | 


ai నా 


108 అధర్వవేద సంహిత 


| | 
హుత2భాగాః | అహుతజఅదః । చ। దేవాః! 


మా. న్‌ా శన అన్య క ల) 


{ శ | క 
యుషామ్‌ | వః! పళ్ళ ! (పఒదిశః | వి౭భక్రాః | 


తాన్‌ | వః। అసె ] స్మతఒ౬సదః | కృణోమి 14 hn 


అనువాదం : 
పథాన పంచయాగ భాగాల్ని అనుభవించేవారు, 
యాగ తయ భోక్షలు, ఇతర చను పురోడాశాదులలో 
హవిర్పాగాన్ని పొందేవారు, (వేల్చని హవిస్సును 
(గహించేవారు అయిన ఓ ఇందాది సర్వదేవతలారా ! 
మో'కై పంచ సంఖ్యాకములైన [వాచ్యాదులు 
మిభక్తములై ఉన్నవి, 
మో అందజను ఈ అయుషమ్మ్యామునలొ 
ఆవహీొంపజేస్తున్నాను. 141 


ఇది యువ యప నూక్కం 
సూత్తం — 91 
దెకా ఎలక = ఫతరాకం 
RR 


బుషి: (బహ్మ॥ దేవత: ఆశాపాలురు (వాస్త్రోప్పరులు) ॥ ఛందస్సు: 1, 2 
అనుప్పుప్‌ ; ఏ విరాట్‌ (తిషుప్‌, 4 పరానుష్టుప్‌ (తిష్టుప్‌ 1 మం[తనులు॥4॥ 
వినియోగం: నిత్యనై మిత్తిక కామ్యుభేదములలో ఇరువది రెండు సవయజ్ఞ 
ములు విహితనము లైనవి. వాటిలో దీనికి సినియోగం. ధూమకేతు 

దర్శనంలో చేసే కర్మలలో రూడ దీనికి వినియోగం. అలాగే 

[గామ, నగర, దేశ స్రాకారాది నిర్మాణాలలో, పాషాణ నికరణలో 
మూడవమంతం తప్పు మిగిలిన మంత్రాలకు వినియోగం, 

సర్వరోగ భై షజ్యంలో కూడ దీనికి వినియోగం. అశ్వ మేధంలో 


కాం అ 6 నూ. 31 109 


విడిచిన అశ్వాన్ని అనుమం|తించడంలో [బహ్మ దీనిని సరిస్తాడు. 
అద్భుత మహాళాంతిలో దిగ్దే వతాకమైనది మొదటి మం|తం, 
ఆఖరు బుక్కుును సర్వస్వ స్త్యయన కాముడు రాతి నదించాలి. 


మంతము : 
ఆశానామాశాపాలేభ్యశ్చ తుర్భ్యో అమృతేభ్యః | 

ఇదం భూతస్యాధ్య కేభ్యో విధేమ హవిషా వయమ్‌ 114 
క 


ఆశానామ్‌ | ఆశాఒపాలేభ్యః | చతుః౬భ్యః | అమృతేభ్యః I 


Trey అణాల = 


ఇదమ్‌ | భూతస్య | అధి ఒఅక్షేభ్యః | విధేమ | హవిషా | వయమ్‌ 


“i 1 |॥ 
అనువాదం: 
[పాచ్యాది దిక్సాలకులగు ఇం[దాదులైన నలుగురకు 
అమరులైన జగదధ్యక్షులకు 
ఈ హవిస్సుతో పరిచర్య చేస్తున్నాను. m1 


మం[తము : 
య ఆశానా మాశాపాలాశ్చ త్వార స్థన దేవాః | 
తె నో నిర్‌బుతా్యః పొశేభో ముఖ్బతాంహసోఅంహసః 
| l | 1ప॥ 
సదము | 


i 
యీ । అహార ! ఆశాఒపాలాః | చత్వారః । స్థన ! దేవాః | 


న పకట ను 


110 అధర్వ వేద సంహిత 
| | | 
తే నః। నిఃఒబుత్యాః | పాశిభ్యః | ముజ్బాత | అతపాతటుతత 


హసః I2॥ 
అనువాదం * 
ఓ నలుగురు దిక్సాలకులారా ! 
హవిస్ఫుతో సంతృప్తిపజచే మమ్ములను “నిర్‌బుతి” అనే 
వాపదేవత పాశాలనుంచి విముక్తులను చేయండి. n2 


మంత్రము ఫి 


I | 
అ| సామస్త్వా హవిషా యజామ్యు 


re a) 


} | 
శోణస్తా్వా ఘృశతేన జుహోమి | 
భి న కరణి 

{ 
య ఆశానామాశాపాలస్తురీయో 


దేవః స నః సుభూత మేహ వక్షక్‌ nan 


యా 


సదము . 


అ|సామః | త్వా। హవిషా | యజామి। 
అన్లోణః | త్వా। ఘృశతేన । జుహోమి । 


mn న కాజ 


( ? 
యః । ఆశానామ్‌ ! ఆశాఒపాలః | తురీయః | 


దేవః। సః। నః। సుఒ౬భూతమ్‌ | ఆ। ఇహ । వక్షత్‌ 13 ॥ 


అనువాద౦ : 
కుబేరదేవా! అభిమతధనాదుల కోసం 
నిన్ను ఆశయిస్తున్నాను. 
హవిస్సుతో అర్చిస్తున్నాను. 


కాం 1అ 6సూ 31 111 


ఓ దేవా!ని న్నుదేశించి రోగదూరుడవై 

ఘృతంతో హోమం చేస్తున్నా ను 

దిక్సాలురలో నాల్లవ వాడైన అ కుబేరుడు మాకు కావలసినంత 
ధనాన్ని సన్నిహితం చేయుగాక |! gu 


మంగతము : 


oe] 


స్వస్తి మాత్ర ఉత పతే నో అస్తు 
స్వస్తి గోభ్యో జగకే పురుషేభ్యః | 


శ | 
విశ్వం సుభూతం సువిద్యతం నో అస్తు 


జ్యోగేవ దృశేమ సూర్యేమ్‌ 141 
పదము : 
స్వస్తి | మాతే! ఉత | పితే। నః। అస్తు! 


ఏపి! గోభ్యః | జగతే | పురుషేభ్యః | 


eA 


విశ్వమ్‌ | నుఒభూతమ్‌ । సుఒవిదతమ్‌ | నః । అస్తు! 
జోక్‌ | ఏవ । దృశేమ । సూర్యమ్‌ 11411 


అనువాదం . 
మా తల్లికి క్షేమం కలుగుగాక | 
మా తండికి క్షేమం కలుగుగాక ! 
అలాగే మా పశువులకు క్షేమం కలుగుగాక! 
ఇంతెందుకు సర్వజగతు శోభన ధనోపేతమైె, 


112 అధర్వవేద సంహిత 


జాన ముక మె వరిలుగాక! 
(a3 ద్‌ యెలా ఖం౧గ 


నూ రేళ్ళు మేము సూర్యుని చూతము గాక! 1శ్మీ॥ 


ఇది యుపి ఒకటవ సూక్తం 
సూత ౦౨9౩౫ 
న ల! 


జీవన రసం 
బుషి [బ్రహ్మ ॥ దేవత: ద్యావాపృథివీ॥ ఛందస్సు: 1,8,4 అనుష్టుప్‌, 2 
కకుమ త్యనుష్టుప్‌ 11 మంతములు, 14 ॥ 
వినియోగం: పు[త|పాప్పికై వేసే కర్మలో దీనికి వినియోగం, పుష్టిసంపత్కా 
ముడి ద్యావాపృధ్వులకు చేపే యాగంలో |దీని వినియోగం, 
దర్శపార్దమాసాదులలో భార్య దోసిటిలో ఉదకపా[తను ఉంచుతూ 
చుక మం|తం పరిసారు, 
మం[తము ; 
| { 1 
ఇదం జనాసో విదథ మహద్‌ (బ్రహ్మ వదిష్యతి | 
| si | | 
న తత్‌ పృదివ్యాం నో దివి యేన (ప్రాణవన్సి వీరుధః ॥1॥ 
పదము ; 


ఇదమ్‌ ! జనాసః | విదథ | మహత్‌ | [బవ్మా ! వదిష్యతి | 


mre arm 


న । తత్‌ | పృధివ్యామ్‌ | నో । ఇతీ | దివి । యేన । పాణ న్రి 
వీరుదః niu 


అనువాదం ; 
ఓ జనులారా! జిజ్ఞాసువులై న మరు 
ఈ చెప్పేదానిని గహించండి. 


కొం. 1 అ 6 సూ. ౩32 113 


ఇది మహాత త్వ్వపూర్ణ బ్రహ్మ వదనం. 
ఓషధులను (పాణవంతం చేసే మూలం. 
పృథివిపై లేదు, ద్యులోకం లోను లేదు. nla 


మం[తము 0 


అ న్తరీక్ష ఆసాం స్థామే (శాన్తసడామివ | 

ఆస్థానమస్య భూతస్య విదుష్టద్‌ వేధసో నవా 1 ది ॥ 
పదము ; 

అ న్లరీక్షే | ఆసామ్‌ | స్టామ | [శా న్రసదామ్‌2 ఇవ | 

ఆఒస్టానమ్‌ | అస్య । భూతన్యే | విదుః । తత్‌ । వేధసః | న।॥వా। 


1 లై ॥ 
అనువాదం శి 


యక్ష గంధర్వాదులకు వలెనే ఈ ఓషధులకు 

మూలమైన ఉదకానికి అంతరిక్షం స్థానం, 

దాని స్థితి లోకంలోని సర్వ భూతములకు మూలం, 

అది ఉదకమని |బహ్మాదులకు తెలుసునో, తెలియదో! ॥2్జ॥ 


మం[తము : 

యద్‌ రోదసి రేజమానే భూమీశ్చ నిరతీక్షతమ్‌ | 

ఆరం తదద్య సేర్వదా సము (ద స్యేవ క్యా 13 
పదము : 


యత్‌ । రోదసిఇతి | రిజమానే ఇతి। భూమిః । చ। నిః2.అతక్షతమ్‌ | 


ఆర్థర్రమ్‌ । తత్‌ | అద్య । లతా I సము[దస్యఒ౪ఇవ | (నిత్యా? 


13 ॥ 
అథద్వ, 8 


114 అధర్వవేద సంహిత 
అనువాదం 
ఓ ద్యావా పృథునులారా | 
కదులుతున్న మా నుండి జలం ఉత్పన్నమౌతున్నది. 
సవఎ[దగాములైన నదుల వలెనే 
ఆ ఉదకం ఇప్పుడు సర్వదా ఆర్హ)మైనది. nn 


మం|తము . 
విశ్వమనా్యమభీవార తదన్యస్యామధీ [శితమ్‌ | 
అ er. స మ a a 
దివే చ విశ్వవేదసే పృదివై క చాకరం నమః 1 4 | 


mn 


పదము. 
విశ్వమ్‌ | అనా్యమ్‌ | అభిఒవార్‌ | తత్‌ | అన్యస్యామ్‌ । అధి 
క్‌ క్‌ | శితమ్‌ | 


| 
దివే। చ! విశ్వఒవేదసే | పృదివైక!చ। అకరమ్‌ ! నమః ॥4॥ 


శాలు ము కు 


అనువాదం : 
ఈ సకల విశ్వం దివః పరివృతమైనది. 
అ దివం పృథివినీ ఆశయించి ఉన్నది. 
ఆ దివమునకు జగద్ధన భూతమైన పృథివికి 
నమస్కరిస్తున్నాను. 14H 
ఇది ము_ప్పైరెండవ సూక్తం 


సూక్తం - 33 
జలఎసలాత 0౦ 
వాలాకు 


బుషి; శన్హాతి ॥ దేవత ; ఆపస్సు ॥ ఛందస్సు: (తిషువ్‌ ॥ మం|తములు ॥ 4 1 


కాం. 1 అ. 69 సూ. 33 115 


వినియోగం)_ అర్థో క్ఞావన కర్మలో, గోదాన సంస్కార కర్మలో మధుపర్కం 
పాద్యోదకాభిమం[తణంలో, సీరు పడనిచోట నీటికై చేసే 
అజ్యహోమంలో పుష్పాభిషేకంలో, కలళాఖి మంతణంలో 
దీనికి వినియోగం. 


మం[తము వి 


“ 
హిరణ్యవర్ణాః శుచయః పొవకా 


యాసను జాతః సవితా యాస్వగ్నిః | 


యా తం గర్భం దధిరే సువర్ధా 


ఎకు శివకు 


| 
సాన ఆవః శం స్యోనా భవన్తు . 
పదము : 


| | 
హిరణ్య౬వరాః |! శుచయః ! పావకొాః | 


| | 
యాను । జాతః |! సవితా! యాసు । అగ్నిః | 


జ వాలు 


యాః | అగ్నిమ్‌ | గర్భమ్‌ 1 దధిరే। సుఒవర్ణాః | 


శతకాల. దమన 


| 
తాః। నః। ఆపః! శమ్‌ | స్యోనాః । భవన్తు! 1181 


ఆమ న్నా శయ్యా 


అనువాదం , 
హిరణ్యవర్ష ములు, పరిశుద్ధములు, పొవనకారులు, 
అయిన నీటిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. 
అలాగే మేఘస్థములై న ఉదకములలో 
విద్యు దూపంలో అగ్ని పుడుతున్నాడు. 
సువర్షములైన ఉదకములు అగ్నిని తమ గర్భంలో ధరిస్తున్న వి. 
అవి మాకు ఆరోగ్య హేతువులు, సుఖహేతువులు అగుగాక ! ॥11 


116 అధర్వవేద సంహిత 
మంత్రము : 


యాసాం రాజా వరుణో యాతి మధ్యే 

సత్యాన్ఫతే గ. జనానామ్‌ | 

యా అగ్నిం గర్భం దధిశే సువర్ణా 

స్తాన ఆపః శం స్యోనా భవన్తు 12a 
పదము; 

యాసొష్‌ | రాజా । వరుణః | యాతి । మధ్యే | 

సత్యానృ్ఫతే ఇతి సత్యఒఅన్ఫతే | అవఒపశ్యన్‌ | జనానామ్‌ | 
యాః । అగ్నిమ్‌ | గర్భమ్‌ । దధిరే। సువర్ణాః | 

తాః। నః। ఆపీః। శమ్‌ | స్యోనాః | భవన్తు ప ॥ 


అనువాదం ; 

రాజైన వరుణుడు ఏ నీటి నడువు నుండి సత్యా సత్యాలను 

'వేర్పజచి |పవరి లునో ఆ ఉదకములు అగ్నిని 

0౧ 

తమ గర్భంలో ధరిస్తున్న వి. 

అవి మాకు ఆరోగ్య హేతువులు సుఖ హేతువులు అగుగాక! ॥॥ 
మం|తము = 

{ 

యాసాం దేవా దివి కృణ్వ న్తీ భక్షం 


| | 
యా అ నరికే బహుధా భవన్తి | 


కాం. 1 అ. 6 సూ, 3౩3 117 


అహోకెల్యు 


యా అగ్నిం గర్భం దధిరే సువర్హా 
se జ క్‌ 
సా న ఆపక శం స్యోనా భవన్తు 189 41 


పదము : 
యాసొమ్‌ | దేవాః! దివి। కృణ్వస్తీ | భక్షమ్‌ |! 


| | 
యాః । అ నరికే ! బహుఒధా । భవన్తి! 


జక సు 


యాః । అగ్నిమ్‌ | గర్భమ్‌ । దధిరే। నుఒవర్ణాః | 


| 
తాః। నః। ఆపః | శమ్‌। స్యోనాః ! భవన్లు nai 


అనువాదం: 
ఉదకసార భూతమైన అమృతం 
ద్యులో కంలో ఇం[దాదులకు భోజ్యం, 
అవి అంతరిక్షంలో బహు విధాలుగా విస్తరిల్లుతున్న వి, 
ఆ ఉదకములు అగ్నిని తమ గర్భంలో ధరిస్తున్న వి. 
అవి మాకు ఆరోగ్య హేతువులు సుఖహేతువులు అగుగాక! [్ర॥ 


మం[తము ఫ్‌ 


i | 
శివేన మా చక్షుషా వశ్యతాపః 
శివయా తన్న్యోవీ స్పృశత త్వచం మే। 


| { 
ఘృతశ్చుతః శుచయో యాః పావకా 


క 
స్తా న ఆపః శం స్యోనా భవన్లు 140 


అనకు 


118 అధర్వవేద సంహిత 
పదము ¢ 


శివేన । మా। చక్షుషా | పశ్యత | ఆపః । 


శివయా | 'కన్వాఒ ఉప। నలత? త్వచమ్‌ | మె! 


వము, వా ఇమా అ ఇవు 


ఘృత ఒశ్చతః | శుచయః 1 యాః। పావకాః। 


వా అరకు 


తాః । నః। ఆవః। శమ్‌। స్యోనాః । భవన్తు n4 
అనువాదం : 
జ ఉదకములారా! 


సుఖకర దృక్కులతో నన్ను బవలోకించండి. 

శివంకరమైన మో తనువుతో నా చర్మాన్ని స్పృృళించండి. 
అమృతాన్ని (స్రవించే ఉదకములు 

స్వతః పరిశుద్ధాలు, పరిశుద్దకారకాలు. 

అవి మారు ఆరోగ్య హేతువులు, సుఖ హేతువులు అగుగాక! ॥4॥ 


ఇదీ ముపష్పైమూడన సూక్తం 
సూక్తం - 394 
పరల ఈ ద్య 


బుషి; అథర్వుడు ॥ దేవత: , మధువన స్పతి 1 ఛందస్సు; అనుష్టుప్‌ i మంత 
ములు. 15 11 


వినియోగం: సభా|ప'వేశానికి ముందు మధుక మనే ఓషధిని నమిలి, ఈ 
మం|తాన్ని జపిస్తూలోనికి |వ వేశించాలి. వివాహకర్మలో మధుక 
మణిని రక కసూ తంకో (వేలికి కట్టుకొనవలెను. వివాహంలో 
శయనాగారంలో చేసే మధుకర్శలో, “అశ్వ మేధంలో దీనికి విని 
యోగం. 


కాం 1అ 6సూ ౩4 119 
మం[తము | 

ఇయం వీరున్మధుజాతా మధునా త్వా ఖనామసి | 
మధోరధి (ప్రజాతాసి సా నో మధుమతస్కృృధథి nin 
పదము * 


ఇయమ్‌ । వీరుత్‌ । మధు= జాతా | మదునా | తా! ఖనామసి | 


మధథొః8 । అధీ I [పఒజొతా | అసి! సా; నః! మదు౭౬మతః | 


అపా శోకెక్వా 


కృధి ॥ in 
అనువాదం | 
ఈ ఓషధి మధురోత్సన్న మైనది. 
మధువులో నిన్ను తవ్వుతున్నారు. 
ఈ మధువులోనుంచి జనించిన దానివి. 
మమ్ము మధుర రసోపేతులను చెయ్యి. ilu 


మం[తము : 

జిహ్వాయా అడే మధు మే జిహ్వామూలే మధూలకమ్‌ | 

కరత [కతావసో మమ ది త్రముపాయ్‌సి | u2n 

వదము : 

జిహ్వాయాః | అ(గె | మధు। మే। జిహ్వాఒమూలే । మధూల 
కమ్‌ | 








* సీట్‌ ఇస్ప తిప్పతీగ 


120 అధర్వ వేద సంహిత 


/| { ! { 
మమ । ఇత్‌ అహ। [కతౌ। అసః। మమ । చిత్తమ్‌ | ఉప 


ఒఆయసి 1 బి ॥ 
అనువాదం : 
నా జిహ్వాగంపై తేనెగా పవర్తిల్లు. 
జిహ్వామూలంలో మధూలక రూపంలో (పవర్తిల్లు 
నా కాయకర్శ్మతో వ్యాపించు, 
నా అంతఃకరణంలో |పవేశించు. 12h 


మం|తము ; 
మభుమన్నే న్మికమణం మధునున్న్మే పరాయీణమ్‌ । 


క్‌ 
వాచా వదామి మధుమద్‌ భూయాసం మధీసందృశః ॥ 8 ॥ 


పదము 


మధుఒమత్‌ | మే! నిఒ|క్రమీణమ్‌ | మధుఒమత్‌ | మే! వరా 


అనా ఈ 


౬అయీనమ్‌ | 
వాచా ! వదామి । మధుఒమత్‌ i భూయాసేమ్‌ | మధుఒసందృశః 
ల క ఇ క్ష్‌ ॥2 ॥ 


అనువాదం ; 
ఓ మధులతా |! నా సాన్నిహిత్యం స్వపర (పీతి కరమగుగాళ ! 
నా దూరగమనం మభుముంతముగు గాక! 
నా వాక్కులు మధురమగుగాక ! 
నేనుకూడ చూపరులకు మధువు వలె 
(పెతిప్కాత మగుదును గాక! త్రి ॥ 


కాం, 1 అ. 6 నూ. ౩34 121 
మం|తము ః 

|| | 
మధోరస్ని మధుతరో మదుఘాన్మధుమ త్తరః | 


( 
మామిత్‌ కిల త్వం వనాః శాఖాం మధుమతీమివ [14 ॥ 


పదము 
మధో | అస్మి! మధు2తరః | మదుఘాక్‌ | మధుమత్‌౬తరః | 


మామ్‌ । ఇత్‌ | కిల | త్వమ్‌ | వనాః | వ. మధుమకతీమ్‌ 
2ఇవ ॥ 4 ॥ 


అనువాదం ; 
జరీ మధుకలతా! 
తేనె కంకు నేను తియ్యనివాడను. 
మధుధార కంకె మధుమత్తరుడను. 
ఓ మధుకలతా |! 
నా యందే నీమాధుర్యమంతా నింపుతున్నావు గనుక 
మధు యుక్తమైన కొమ్మను వలె జనం నన్ను సేవిస్తారు. ॥4॥ 


మం[తము : 
వరి త్వా పరితత్ను నేక్షుణోగామవీద్విషే | 
యథా మాం కామిన్యసో యథా మన్నాప్‌గా అనేః 101% 


* మధుకలత: =తిస్పతీ గ 


Bassia Latifolia or ౮౦16512 Asoka, L 
Parra Jacana of 6001910, L, lquortice, L 


122 అధర్వవేద సంహిత 
పదము : 

i | [ | 
పరి । త్వా। పరిఒతత్నునా ఇక్షుణా | అగామ్‌ ।॥ అపిఒద్విషే | 


} | శ i 
యధా । మామ్‌ । కామినీ ।; అసః। యథా | మత్‌ | న। అవీ 


చినా 


! 
౬గాః। అస 151 


ఆనువాదం : 
నివు సర్వవ్యాపమైన చెజకుగడ వలె 
మాధుర్వరసోపేతమైన మధుకంతో 
మానినికి నాకూ పరస్పరం విరోధం లేకుండా చెయ్యి. 
అలాగే నా కామిని నానంచి నిడిపోకుండు గాక! 15 


ఇది మృుష్పేనాలుగవ సూక్తం 
సూక్తం. 35 
తేజోబల దిర్దాయంం సరా కం 
బుషి; అథర్వుడు॥ (ఆయుష్కాముడు)॥ దేవత: హిరణ్యమ్‌ ॥ ఛందస్సు! 


1,8 జగతి, 4 అనుష్టుప్‌ గర్భా చతుస్పదా (తిష్షుప్‌ 1 మంతములు 1॥4॥ 


వినియోగం:- సర్వసంపత్కర్మలలో, ఆయుష్కాముడై చేసే కర్మలో ఉప 
నయన కర్మలో, ఆదిత్యమహాళాంతి కర్మలో. హిరణ్యగర్భ మహా 
దానంలో దీనికి వినియోగం. అలాగే (పతి ఉదయం ఈ 
నూక్తంతో ఆభరణాదులను రాజుకు పురోహితుడు ఇవ్వాలి. 


మం[తము : 
యదాబధ్నన్‌ దాక్షైయణా హిరణ్యం 


| 
శతానీకాయ సుమనస్యమానాః | 


-_ 


కాం 1అ 6సూ 35 123 
] 1 
తత్‌ తే బధ్నామ్యాయుషే వర్చసే 
క్త - స 
బలాయ దీర్దాయుత్వాయ శతశారదాయ nin 


పదము : 


యత్‌ | ఆఒఅబధ్నన్‌ । దాకాయణాః | హిరణ్యమ్‌ | 


egy న. 


| 
శతఒఅనీకాయ | సుఒమనస్యమానాః | 


జ జ్‌ 


తత్‌ | తే; బధ్నామి । అలయ వర్చసే | 


mm వ నుమ 


| | [ 
బలాయ । దీర్హాయు ౬ త్వాయ । శత ఒశారదాయ nin 


అనువాదం : 
దక్ష! పజాపతి సంతాన (పాయులై న మహర్షులు 
మంచి మనసు కలవారై శతానీకునకు అభిషేకం చేసినారు. 
హిరణ్యంతో కంకణ బంధనం చేసినారు. 
అలాంటి హిరణ్యాన్ని ఓ ఆయురాది ఫలకాముడా ! 
నీ చేతికి కడుతున్నాను. 
అయుర్వ్యృద్ధి కోసం, తేజోవృద్ధి కోసం, బలపాప్తి కోసం 
నూరేళ్ళు జీవించడం కోసం 
నీ కీ హిరణ్యబంధినిం చేస్తున్నాను. 1కే ॥ 


మం[తము; 
ఎ ID 
నైనం రక్షాంసి న పిశాచాః సహ నే 


| | 
దేవానామోజః (ప్రథమజం 'హేశితత్‌ | 


124 అథర్వవేద సంహిత 
యో బిభీర్తి దాకాయణం హిరణ్యం 

స జీవేషు కృణుతే దీర్భమాయుః 1 స ॥ 
మస | 


( 
న । ఏనమ్‌ |! రక్షాంసి! న । పిశాచాః! సహ నే! 


ne] ww తయో వనాలు. వమన 


కేహాహాక్‌ః క | [పథమ౬ఒజమ్‌ | హి! ఏతత్‌ । 


i 
యః । బిభర్తి | దాక్షాయణమ్‌ । హిరణ్యమ్‌ | 


జు అన చు 


సః । జీవేషు ! కృణుతే | దీర్హమ్‌ |! ఆయుః 1 1 


నవ వా చన్ను 


అనువాదం : 
ఈ వారణ్యాన్ని రాక్షసులు బాధించలేరు. 
పిశాచాలు సహించలేవు. 
దేవతలకు కూడ ఈ సువర్షం మొట్టమొదట ఓజోరూపమైనది. 
శతానీకునకు మొదట కట్టినది. 
ఈ రక్షోబంధనం కల పురుషుడు 
జీవులలో దిర్ధకాలం జీవిస్తాడు 1వ! 
మంత్రము ; 
అపాం తేజో జ్యోతిరోజో బలం చ 
a గో = థ్‌ 
వనస్పతినాముత వీర్యాఒణి | 
1 క్ష ష్‌ 
ఇన ఇవేద్ది] యాణ్యధి ధారయామో 


అస్మిన్‌ తద్‌ దక్షేమాణో విభరద్ధిరణ్యమ్‌ nan 


కాం 1. అ 6 నూ. 5 125 
పదము: 
| ( 

అపామ్‌ । తేజః ! జ్యోతిః | ఓజః | వ్రకు చ। 
వ క 
వనస్పతీనామ్‌ । ఉత | వీర్యాఒణి | 

RK | న 
ఇన్టే92 ఇవ I "దాక ! అధి | ధారయామః | 


అస్మిన్‌ | తక్‌ । దక్షమాణః | బిభరత్‌ | హిరణ్యమ్‌ nan 


అనువాదం : 
ఉదకంలో ఏ తేజస్సున్నదో, 
సూర్యాదులలో ఏ జ్యోతి ఉన్నదో, 
బలవంతులలో ఏ బలమైతే ఉన్నదో, 
ఓషధులలో ఏ మహత్తర శక్తు లున్నవో, 
అవన్నీ ఈ హిరణ్యాన్ని ధరించిన పురుషునిలో 
మేము ఆవహీంప జేస్తున్నాము. 
ఇం[దియాలను ఇం|దుడు వలెనే 
ఈ విధంగా వర్ధమానుడైన ఈ పురుషుడు 
ఈ హిరణ్యాన్ని ధరించుగాక ! 1 త్తి! 


మంగతము 
sul | 
సమానాం మూలాలు క. వల 
నంవత్సరన్య పయసా పిపర్మి | 
a స థి 
ఇద్దారిగ్ని విశ్వేదేవా స్టేను 


మన్యన్రామహృణీయమానాః n4n 


196 అధర్వ వేద సంహిత 
పదను 


t \ 
సమానామ్‌ | మాసామ్‌ । బుతుజభిః । త్వా। వయమ్‌ । 


| I 
సమ్‌౭_వత్సరస్య 1 పయనసా | పపర్శ్మి | 


అ. చ బ్యా 


ఇన్టార్సిగ్ని తష విశ్వే 1 దేవాః । తే| పన | 
మన్యన్హామ్‌ | అహృణీయమానాః n4n 


ఇతి షషహ్షోఒనువాకః 
ఇతి (పథమం కాణ్యవ్‌ఎ. 
అనువాదం . 
ఓ సర్వసంపత్మాముడా ! 
నిన్ను సంవత్సర, మాస, బుతువులతో 
మేము సంపూర్ణాయుష్కుని చెస్తున్నాము. 
సంవత్సర రూపమైన క్షరంతో సంపూర్ణుని చేస్తున్నాము. 
ఇం దాగ్నులు, విశ్వేదేవతలు ఈ కర్మను 
కోధరహొతులై అనుమతింతురుగాక ! 14 


ఇది ముల ఐదవ సూక్తం 
ఇది ఆరవ అనువాకం 


ఇది మొదటి కాండు 


అనునాకం : 1 
సూకం కే 
గంహ్యవిద్య 


బుషి: వేనుడు ; ౪ దేవత: [బ్రహ్మ ॥ ఛందస్సు: 1245 (తిస్తుప్‌, 
అ 
రీ జగతీ : మం తములు : 16 ॥ 


వినియోగం *_ కామితార్థ సిద్ధికి వ కర్మలో, కోరిక తీరుతుందా, లేదా అని 
తెలుసుకోడానికి, పోయిన వస్తువులగూర్చిన [పశ్నలలో, వివా 
హానికి ముందు వధువు సౌభాగ్యాది లక్షణ విజ్ఞానానికి చేసే కొన్ని 
కర్మలలో, విశ్వకర్మహోమంలో దీనికి వినియోగం. 


మం[తము ; 

వేనస్టత్‌ పశ్యత్‌ పరమం గుహా 

యద్‌ యత విశ్వం భవతేకీరూపం | 

ఇదం వృశ్నిరదు హజ్జాయమానాః 

స్వర్విదో అభ్యఒనూషత [వాః Ht 
Per 

వేనః ! తత్‌ | పశ్యత్‌ | పరమమ్‌। గుహా | 

యత్‌ । య[త | విశ్వమ్‌ | భవతి । ఏక2ఒరూపమ్‌ | 


ఇదమ్‌ | పృశ్నిః । అదుహత్‌ | జాయ్‌మానాః | 


ఉనను శు ననా 


స్వః౬విదః | అలి: అనూషత్త | _వాః nin 


అను em కు అ 


కొం. 8 అ. 1నూ. 1 129 
అనువాదం : 
గుహలో (సర్వ పాణిహృదయంలో వ పర్మ[బహ్మ ఉన్నాడో, 
5 (బహ్మలో సమస్త విశ్వం ఏకాకారం అవుతుందో, 
అ బహ్మను వేనుడు (సూర్యుడు) చూచినాడు. 
ప్సళ్ని (ఆదిత్యుడు 
ఈ భూతభౌ తిక [పపంచజూతాన్ని వ్యక్తం చేసినాడు, 
ఆయనను ఉత్పాద్య మానులైన ప్రజలు 
తమకు సృష్టి కర్తగా (గహిస్తున్నారు. 
ఆయనను సమ్ముఖుని చెసికొనుటకై స్తుతిస్తున్నారు. ॥1॥ 


మం|తము : 
(ప తద్‌ వోచేద్‌ అమృతస్య విద్వాన్‌ 


{ 
గన్గర్వో ధామ పరమం గుహా యక్‌ ! 


| | | 
[తీణి పదాని నిహితా గుహాస్య 
{ 
యస్తాని వేద స పితుష్పితాసత్‌ nn 
సదము: 


[ప। తత్‌ | వోచేక్‌ | అమృతస్య । విద్వాన్‌ | 
లా నీ ట్ట 

గన్ధర్వః | ధామ । పరమమ్‌ | గుహా । యక్‌ । 

పీజీ | పదాని | నిఒహితా | గుహా | అస్య । 


యః । తానీ | వేద। సం। పితుః |! పితా! అసక్‌ ॥వీ ॥ 


130 అధర్వవేద సంహిత 


అనువాదం ; 
అవినాళి అయిన బ్రహ్మను ఎరిగిన ఆదిత్యుడు 
ఆయన పరమోత్క్బృష్ష స్థానం హృదయము నందే 
అన్న తత్త్వాన్ని ఉపాసకులకు ఉపదేళించు గాక! 
పరమాత్మకు చెందన మూడు పదములు 
గుహలో నిహితములై ఉన్నవి. 
శమదమాది సంపన్నుడైన అధికారి 
అ నిష్కుళ |[బహ్మను సాక్షాత్కరింప జేసుకుంటాడు. 
ఆ విద్వాంసుడు తన ఆం|డికికూడ తంగడి అవుతాడు 12 ॥ 


మం్మతము జ 


జ 


స నః పితా జనితా స ఉత బన్టు 


ర్ధామాని వేద భువనాని విశ్వా । 


i i 
యో దేవానాం నామథ ఏక ఏవ 


తుడు —_ 


/ 
తం సం|పశ్నం భువనా య ని సర్వా Nan 


పదము: 


| 
సః। నః। పెతా। జనితా। సః। ఉత | బన్ధుః | 


ఉతమ షె వినకు. జు 


| 1 
ధామాని । వేద । భువనాని । విశ్వా | 


ప భమ 


| | 
యః । దేవానామ్‌ ! నామఒజథః | ఏకః । ఏవ । 


శమ ue వాలు i 


తమ్‌ । సమ్‌2|వశ్నమ్‌ | భువనా | యని | సర్వో 


han 


కాం 2అ 1సూ. 131 


అనువాదం | 
ట్ర సూర్యాత్మకుడై న పరమాత్మ 
మాకు పాలకుడు, ఉత్సాదకుడు, 
ఆయనే బంధువు. ఆయన స్వర్లాది స్థానములను, 


విశ్వ భూతజాతములను ఎరుగును. 
అ పరమాత్మ ఒక్కడే దేవతల 
నామడేయము లన్ని టినీ వహాస్తున్నాడు, 
ఆయ నెవరో తెలుసు కొనవలెనని 
సర్వ భువనములు |పశ్నించు కొంటున్న వి. ల్లీ ॥ 
మం|తము ; 
క్‌ 
పరి ద్యావా వృధివీ సద్య ఆయ 
అ = అ 
ముపాతిష్షి కం. 
i ! 
వాచమివ వత్తరి భువనేష్టూ 
a న 
ధాస్యు రేష నన్వే౭షో అగ్నిః 144 
న : 


పరి | ద్యావావృదివీ ఇతి | సద్యః । ఆయమ్‌ | 


భు వం 


ఉప | ఆజఒతిష్టే | [పథమఒజామ్‌ | బుతస్యే | 


am జనానా లు eh 


పుకులు | వ శ్రరి | భువనేఒస్థాః ! 


ధాస్యుః | ఏషః | నను । ఏషః! అగ్నిః 14 ॥ 
అనువాదం | 


నర్వ జగత్తును వెంటనే సంపూర్ణ ౦గా తెలుసు కున్నాను, 
భూతభౌతిక [ప్రపంచ జాతమునే కంకు పూర్వం ఉత్పన్నమైన 


132 అధర్వవేద సంహిత 


స్యూతాత్మ వలెనే నేను సర్వ జగద్వాాపకుడ నౌతున్నాను. 
చెప్పగానే వినువారికి ఆ సంగతి తెలిసి 

పోవునట్లుగా ఈ పరమాత్మ నాకు తెలుస్తున్నాడు, 

అతనే సర్వభూత వ్యాపకుడుగా, 

పోషకుడుగా, భోక్తగా ఉన్నాడు, 

ఈ పరమాత్మ అగ్నియే కదా! 14 


మం[తముః 

పరి విశ్వా భువనాన్యాయమృత స్య 

తన్తుం వితతం దృశే కమ్‌ 

యత దేవా అమృతమానశానాః 

సేమానే యోనావై క్రరీయ న్హ కర్‌ 


దము, 


వ్‌ 


పరీ | విశ్వా । భువనాని |! ఆయమ్‌ | బుతస్య | 
తన్తుమ్‌ | విఒతీతమ్‌ | దృశే | శతమ్‌ | 


యశశ్ర | దేవాః | అమృతేమ్‌ | ఆనశానాః | 


వదు న న్ను 


1 ' J 
సమానే ! యోనా! అధి । ఐరయ గ్ల 190% 


అనువాదం 1 
విశ్వభువనములు జ్ఞానోత్పత్తికి ముందే నాకు తెలుసు. 
బుతరూపుడైన (బహ్మకు పటమునకు తంతువులు వలెనే 
సర్వవ్యాప్తమైన (బహ్మ్మను తెలుసుకున్నాను. 


కొం 2 అ 1 సూ. 2 133 


ia (బహ్మలో ఇం[దాది దేవతలు 
అమృతానందాన్ని అనుభవిస్తున్నారో 
ఆ కారణభూత (బహ్మమందే 
అలా లీనమై పోతున్నాను. 15 
ఇది మొదట సూక్తం 
సూ కం__* 
a) 
గ 
ఏకెశ్వర సరాకం 
బుషి! మాతృనామా | దేవత; గంధర్వాప్పరసలు ॥ ఛందస్సు; 1 విరాగ్‌ జగతీ 
2, 8 (తివ్న్షప్‌ : 4 (తిపాద్‌ విరాణామ గాయ।తీ, రీ భురిగనువుప్‌ ॥ 
టు (=) ణి 
మంత్రములు 10 1 
వినియోగం ._ మాతృనామ గణంలోని సూక్కమిది. గంధర్వ, రాక్షస, అప్పరో 
భూత్యగహాది శాంతికై చేసే సర్వొషధిహోవమంలోను, చతుష్ప 
థంలో చేసే మృణ్మయ కపాలాది హోమంలోను, ఘృత, 
మాంస్క మధు, హిరణ్యపాంస్వాది సూర వర్షణాదులలో వే 
ఆజ్యహోమంలో, (గహ యజ్ఞంలో [పధానహోమానంతరం 
శాంత్యర్థమై చేసే ఆజ్యహోమంలో దీనికి వినియోగం. అశ్వమే 
ధంలో [బహ్మ (బుత్విక్కు) సంవత్సరాంతంలో రావలసిన 
అశ్వాన్ని పంపుతూ ఈ సూక్తం పరిసాడు, 
మం|తము: 
| / | 
దివ్యో గస్టర్యో కవన కి 
| శ క 
రేక ఏవ నమసోోఒ విక్షీడ్యః | 
] | 
తం త్వా యౌమి |బహ్మణా దివ్యుదేవ 


మ్‌ nin 


టా 


నమ స్తే అస్తు దివి త్తే సధ 


134 అధర్యవేద సంహిత 
పదము. 


| 
దివ్యః | గన్ధర్వః | భువనన్య 1 యః। పతిః । 
ష్‌ వ్‌ | 
ఏకః 1 ఏవ । నమస్య2ః । విక్ష। ఈడ్యః | 
తమ్‌ । త్వా! యౌమి। [బ్రహ్మణా | దివ్య । దేవ । 


] | | 
నమః । తే। అస్తు। దివి। తే! సధఒస్థమ్‌ iii 
ఆనువాదం 4 

ద్యులోకంలోని సూర్యుడు 

పృథివ్యాద్‌ లోకానికి 

వ జాళది రూపంతో పోషకు డౌతున్నాడు, 

ఎటు 

పజలలో ఆయన ఒక్కడే 

నమస్కరింపదగిన వాడు, స్తుతింప దగినవాడు. 

ఆ పరమాత్మతో నిన్ను సంయోగింప జేస్తున్నాను, 

ఓ దివ్యుడా! ఓ దేవా! నీ కిదే నా నమస్కారం. 

నీ ఆవాస స్థానం దివిలోసే కదా! nla 


మం|తము 
దివి స్పృష్టో యజతః సూర్యీత్వ 

i [| 
గవయాతా హరసో దైవ్యస్య | 

శీ న్‌ 3 

మృడాద్‌ గన్ఫర్వో భువనన్య య 

క 
స్పతిరేక పవ నేమస్యఒః సుశేపాః 11వ ॥॥ 
సదము . 


దివి |; స్పృష్టః | యజతః | సూర్యే ఒత్వక్‌ | 


కాం 2అ 1సూ 2 135 


అవజఒయాతా | హరసః | దైవ్యసన్య | 


ళ్‌ టు 


( 
వత | సలం | భువనస్య | యః । 


| | 
పతిః । ఏకః | ఏవ।! నమస్య2ః | సుఒశేవాః 1బీ ॥ 


అనువాదం : 
దివిలో నున్నవాడు, యజనీయుడు, 
సూర్య సమానవర్జుడు, దేవ| కోధనివారకుడు, 
సుఖ[పదాత కూడా ఆయనే. 
ఆ గంధర్వుడు (ఆదిత్యుడు భువన పతి, 
ఆయ నొక్కడే నమస్కారార్హుడు. సేవాసులభుడు ॥2॥ 


మం[తము స 


అనవద్యాభిః సము జగ్మ అభి 


ఇఅావిను.. అన. ఆలా 


రవ్సరాన్వపి గన్దర్వ ఆసీత్‌ | 


| శ 
సము[ద ఆసాం సదనం మ ఆహు 


| 1 
ర్యతః సద్య ఆ చ వరా చ య nan 


b29_ 


పదము: 


అనవద్యాభిః సమ్‌ ।! ఓం ఇతి | జగ్మే | ఆభిః | 
న | ల ప. ల్‌ 
అప్పరాసు | ఆపి! గన్టర్వః | అసీత్‌ | 


అణాల వినా ఉనన 


సము|దే 1 ఆసామ్‌ | సదనమ్‌ | మే। ఆహుః | 


wa rn 


STITT 13 ॥ 


136 అధర్వ్యవేద సంహిత 
అనువాదం | 
(వశస్త రూపం గల అప్పరసలతో గంధర్వుడు సంగతుడైనాడు. 
ఆ అప్పరసల స్థానం సము[దంలో కలదని అ భిజ్ఞులు చెప్తారు. 
ఆ ఆదిత్యుని నుంచి సూర్యోదయ 
సమకాలంలోనే వారు వస్తారు. 
అస్తమయ కాలంలో తిరిగి వెళ్ళిపోతారు. ign 


మం|తము : 

అ(భీయే విద్యున్నక్ష[తియే యా 

ష్య కై గన్దర్వం సచీధ్వే । 

తాభ్యో వో దేవీ ర్నమ ఇక్‌ కృణోమి 14141 
పదము: 


అ|ఖ్రియే । దిద్యుత్‌ । నక్షతియే | యాః । 
విశ్వ ౬ వేసుమ్‌ | గన్టర్వమ్‌ | సచధ్వే | 


| 
తాభ్యః | వః । దేవీ? । నమః । ఇత్‌ | కృణోమి 14 ॥ 


అనువాదం॥। 
ఓ అభములారా | 
ద్యోతన స్వభావులారా | 
నక్షత రూప్పులారా ! 
మారు “ విస్వావసువు" అనే గంధర్వునితో సంగతులు కండు, 
ఈ మాకు నమస్కరిస్తున్నాను. 1 త్మ ॥ 


మం[తము | 


క { ( 
నాస్త మిషీ చ యోక్షకామా మనోముహః । 


కాం2అ 1సూ. 3 137 
( | 
తాభ్యో గన్టర్వ్యపత్నీ భ్యోప్ప రా భా కరం నమః hon 


యాః | ర్లన్దాః | తమిషీచయః | అక్ష ఒకామాః | మనః ఒముహః | 


తాభ్యః | గన్దర్వ్య౭.పత్నీ భః | అప్పరాభ్యః | అకరమ్‌ | నమః 


అ మ ఆ 


15 ॥ 
అనువాదం ; 
మనుష్యులను ఆవేశించి ఉప్మదవకారు లవుతున్న ట్టి, 
బలవత్తరులై నట్టి, మోహీంప జేయునట్టి, 
ఆ అప్పరసలు గంధర్వ పత్నులు, 
వారికి నమస్కరిస్తున్నాను. 11 ర్‌ ॥ 


ఇది రెండవ సూక్తం 
సూకం._౩3ై 
(MY) 
ఆరోగ్య పరా కం 


బుషి: అంగిరసుడు ॥ దేవత. (ఆ(పావ) భై షజమ్‌ ॥ ఛందస్సు. 1_5 అను 
పుషప్‌. 6 (తిపదా స్వారాడుపరిషా న్మహా బృహతీ | మం[తములు : 16 
టె ఇ 


వినియోగం ?- జ్వర, అతిసార, మూ వతనాడ్నీణాల శాంతికై చేసే [ప్రక్రియలో 
దీనికి వినియోగం. 


మం[తము। 
( } i 
అదో యదవధావత్యవత్కనుధి పర్వతాత్‌ । 


1 
తత్‌ శ్రే కృణోమి భేషజం సుకిషజం యధా ససి 1111 


సారే 


౩8 అధర్వ వేద సంహిత 


చము, 


షి 


అదః | యత్‌ । అవఓఒధావతి | అవత్‌౬కమ్‌ | అధీ | పర్వతాత్‌ | 


చు తపము లు కన్ను 


తత్‌ | తే| కృణోమి | భేషజమ్‌ | సుఒభేషజమ్‌ ! ఆ అససి 


తాను వవ మగా 


nian 
అనువాదం. 
పర్వతం నుంచి కిందికి పరుగిడుతున్న సెలయేటి నుంచి 
వ్యాధి నివృత్యర్థ మై * బాషధాన్ని సిద్దం చేస్తున్నాను. 
అది సర్వ (శేష్తమైన జొషధం కాగలదు. nln 


మం|తము . 

ఆదజ్లా కువిదజ్లా శతం యా ఖేషజానీ తే; 

తేషామసి త్వము త్ర మమనా[సావ మరోగణమ్‌ 1వ ॥ 
పదము; | 


ఆక్‌ | అబ్జ। కువిక్‌ | అబ్గ । శతమ్‌ | యా | ఖేషజాని | తే; 


—_ లు 


తేషామ్‌ | ఆ అసి | త్వమ్‌ | ఉత్‌ఒతమమ్‌ । అతా, ౯ వక్‌! ఆరో 
- గణమ్‌ n2n 


అనువాదం : 
ఓ ఓషధి ! నీవు ఉపయోగానంతరమే రోగాన్ని నివర్శించు. 
అనేక రకాలైన అతిసారాది రోగాలు 
ఓ ఓషధీ! నీ సజాతీయాలైన శతాధిక బొషధాలు కలవి. 











న్‌ (సాయణభాష్యూన్ని బట్టి ముంజప రతం మీది దర్భ ఈ బాషధాన్ని 
సిద్ధం చేయటంలో ఉపయోగపడుతుంది.) 


కొం 2లఅ 1నూ 8౩ 139 


వావిలి నీవు ఉత్తమమైన దానవు. అతిసారాటె రోగాలను, 
తన్మూల రోగాన్ని నివర్శింప జేయగలదానవు. i2l 


మంత్రము; 


నీచై ః ర అన _న్యసురా అరు సాణ మిదం మహత్‌ | 


తహ్మాసావన్య భేషజం తదు రోగ మనీనశక్‌ MEY 


పదము , 


నీవై 8 ఖనన్సి | అసురాః | అరుః ఒసాణమ్‌ | ఇదమ్‌ | మహత్‌ | 


య్‌. అము 


తత్‌ । ఆఒసావస్య | భేషజమ్‌ | తత్‌ । సీం ఇతి। రోగమ్‌। అనీ 
నశత్‌ ॥ 3 il 


అనువాదం ; 
ఈ కనబడుతున్న పెద్ద (వణము ఖాన్ని 
అసురులు లోపలి నుంచి తొలిచి వేస్తారు. 
ఈ జాషఢం ఆ రోగనివర్శకం. 
ఇదే అతిసారాది రోగాలను సమూలంగా నళింపజేస్తుంది. El 


నుం|త్రము 


ఉపజీకా ఉద్భర ది ని సమ్ముదా దధి భేషజమ్‌ | 


చరా నవ్యా 


తదా[సావస్య భేషజం తదు రోగ మశీశమక్‌ 14 ॥ 


సదము : 


అతత శ ! ఉత్‌ | భర ని! సమ్ముదాత్‌ | అధీ | ఖేషజమి | 


we క న్‌ చ కతు 


140 అథర్యవేద సంహిత 


తత్‌ | ఆఒ|సావస్య | జఉేషజమ్‌ | తత్‌ | ఉం బతి | రోగ్‌ । అశీ 


శమత్‌ శ 4 ॥ 


అనువాదం : 
ఉపజీకములు * (పుట్టలు పెళ్లై పురుగులు) 
సము|దం నుంచి రోగనివారకమైన 
జాషధాన్ని పెకి కొని వస్తాయి. 
ఈ జొషధం ఆ రొగనివర్శక మైనది. 
ఇదే అతిసారాడి రోగాలను సమూలంగా నళింజేపస్తుంది. ॥4॥ 


మంగతము 

అరు సాణమిదం మహత్‌ పృదివ్యా అధ్యుద్భ్భతమ్‌ | 
త జేషజం తదు రోగమనీనశత్‌ 15 ॥ 
శతు | 


అరుః2|సాణమ్‌ । ఇదమ్‌! మహత్‌ | పృదివ్యాః | అధి | ఉత్‌ 


ఒభృతమ్‌ | 


ననన న 


* ఉపజిహొక, ఉపజీక, ఉపదీక ఈ మూదు పేర్లు ఒకరకమైన చీమలను 
'పేర్కాంటాయి, 
ఉపబిహ్విాక ; బుగ్వేదం. vii 102, 21; 
ఉపజీక అధర్య'వేదం. 
ఉపదీక : పై స్పలాదంలో, తైత్తరీయ [బాహ్మణంలో కైత్తరీయ 
ఆరణ్యకంలో, శతపథ (బాహ్మణంలో ఉన్నది. ఇవి 
సిటిలోనికి పోయి రోగనివారక పదార్థాలను కొనిన స్తాయని 


భావం, అందుకనే విషనివారక చికిత్స లన్నిట్‌లో దీనికి 
వినియోగం, 


కాం£అ 1సూ 3 141 


తత్‌ | ఆఒసావస్య | భేషజమ్‌ | తత్‌ । పం ఇతి రోగేమ్‌ | అనీ 


Dy a 


నశత్‌ nN 


వ్యు శనులు 


అనువాదం : 
(వణపాచకమైన పృథివినుంచి 
పెకి తీసిన ఈ జొషధం ఉత్కృష్టమైనది 
ఈ జౌషధం ఆరోగ నివర్తకమైనది, 
ఇదే అతిసారాది రోగాలను 
సమూలంగా నళింప జేస్తుంది, "5 


మం(తము ౩ 

శం నో భవన్త్యప ఓీషధయః శివా; | 

ఇస్టరస్య వ్యజో అప హన్తు రక్షస్‌ 

ఆరాద్‌ విసృష్ణా ఇషవః పతన్లు తక్షక 164 
ప్రదము: 


శమ్‌ |! నః । భవన్తు | అపః | ఓషధయః | శివాః | 


స 


ఇన్దరన్య | వ[జః | అప | బాసు! రక్షసః | 


అరాతి.) | విఒసృష్టాః | ఇషవః | పతన్లు। రక్షసామ్‌ f6 i 


అనువాదం : 
ఈ జాషధంలో ఉపయోగించి ఉదకం, ఓషధులు 
సుఖహేతువులై మాకు రోగోపశమనం కల్లించుగాక |! 
రోగోత్సాదకులై న రాక్షసులను 
ఇం|దుని వ|జం హననం చేయుగాక ! 


142 అధర్వవేద సంహిత 


ఆరాక్షసులు వదలిన రోగరూపాలై న బాణాలు 
మాకు దూరంగా పడిపోవుగాక |! "Gn 


ఇది మూడవ సూక్తం 
సూక్త _ శ 
రొగ నివారకవైంన జంగిడబంధనం 


బుషి; అథర్వుడు ॥ దేవత : జంగిడమణి ॥ ఛందస్సు : 1 విరాట్‌ (పసార పంక్తి 
26 అనుష్టుప్‌ 11 మం[తములు : 16 11 


వినియోగం]. కృత్యాదూషణార్థం; ఆత్మరక్షణార్థం, విఘ్నశ మనార్థం, జంగిడ 
సృతమణిని కట్టుకొనుటలో దీనికి వినియోగం. 


మం[తము : 
] 
దీరాయుత్వ్యాయ బృహతే రణా 
క ఇ స 
J | 
యారిష్యనో దక్షమాణాః సదెవ। 
_ జ మ 


3 | 
మణిం విష స మూపణం 


అకక 


| 
జజ్జిడం బిభృమో వయమ్‌ itd 
పదము , 


దీర్ధాయు ఒత్వాయ | బృహతే | రణాయ | 


అలై 


అరీష్య న్లః | దక్షేమాణాః సదా | ఏవ । 


మణిమ్‌ | | విస్మన్థఒదూషణమ్‌ | 


టల 


జబ్గీడమ్‌ ! బిభృవః | వయమ్‌ fii 


a ee we 


కాం 2అ 1నూ 4 1483 
అనువాదం : 
చిరకాల జేవనారం, విఘ్న నివారణారం, 
థ్‌ థి 
అత్నరక్ష ణార్హం మము సర్వదా విఘ్ననివారకమైన 
జంగిడ మణిని థిరిస్తన్నాము 11 ॥ 
[వారాణసిలో (ససిద్ధమైన వృక్షం జంగిడమని సాయణభాష్యం. ఈ చెనే 
మిటో మనకు తెలియదు. | 


మంళము . 
జజీడో జమ్మాద్‌ విశరాద్‌ 
ల వా _ 


విష్కన్చాద్‌ అభిశోచీనాక్‌ | 


జజ్జిడః | జమాత్‌ | విఒశరాత్‌ | 
విఒస్కన్థాత్‌ | అభిశోచనాక్‌ | 
మణీః | సహ[స్‌ఒవీర్యః | 


| [ 
పరి! నః। పాతు । విశ్వతః 1న ॥ 


అనువాదం ; 
హింసకములైన కృత్యాదుల నుండి, శరీరహింసకములైన 
రోగాదులనుండి, అశోకం నుంచి తప్పించే 
అపరిమిత సామర్థ్యం గల జంగిడమణి 
మమ్ములను వా టన్నిటినుంచి పరిరక్షించుగాక |! ha 


144 అధర్వవేద సంహిత 
మం[తము : 


అయం విష్కన్దం సహతేఒజయం బాధతే అతి అః | 

| i 
అయం నో విశ్వభేషజో జబ్లిడః పాత్వంహసః 19041 
పదము; 


అయమ్‌ | | విఒస్కన్ధమ్‌ | సహతే । అయమ్‌ । బాధతే । అత్తి | 


అను చనన పట అలలు కసే 


ఆయమ్‌ । నః | విశ్వ ఒటేషజః | జజ్జీడః ! పాతు! అంహసః॥ an 


అనువొద౦ : 

ఈ జంగిడమణిీ పరక తాన్ని అభిభవించ గలదు, 

భక్షకములై న కృత్యాదులను బాధించగలదు. 

సర్వరోగ నివారకమైన ఈ మణి 

పాపమునుంచి మమ్ము రక్షించుగాక |! 19h 
మంతము : 

i |) 
దేవెర తేన మణిని జజిజేసీ మయోభువా | 
మ గ్‌ — జ 
1 | క 

విష్కన్థం సర్వా రక్షాంసి వ్యాయా మే సహామహే 14 ॥ 
పదము : 


దేవై 81 దత్తేన | మణినా | జబ్లేదేన | మయః౬భుపా | 


విఒస్కన్టమ్‌ | సర్వా । రక్షాంసి | విజఒఆయామే । సహామహే ॥4॥ 


అ పు ఈం ఉన ము వా 


అనువాదం . 
చైవ దత్తమైన, సుఖమయమైన జంగిడ మణితో 
విఘ్న కారిణులైన సర్వరాక్షసులను 
సంచరించ కుండా నిగహింప గలం. 14 i 


కొం 2అ 1సూ. 4 145 
మంతము 

శణశ్చ మా జజ్లీడశ్చ విష్కృన్దాదభి రేక్షతామ్‌ | 
అరణ్యాదన్య ఆభృతః కృష్యోా అన్యో ర సేభ్యః non 
పదము : 


శణః | చ। మా | జజ్జిడః | చ। విఒన్కన్థాక్‌ | అభి | రక్షతామ్‌! 


me —ె 


అరణ్యాక్‌ | అన్యః | ఆఒభృతః | ఠృష్యాః | అన్యః । రపేభ్యః 


fol 
అనువాదం: 
%* శణము, జంగిడము, ఈ రెండూ విఘ్నాదుల నుంచి 
నన్ను అభిరక్షించు గాక! 
వీటిలో అరణ్యం నుంచి తెచ్చినది ఒకటి. 
మొక్కల నుంచి తీసినది మజొకటి. 15 ॥ 


మం[తము : 
కృత్యాదూషిరయం మణిరథో అరాతిదూషిః | 
అకు మఖ నా! 
అథో సహస్వాన్‌ జజ్జిడః 
[ప ణ పత త్రష్‌ తారిషత్‌ 16 i 
పదము ; 


కృత్యాఒదూషీః | అయమ్‌ |! మణిః। అథోఇతీ | అరాతిఒదూపీః। 


శ్వా శు ఉట 





* ( మణి బంధన సూ,(తానికి [పకృతి భూత మైనది. ) 
అభర్య్వ, 10 


146 అధర్వవేద సంహిత 


అధో ఇతి | సహస్వాన్‌ | జజ్లీడః FEL నః | ఆయూంషి | తారి 


షక్‌ ౫16 11 


అనువాదం 1 
ఈ మణి పర్మ్యపయుక్త పీడను తొలగించు నది. 
అంతే కాక శతు దూషకమైనది, 
బలసంపన్న మైన ఈ మణీ 
నూ ఆయుస్సును వృద్ధి పొందించు గాక! IR 


ఇది నాలుగవ సూక ౦, 
సూక్తం వసా 
ఇంద సోతం 


బుషి; భృగువు; అథర్వుడు ॥ దేవత ఏ; ఇందుడు॥ ఛందస్సు: 1 నిచ్చదుపరి 
షాద్‌ బృహతీ, 2 విరాడుపరిష్టాద్‌ బృహతీ, 8 విరాట్‌ సథ్యాబృహతీ, 
4 జగతీ పురోవిరాట్‌ (తిస్పుప్‌, 5 7 (తిమప్‌ ॥ మం[తము; ॥ 7 


వినియోగం: బలకాముడు చేసే ఇం[ద్రయాగాదులలో, మహాశాంతిలో దీనికి 
వినియోగం. 


మంత్రము; 

కి శ 

ఇద్దర జుషన్వ ప వహా యాహి శూర హరీభ్యామ్‌ | 
il | 

పిబా సుతస్య మతేరిహ పుధోశ్చకానశ్చారుర్మదాయ ii 
పదము . 


శ శ - 
ఇన్ట$ | జ. [ప్ర। వహ। ఇ। యాహి। శూర ॥। హరిఒభ్యామ్‌ 


అను నటు 


కాం. 2 అ 1నసూ.ర్‌ 147 


| ( | | | 
పిబ |! సుతస్య | మతేః। ఇహ । మదోః । చకానః | చారుః! 


art వా 


మదాయ fin 


అనువొద౦ . 
ఓ ఇందా! |పీతుడవు కమ్ము. 
కామితార్గాన్ని పసాదించు, 
థ్‌ 
ఓ శూరుడా! *హరి* నామక అశ్వాల మాద 
మౌ యజ్ఞానికి రా. 
ఇక్కడ హవనం చేసే మధురసంలో భాగాన్ని పానం చెయ్యి. 
ఇది నిర్మలమై మదోత్పత్తికి కారణ మగుగాక ! ilu 
మం[తము. 
| \ ( 
ఇన్దరీ జరరం నవ్యో న పృణస్వ మధోర్దివో న । 
1 | | 
అస్య సుతస్య స్వ1[ర్లోప త్వా మదాః సువాచో అగుః 82॥ 


పదము? 
} | క శ 
ఇన్ష0 | జరరమ్‌ | నవ్యః | న। పృణన్వ | మధోః | దివః | న। 
] ( | | 
అస్య | సుతస్య | స్వఒః | న। ఉప | త్వా! మదాః । సుఒవాచః। 
క్ష్‌ | | అగుః 12॥ 


అనువాదం : 
నూతనుని వలె ఈ మధురసంతో 
ఓ ఇందా! ని జరరాన్ని నింపుకో. 
స్వర్ణసంబంధమైన అమృతంతో వలె 
ఈ సోమ సంబంధమైన సూక్తులు 


148 అధర్వవేద సంహిత 


స్వర్గంలో మదకర రసముల వలె 
ఇక్కడ నీకు లభించు గాక! 12 


మంగతము ్జ 

‘ కి /! 

ఇన స్తురాషాణ్మి తో వృతం యో జఘాన యతీర్న | 
విఖేదీ వలం భృగుర్న సేనహి శతూన్‌ మదే సోమన్య॥లి॥ 
పదము . 


ఇన్ద0ిః | తురాషాట్‌ | pers వృ|తమ్‌ | యః | జఘాన | 
యతః | న। 


బిభేద | వలమ్‌ ! భృగుః | న। సనహే హీ। శతూన్‌ | | మదే। 
సోమన్య han 

అనువాదం : ఇ 

శ|తువులను అతివేగంగా అభిభవించే 

సర్వ పాణి మితభూతుడయిన ఇం,దుడు 

వృతాసురుని సంహరించిన వాడు. 

యతులవలి, ఆ భృగువువలె 

బలుడనే అసురుని వి వారించినాడు. 

సోమపాన |పభావం వల్లనే అయన 

ఈ శ్యతువుల నందరినీ అభిభవించినాడు. Te 


మం[తము : 
| 
ఆ త్వా విశన్తు సుతాన ఇన్ట వృణస్వే 


కుర్తీ అటి శక ధియేహ్యా నేః | 


కాం. 2 అ. 1సూ. ర్‌ 149 
_్రధీ హవం గిరీ మే జుషస్వేన్ట 
స్వయుగ్భిర్మత్చ్వేహ మహే రణాయ 1 4 i 


పదము, 
| | 
ఆ।త్వా। విశన్లు । సుతాసః | ఇన్ద౦ | పృణస్య | 


Ff 
కుక్తీఇతి | విడ్డి! శక | ధియా! ఆ। ఇహి। ఆ। నః। 


I | 
(ధి | హవమ్‌ । గిరః । మె । జుషన్వ । ఆ । ఇన్ద9 | 


వరక l ! ఎ | 
స్వయుక్‌ ఒభిః। మత్స్య | ఇవా! మహే । రణాయ 14 ॥ 


అనువాదం 
ఓ ఇందుడా! ఈ సోమరసం నీలో |పవేశించు గాక! 
దానితో నీ కుక్షిద్వయం నింపుకొని వృద్దిపొందంచు 
ఓ శకా! మా స్తుత్యాదిరూప కర్మతో మా వద్దకు రమ్ము. 
మూ ఆహ్వానాన్ని విను 
నా స్తుతి దాపమైన వాక్కులను స్వీకరించు. 
ఓ ఇందా! ఈ యజ్ఞంలొ సీమ్మితులైన దేవతలతో పాటు 
సోమపానంతో తృపుడవు కమ్ము. 
మా కర్మ ఫలసిద్ది కోసమై ఇవి (పవర్తిల్లుగాక ! 141 


మంత్రము : 
ఇన్ద్రన్య ను [పా వషోచం పిర్యాఒణి 


| 
యానీ చకార [పథమానీ వ(జీ | 


150 అధర్వవేద సంహిత 
అహన్నహి మన్వవ స్తతర్ష ప 

వక్షణా అభినత్‌ వర్వతానామ్‌ 15 ॥ 
వట. 

ఇన్ట0ిన్య 1 ను। |॥ప। వోచమ్‌ | వీర్యాఒణి | 

యాని | చకార । [పథమానీ | వీ । 


/ / / 
అహనస్‌ | అహిమ్‌ | అను । అపః । తతర్ద। Er 


~~ కానూ అమ 


వక్షణాః 1 అభినత్‌ | పర్వతానామ్‌ 10 ॥ 


అనువాదం | 

ఇం|దుని వీద కర్మలను వెనువెంటనే చెప్తాను. 

వ్యజధారియైన ఆయన వీ కర్మలెన్నో చేసినాడు. 

అహ్తొాని (వృతుని నంహారించినాడు, 

ఆ తరువాత ఆ వృతాసురుడు అడ్డగించిన 

నీటికి దొరిచేసి బయటకు వదలినాడు. 

కొండ వాగులను విదారించినాడు. 1 గ్ర ॥1 
మం[తము 
అహన్నహిం పర్వతే శిశియాణం 

| 


పాసై వ|జం స్వర్యంఒతతక్ష | 


& 


హా ఇవ ధేనవః స్యన్టమానా 


wa 


( / 
అన్జాః సము[ దమవ జగ్మురాపః 1 6 ॥ 


కొం 2అ 1సూర్‌ 151 


దము. 


AN 


పాన్‌ | అహిమ్‌ | పర్వతే । శ్మిశియాణమ్‌ | 


త్వష్టా | అసై్మ! వ|జమ్‌ | స్వర్య2మ్‌ | తతక్ష | 


Sas 
వాశాఃఒఇవ | దేనవః | స్యస్టమానాః | 
| ( ( 
అబ్బః? | సము[దమ్‌ ! అవ। జగ్ముః । ఆపః 160 ॥ 
జ తట - _ ఇ 
అనువాదం 
పర్వతంపె పడుకున్న అహొని చంపినాడు, 
వృ|తాసురుని తం|డియె స త్వష్ట 
ఇం|దుని కోసమై వ్యజాయుధాన్ని పదును పెట్టినాడు. 
అరుస్తున్న ధేనువుల వళఠె (కిందికి |పవహిస్తున్న నదులు 
నిర్నిరోధంగా సము దాన్ని చేరుకొన్నవి. 1061 
మం[తము 3 
( 
వృషోయమాణో అవృణీత సోమం 
(తిక దు కేవ్వపీబత్సుతస్య | 
ఆ సాయేకం మఘపాదత్తి వజ 
అ షు 
మహన్నేనం [పథమ జా మహీనామ్‌ 417841 


పదము : 


వృషఒయమానః | అవృణీత | సోమమ్‌ | 


అనా me ఉను. వకూ 


[తిఒకీదుకేషు | అపిబత్‌ | సుతస్య | 


ఉగ శాన్నా 


152 అధర్వవేద సంహిత 


| సాయకమ్‌ । మఘ౭౬వా | అద త్త | వ|జమ్‌ | 


అహస్‌ |! ఏనమ్‌ | [పథమజఒజామ్‌ | అహీనామ్‌ 1 7 i 


ఇతి (పథమోజఒనువాకః 
అనువాదం ; 
వృషభమువలె ఇం|దుడు 
సోమాత్మక మైన ఆహారాన్ని వరించినాడు 
సోమయాగములలో అభిషుతమైన సోమరసాన్ని (తాగినాడు, 
అందుతో బలవంతుడై ఇం[దుడు 
శతుఘాతుకమైన వ జాన్ని చేత బట్టి నాడు. 
అసురులలో |పథమజాతు'డైన 
వృ్శతాసురుని సంహారించినాడు. nT 


ఇది ఐదవ నూక్తం 


ఇది మొదటి అనువాకం 


అనువాకం: 2 


సూక్తం == టి 
అగ్నిసో తం 


బుషి; శౌనకుడు; (సంపత్కాముడు 1 దేవత: అగ్ని॥ ఛందస్సు; 1.8 (తిష్టుష్‌; 
4 చతుస్పదాఒఒర్షీ పంక్తి ; క్‌ విరాట్‌ [పస్తారపంక్షి॥ మం[తములు: nd 


వినియోగం ;. సంపత్రాముడు ఈ సూక్తంతో అగ్నియాగం చేస్తాడు. భూతరోగ, 
చోరాది భయసంకలిత మైన కాలంలో వాని శాంతికై దీనికో ఆజ్య 
హోమం చేస్తారు. అగ్నిచయనంలో [బహ్మ ఈ సూకాన్ని పరి 
సాడు. మహాశాంతి కర్మలో కూడ దీనికి వినియోగం. రాజు 
దీపారాధన చేస్తూ ఈ సూక్తం పరిస్తాడు. 


కాం. 2 అ. 2 నూ 6 153 
మంత్రము: 
సమాస్త్వాగ్న బుతవో వర్దయన్తు 
ల్ల 

సంవత్సరా బుషయో యాని సత్యా । 
సం దివ్యేన దిదిహి రోచనేన 

ర మ. 
విశ్వా ఆ భాహి [పదిశశ్చత సః nid 
పదము . 


| “ 
సమాః । తా! అగ్నే | బుతవః | పేర్థయన్ను । 


| { 
సమ్‌ ఒవత్సరాః | బుషయః । యాని |! సత్యా । 


సమ్‌  దివ్యేన్‌ | దీదిహి | రోచనేన । 


నూ జ కా 


| | 
విశ్వాః | ఆ।| భాహి!। [పఒదిశః | చత(సః 1181 


ఆనువొదం 1 శ 

ప్‌ అగ్నీ! సంవత్సరములు నిన్ను వృద్ధిపొందించుగాక ! 
బుతువుల నిన్ను వృద్ధిపాందించుగాక | 

తదంగ భూతములైన పేక్షమాన దివసాదులు 

నిన్ను వృద్ధిపొందించుగాక | 

బుషులు ఇతర పృథివ్యాది భూతములు 

నిన్ను వృద్ధిపాందించుగాక ! 

సి దివ్య తేజస్సుతో వెలుగొందు. 

ఆ వెలుగుతో చతుర్దిక్కులను (పకాళింపజేయి. nin 


మం[తము : 
సం చేధ్యస్వాగ్నే [ప చ వర్థయేమ 


154 అధర్వవేద సంహిత 
] | 
ముచ్చ తిష్ట నుహతే సొభగాయ | 


మాతే రిషన్నుపసత్తారో అగ్నే 


బహ్ముణ స్టే యశ సః సన్లు మానే 1 బై ॥ 
పదము ; 
సమ్‌! చ। ఇధ్యస్వ | అగ్నే! [ప।చ। వరయ । ఇమమ్‌ |; 


ఉత్‌! చ। తిష్ట; మహతే। సొభగాయ | 


అనా పు చనన సు 


) 
మా। తే! రిషన్‌ | ఉపఒ౬సత్తారః । అగ్నే | 


Can —_ = వాళ్ల 


[(బహ్మాణః | తే | యశసః। నన్తు। మా। అన్యే 12 ॥ 


అనువాదం . 
గ్జీ అగ్నీ! స్వయం దిప్తుడవుకా ! 
ఈ యజమానుని సమృద్ధ కాముని చెయ్యి. 
మహాసౌభాగ్యం కలిగించు 
ఓ అగ్నీ! నీ పరిచారకులైన 
బుత్విగ్యజమానులు నళింపకుందురుగాక | 
(బ్రాహ్మణులు ని పరిచర్యలో మునిగి యశస్వు లగదురుగాక ! 
స పరిచర్యకు పరాబ్ముఖులైన 
అన్యులు అపకీరి పాలగుదురు గాక! 12 ॥ 
మం[తము : 
త్వామన్నే వృణతే [బాహ్మణా ఇమే శివో 


అగ్నే సంవరశెే భవానః | 


కాం 2అ 2సూ 6 155 


సవత్నహాగ్నే అలికూతీకద భవ 


స్వే గయే జాగృహ్యపయుచ్చన్‌ nan 
పదము : | 

త్వామ్‌ | అగ్నే | వృణలె | (భాహ్మణాః | ఇమే | శివః । 

అగ్నే | సమ్‌ ఒవరజే భవ | నః | 


సవత్నఒహా । అగ! అభిమాతిఒజిత్‌ | భవ । 


a గక ఇలు ఉశాన చి కలో వు అతనన... కకకానును 


స్వే! గయే | జాగ్భహి | అ[పఒయుచ్చన్‌ fan 


అనువాదం : 
గ్జీ అగ్ని | ఈ _(బాహ్మణులు నిన్ను ఆరాధిస్తున్నారు. 
అందువల్ల మా పొరపొట్లను శాంతుడవె కాపాడు! 
టి అగ్ని 1 మా శత్రు హరతకుడా ! పాపాత్ములను జయించు. 
స్వగృహంలో అ పమత్తుడవై జాగరూకత వహించు. ॥ల్రైి॥ 


మం[తము 3 
క్షశేదార్నే స్వేన సం రభన్వ 
మి తేణాగ్నే ముతత యీతస్వ | 


సజాతాసాం మధ్య మెష్టా 


రాజ్ఞామర్నేవిహవ్యో దీదిహిహ (ర్త |॥ 
లా సే వాలా 


దము ; 


ల్ని 


క్ష(తేఐ | అగ్నే । స్వేన | సమ్‌ | రభస్వ । 


కానా దాన. కాకలు 


156 అధర్వవేద సంహిత 
మి[తేణ | అగ్నే । మిత ౬ధా | యతస్వ । 


సఒజాతాసామ్‌ | మధ్య మే ఒస్థాః | 


రాజ్ఞామ్‌ అగ్నే | విఒహవ్యః | ఆదిహా | అవా 16 ॥ 
అనువాదం. 

ER అగ్నీ | నీ క్షాతంతో సంగతుడవుకా ! 

ఓ అగ్నీ! మితులకు పోషకుడవై 

మి|తభావంతో ఉపకరించ్చు 

సజాతులైన [బాహ్మణుల మధ్యలో ఉండు. 

క్షతియుల యజ్ఞాదులలో కూడ వెలుగొందు. 

క్ట అగ్నీ |! ఇలాంటి నీవు ఈ కర్మలో దీప్తి మంతుడవుకా ! 14 


మం[తము : 

అతి నిహో అతి సృధోఒ౬ 

"i - ఖ్‌ 

త్యచి స్తీరతి ద్విషః | 

విశ్వా ఒహ్యగ్నే దురితా తర త్వ 
= 


|| lt 
మథాస్మభ్యం సహవీరం రయిం దాః 15 ॥ 


పదము ; 
1 | ) | 
అతి । నిహః | అతి । సృధః | 


క ( | గ్‌ 
అతి! అచి ప్తీః | అతి। ద్విషః | 


అ ౪9 సూ 7 1 భగ ( 

ఖీ 

హి! అగ్నే । దుఃఒఇతా। తర। త్వమ్‌ । | 

త్న _ ౨ క్‌ 

అస్మభ్యమ్‌ । సహ2వీరమ్‌ | రయిమ్‌ | దాః 15 ॥ 
శి | | 


విషయజాతాలైన దోషాలనుంచి తరింప జేయి. 
దేహశోషకాలై న రోగాల నుంచి తరీంపజేయి, 

పీ అగ్నీ | నీవు సర్వదురితాల నుంచి తరింపజేయి. 

కదుపరి మాకు సంతానాన్ని, 

ధనాన్ని (పసాదించు. ॥ర్ర్‌ ॥ 


కా = a = 
స స స రర మంతం రే చెత 


ఇది ఆరవ సూక్తం 
సూ కం "/ i 
శాపనివృతి కి అవ త 595 త భత 


థర్వుడు ॥ దేవత : వనస్పతి (దూర్వా) ఛందస్సు : 1 భురిగనుష్టున్‌ ; 
8,0 అనుష్టుప్‌. 4 విరాడుపరిష్టా ద్‌ బృహతీ ॥ మం్యతములు: ॥ 5 ॥ 





౦: శాపనివృత్తిలో, దృష్టిదోష నివారణలో, పిశాచాది భయ నివార 
ణలో భార్గవ్య మహాశాంతిలో దీనికి వినియోగం. 


ష్టా దేవజోతా వీరుచ్చపథయోవేనీ | 


ఏఅమివ [పాడై కీక్‌ సర్వాన్‌ మచ్చుపథాం అథి iin 


షా! దేవఓజొతా । వీరుక్‌ | శపథఒయో పీనీ | 


mr మను కు 





158 అధర్యవేద సంహిత 
; | 
ఆపః | మలమ్‌ఒఇవ | |ప। అనై క్రిక్‌ సర్వాన్‌ | మత్‌ | శప 
i ము. 


] | 
థాన్‌ ! అధి ॥ 11% 
అనువాదం 3 
షహాపవినాశ కారి 
దేవనిర్మితం 
శాపనివారకం 
అయిన ఈ దర్భ 
ఉదకం మలినాన్ని వలె 
నా సర్వ విధ శాపాలను 
(పక్షాళనం చేయుగాక |! ila 
మంతము: 
యశ్చ సాపత్నః శపథో జామ్యాః శపథశ్చయః | 
స న హి యో 
[బహ్మ్‌ యన్మన్యుతః శపాక్‌ సర్వం తస్నో అధన్చదమ్‌ 
1 ప 4 
పదము ; 
యః। చ! సాొపత్నః | శపథీః | జొమ్యాః । శపధః | చ।$ యః | 
లు జూ స —_ అనాను || జా 
(బహ్మా! యత్‌ | మన్యుతః | శపాక్‌ | సర్వమ్‌ | తత్‌ | న౭। 
అథఃఒపదమ్‌ ॥1 12 1 


ఇనా తని అనను. 


ఆఅనువొద౦ : 
పగవాని శాపం, భగినీ శాపం 
(బాహ్మణుడు కోపంతో పెటిన శాపం 
లు 


కాం9అ 2సూ 7 159 


ఈ శాపాలన్ని 
మా కాళ్ళ (కిందపడి 
నలిగి పోవు గాక | ial 


మం|తము : 


దిక్‌ మూలమవతతం పృధివ్యా అధ్యు త్తతమ్‌ | 


Me అజాత 


. ie lh | | 
కేన సహ|సకాజ్జేన పరి ణః పాహి విశ్వతః 190 ॥ 
పదము ; 
దివః | కంత | అవేఒతతమ్‌ | పృధివ్యాః | అధి | ఉత్‌ ఒతతమ్‌ 
జె | 7 
కేన | సహస్రఒకాచ్దేన | పరి! నః। పాహి। విశ్వతః 19 ॥ 


అనువాదం . 
అకసం నుంచి క్రిందికి వ్యాపించిన మూలం కలదానవు, 
భూమిపై ఊర్థ్వంగా విస్తృతమైన దానవు, 
అనేక పర్వాలు కలదానవు. 
అయిన ఓ మణీ! 
మమ్ములను సర్వశాపాలనుంచి పరిరక్షించు, 1g 


మం[తము ; 


పరి మాం పరీ మే (ప్రజాం పరీ ఇ పాహియద్‌ ధనీమ్‌ । 


అశాతిర్నో మౌ తారీన్మా నేస్తారిషురభిమాతయః i 4 
పదము క 


[ | / 
పరి। మామ్‌ | పరి। మే। [పఒజామ్‌ | పరి। నః | పాహి |! యక్‌ 


అన్నన 


| 
ధనమ్‌ । 


160 అధర్వవేద సంహిత 


అరాతిః 1 నః। మా తారీతక్‌ । మా। నః। తారిషుః | అభి ఒమా | 


తయః ॥ 4 ॥ 
అనువాదం . 

ఓ మణీ ! సన్ను పరిరక్షించు. 

నా సంతానాన్ని పరిపాలించు. 

మా ధన్నాని రక్షించు, 

మమ్ములను శ్యతువులు లోగొన కుందురుగాళ | 

మమ్ములను హీంసింపదలచే శ్యతువులు 


మమ్ములను లోగొనకుందురుగాక |! 14 ॥ 
మంత్రము : 
శప్తారమేతు శవధో యః సుహార్త్‌ తేనీ నః సహ । 
క్త ఆఆ క్త య 
చక్షుర్మన్రన్య దుర్దార్దః వృష్టీరపీ శృణిమసి 1 ఏ ॥ 


పదము ; 


శప్తారమ్‌ | ఏతు | శవథః 1 యః । నుఒహార్ష్‌ | తేన | నః 1 సహ। 


క | 1 
చక్షుః ఒమ క్రన్య | దుః ఒహార్దః | పృష్టేః | అపి । శృణీమసి EY 


అనువాదం * 
మమ్ము శపించిన వానినే 
వాని శాపం ఎదురు తిరిగి పిడించుగాక ! 
సౌహార్దం కల మితునితోపాటు మాకు సుఖం కలుగుగాక! 
గుప్తంగా దుష్టహృదయులై నవారి 
చెడు దృష్టిని వినష్టం చేయుదుము గాక! 15 ॥ 


ఇది ఏడవ సూకం 


నూక్రం_రి 
రోగ నివారక సూ కం 


బుషి: భృగువు, అంగిరసుడు ॥ దేవత ; కే[తియ ( యక్ష్మకుస్టాది) నాశనమ్‌ ॥ 
ఛందస్సు ; 1,2 అనుష్టుప్‌ ; శీపథ్యాపంకి, ; శ విరా డనుష్టుప్‌, గ్‌ నిచ్చత్‌ 
పథ్యాపంకి ; మం|తములు ; udu 


వినియోగం ;:. అఆనువంళికగా వచ్చే రోగాల శాంతికై ఉదకఘటాన్ని అధి 
మం్మతించి ఇంటివెలుపల రోగిని తడుపుటలోను, అలాగే ఇందు 
కైన ఇతర కర్మలలోను దీనికి వినియోగం, 


మంత్రము; 

ఉదగాతాం భగవతీ విచ్చతౌ నామ తారకే | 

వి క్షత్రియస్య ముఖ్బతామధమం పాశముత్తమమ్‌ 11 1 
పదము : 


ఉత్‌ | అగాతామ్‌ । భగవతీ ఇతి భగ౭౬వతీ | | విఒచ్చతో | నామ | 


వి ఇ తము ey ఆము 


తారకే పతి! 


వి। । క్షేతియన్య ముఖ్యతాను! అధమమ్‌ | పాశమ్‌ | ఉత్‌ 
ఒతమమ్‌ ॥11॥ 


అనువాదం : 

తేజస్వినులైన, బంధ విమోచకాలైన 

నక్ష|తాలు (మూలానక్ష[తం 

కత, పరక్షేత శరీరగతాలైన 

ఉదయించిన ఊర్ధ్వ్యఅధోకాయగతాలై న 

రోగబీజాలను విముక్తం చేయుగాక ! nln 
అభర్వ, 11 


162 అధర్వవేద సంహిత 
మంత్రము ; 
( 

అ సేయం రాష్యేచ్భత్వపోచ్భ న్హ్వభికృత్వరీః | 
వీరుత్‌ క్షీ తియనాశన్యప క్షేతియ ముచ్భతు 1 ది | 
పదము: | 

శ శీ క 
అప । ఇయమ్‌ । రాతి | ఉచ్చతు | అప । ఉచ్చన్తు | అభి 


2.కృత్వరీః ( 
వీరుత్‌ | క్షి తియఒనాశనీ | అప | క్షేతియమ్‌ | ఉచ్చుతు ॥ 2 


అని కాని ఈనన అవా కను. చన్ను 


అనువాదం ; 


ఈ రాతి రోగాన్ని తొలగించుగాక ! 

రోగశాంతి కారులైన ఆదిత్యాది దేవతలు 

ఈ వ్యాధిని తొలగింతురుగాక |! 

"క్షేతియ వ్యాధినివారక మైన దర్భ 

ఈ రోగాన్ని తొలగించుగాక |! ॥ ప్త ॥ 


మం[తము; 

బభోరర్జున కాబ్సస్య యవీన్య శే 

పలాల్యా తిళస్య తిలపిష్టా్యా | 

వీరుత్‌ క్షి తియనాశన్యప క్షేశియ ముచ్చతు nan 
నదమః 

బ|భోః । అర్జున ఒకాద్దస్య | యవస్య | తే। 


| 
పలాల్యా | తిలస్య | తిల ఒపిజ్జ్యూ | 


జా అకా వ్యా 


కొం. 2 అ. 2 సూ, రి 163 


వీరుత్‌ | కేతియజఒనాశీనీ | తవ మత్రియమ్‌ । ఉచ్చతు ॥ 8॥ 


mm mm» కాజు అస్య జ కా 


అనువాదం : 
కపిల వర్షమైన అర్జున (మద్ది) కాండంతోను, 
యవ కాండంతోను, ఊకతోను, నువ్వులతోను 
చేసిన మణి, ఓ రోగి! 
నీ కోగాన్ని తొలగించుగాక [ 
కైతియ వ్యాధి నివారకమైన దర్భ కూడ 
ఈ రోగాన్ని తొలగించుగాక | nun 


అరక 
నమ సే లాబ్లలేభ్యో నమ ఈషాయుగేభ్యః | 


వీదుక్‌ క్షేతియనాశన్యవే క్షేతియముచ్చతు 14 ॥ 
పదము; 


నమః | తే। లాజ్ఞలేభః | నమః | ఈషాఒయుగేభ్యః | 


వీరుత్‌ | క్షేతియఒనాశేని, అవ | క్షేతియమ్‌ | ఉచ్చుతు 14 ॥1 


అనువాదం ; 
ఓ రోగ! నీ రోగ శమనార్థం నాగళ్ళకు నమస్కారం. 
నాగలికి సంబంధించిన మిగతభాగాలకు నమస్కారం, 
"క్షేతియ వ్యాధి నివారకమైన దర్భ 
ఈ రోగాన్ని తొలగించుగాక ! 14 ॥ 


మంత్రము ; 


నమః సని నసా క్షిభ్యో నమీః సందేశ్యేఒభ్యః | 
జ్యా అ ( 


164 అధర్వవేద సంహిత 
నమః క్షే తస పతయే వీరుత్‌ 

క్షైతియనాశన్యవ్‌ క్షేతియ ముచ్చతు 15 ॥ 
పదము: 


నమేః | సనిిస నసఒఅ కేభ్యః | నమేః । సమ్‌ ఒదేశ్యే ఒభ్యః | 


నమః | క్షేతస్య | పతయే! అతత | 


క్షైతియఒనాశనీ | అప। క్షతియమ్‌ । ఉచ్భతు 15 ॥ 


అనువాదం: 
గవాక్షాదులు శిథిలమై పోయిన 
శూన్యగృహాలకు నమస్కారం, 
మట్టి (తవ్వివేసిన గుంటలకు నమస్కారం, 
కేతపతికి నమస్కారం. 
"క్షేతియవ్యాధి నివారకమైన దర్భ 
ఈ రోగాన్ని తొలగించుగాక |! 
(సాయణభాష్యంలొ పై పె నిధంగా ఉన్నా ఇతరులిచ్చిన 
అర్ధాలను బట్టి క్రింది విధంగా చెప్పుకోవచ్చును. .) 
కనుచూపు తగ్గిపోయిన వ్యవసాయ 
కార్మికులకు నమస్కారం. 
ఆ "క్షేతస్టు లందరికి అక్కడున్న పిశాచాదులకు నమస్కారం. 
కేత పాలకునకు నమస్కారం. 
'క్షేతియ వ్యాధి నివారకమైన దర్భ 
ఈ రోగాన్ని తొలగించుగాక ! nu 


ఇది ఎనిమిదవ సూక్తం 


సూ క0.9 
అాణామ 
” 
సంధివాత నివారణ సరాకం 
—_——_ 
బుషిః భృగువు, ఆంగిరసుడు॥ దేవత: వనస్పతి ॥ ఛందస్సు : 1 విరాట్‌ 
[పస్తారపంకి, ; లర్‌ అనుష్టుప్‌ | మం[తములు : md 

వినియోగం :- బ్రహ్మ గహశాంతికి చేసే కర్మలో దీనికి వినియోగం. 
మం[తము జ 


దశవృక్ష ముశ్చేమం రక్షసో (గాహ్యా 


| ) 
అధియైనం జ|గాహ పర్వసు। 
ప ల నలం 


అధో ఏనం వనస్పకే 

జీవాసాం లోకమున్నయ nth 
ee 

దశజఒవృక్ష | ముష్టా' । ఇమమ్‌ | రక్షసః | గాహ్యోః | 

అధీ । యా । ఏనమ్‌। జ[గాహ । పర్వేఒసు | 


అధో జ ఏనమ్‌ । వనస్పళతే | 


బా నో ఈ 


జీవానామ్‌ | లోకమ్‌ | ఉత్‌! నయ 1141 


అనువాదం | 
% కీ దశ వృక్షా! 
(బ్రహ్మరాక్షసి నుంచి రాక్షసులనుంచి, 
క్‌ (పలాశ జొదుంబరాది వృత్షశకల నిర్మిత మైన మణి) 


166 ఆధర్వవేద సంహిత 
ఈ పురుషుని విముక్తుని చెయ్యి. 
ఆ రాక్షసి ఈ పురుషుని పర్వాలలో * (ప్రవేశించినది, 
ఓ వనస్పతీ! 
ఈ (గహావిష్టుడైన పురుషుని |పాణులకు స్థానమైన 
భూలోకం లోనికి ఉద్ధరించు. 111 
షం 


ఆగా గా దుదీగా దయం Sa కైతె మప్యగాత్‌ | 


అభూదు వుతాణాం పితా నృణాం ఇ భగీవ త్రమః 1వ ॥ 
పదము 1 


ఆ। అగాత్‌ | ఉత్‌ |! అగాత్‌ । అతుకు జీవానామ్‌ | [వాతమ్‌ । 


nm వా అన్నా mm 


ఆపీ॥ అగాత్‌ । 


అభూత్‌ 1 కం ఇతి। పుత్రాణామ్‌ | పతా । నృణామ్‌ । చ । భగోవక్‌ 
క క క న ఒతమః 1 ప్త ॥ 
అనువాదం : 
ఓ మణీ! నీ అన్నుగహం వల్ల 
ఇతను (గహ విముక్తుడై ఈ లోకంలోనికి వచ్చినాడు. 
ఉబ్దీవితుడైనాడుం 
జన సమూహంలో చేరినాడుం 
అ౦ంబేకాక పిల్లలకు తండి యైనాడు. 
మనుష్యుల మధ్యలో అతిశయ భాగ్యవంతు డైనాడు. ॥2్లి॥ 
* (కీళ్ళలో, అమావాస్యాధి పర్వాలలో) mn 


కాం. 2 అ౬ఈ 2 సూ. 9 167 
మంతము : 


అధీతీ రధ్య గాదయ మధీ జీవపురా అీగన్‌ । 

శతం హ్యన్య భిషజః సహ(స ముత వీరుధః nan 
పదము ; 

అధీఒఇతీః | అధి | అగాత్‌। అయమ్‌ । ఖీ । జీవఒపురాః । 


నవి ॥ అగన్‌ | 


శతమ్‌ । హి। అస్య । భిషజః | సహ్యస్‌మ్‌ | ఉత | వీరుధీః ॥ 3॥ 


ఆనువాదం : 
ఈ [(బహ్మ్మగహ విముక్తుడైన పురుషుడు 
పూర్వం అధ్యయనం చేసిన వేదాదులను 
జ్ఞాపకం తెచ్చుకున్నాడు. 
జీవ పురములను కనుగొన్నాడు, 
అందువల్ల ఇతనికి చికిత్సచేసిన 
అనేక వైద్యులు అపరిమితమైన 
జాషధాదులను సిద్దం చేసినారు. 1 వ్ర ॥ 


మం[తము : 
దేవాస్తి చీతి మీవిదస్‌ [బహ్మాణ ఉత వీరుధేః | 

చీతిం తి విశ్వే దేవా అవబీదన్‌ భూమ్యామధి [4 ॥ 
పదము : | | 

దేవాః । తే। చీతిమ్‌ | అవిదన్‌। [బహ్మాబీః | ఉత । వీరుధః | 


168 అధర్వవేద సంహీత 


చీతిమ్‌ |! తే। విశ్వే । దేవాః | అవీదస్‌ | భూమ్యామ్‌ | అధీ 14 n 


అనువాదం ఇ 
ఓ మణీ! నీ (గహనివారణ శక్తిని దేవత లెరుగుదురు, 
అలాగే |బాహ్మణులు, ఓషధులు, 
విశ్వేదేవతలు భూలోకంలో ఉన్న 
స్‌ శక్తిని ఎరుగుదురు. 1 శ్మీ 1 


మంతము: 
| ( 
య కార న నిష్కరత్‌ స స్తై సుభిషర్తవమః | 


స ఏవ తుభ్యం భేషజాని కృణఫీద్‌ భిషజా శుచీః 15 8 
పదము: 
| 


యః | చకార్‌ | సః। నిః। కరకి। సః। వవ! స సుభిషక్‌ ఒతనుః । 


సః। ఏవ । తుభ్యమ్‌ | భేషజాని। కృణవత్‌ | భిషజా | శుచీః DEY 


అనువాదం ; 
ఈ మణిబంధన కర్త అయిన పురుషుడు 
గహబాధను ఉపశమింప చేయుగాక | 
ఆయనే ఉత్కృష్ట వైద్యుడు. 
ఆయనే నీ రోగానికి వెద్యం చేసినాడు. 
ఆయన నిర్మలుడు. I 


ఇది తొమ్మిదవ సూక్తం 


సూక్తం = 10 
కై తింయంు రోగ నివారణ సూ కం 


బుషి! భృగువు, అంగిరసుడు: దేవత : మం్మతాలలో పేర్కొన్న నిరొబుతి; 
ద్యావాపృథివ్యాదులు ॥ ఛందస్సు: 1 (తిష్టుప్‌ ; 2 సప్మపదాష్టిః, 


ఖ్‌ 


కాం 2 అ. 2 సూ. 10 169 
8.5, 78 సప్తపదా ధృతిః ) రి సప్త్రదాపత్యష్టిః i మం[తములు : 118 ॥ 

వినియోగం :. కేేతియ రోగళాంతికై చేసే మజొక కర్మలో దీనికి వినియోగం. 

మంత్రము : 

క్షితియాత్‌ త్వా నిర్‌బుత్యా జామిశం సౌద్‌ 


దుహో ముఖ్బామి వరుణస్య పాశాక్‌ | 

నూ గా త్వా కృణోమి 

శివే తే ద్యావాప్ఫదివీ ఉభే సామ్‌ nln 
కప! | 


క్షేతియాత్‌ | త్వా! నిఃఒబుత్యాః | జామిశంసాత్‌ | 


[దుహః । ముష్వ్బామి | వరుణస్య | స్ట్రశ్రాక్‌ | 
. ee 
అనాగసమ్‌ | [బహ్మణా | త్వా। కృణోమి | 


శివే ఇతి। తే। ద్యావావృధివీ ఇతీ | ఉభే భత] సామ్‌ nln 


అనువాదం : 
ఓ రోగపీడితుడా ! 
'క్షేతియ రోగం నుంచి నీకు విమోచనం కల్పిస్తున్నాను. 
రోగకారణమైన పాపదేవత నుంచి, 
భగిన్యాదుల ఆ కోశజనితమైన పాపం నుంచి, 
గురుదేవతాది |దోహంం నుంచి 
వరుణపాశం నుంచి నిన్ను విడిపిస్తున్నాను. 
మం[తంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను, 


170 అధర్వవేద సంహిత 


ఓ వ్యాధితుడా! ద్యావాపృథువులు రెండూ 
నీకు కల్యాణకారు లగుగాక |! 11 ॥ 


మంగతము। 
శం క్రి త): మహర రస్తు 
శం సోమీః సహౌషధీభిః | 
ఏవాహం త్వాం 0 క్లే తియాన్నిర్‌మేత్యా 
జామిశంసొద్‌ [దుహో ముఖ్బామి వరుణస్య పాశార్‌ | 
అజా r అ వా 
అనాగసం [బహ్మణా త్వా కృణోమి 
శివే తే ద్యాహపృథివీ ఉభే సామ్‌ 12 ॥ 
పదము: న 
శమ్‌ | మ అగ్నిః | అత్‌ ఒభిః | అస్తు । 


శమ్‌ | న, | సహ । ఓీషధీభిః | 
వీవ | ల్‌! ఇ వ యాం | నిఃఓ౬బుత్యాః | 


జామిఒశంసాక్‌ | Ser al వరుణన్య | పాశాక్‌ | 


అనాగఫీమ్‌ | [బ్రహ్మణా | ga కద ము | 


స ఇతీ | తే। ద్యావాపృథివీ ఇతి | ఏలే సామ్‌ ncn 


అనువాదం ; 
ఓ రోగి! అభి మం|తిత 
జల దేవతాదులతోసహా అగ్ని నీకు సుఖం కల్పించు గాక | 


కాం. 1 అ. 2 సూ. 10 క జై. 


సోముడు ఓషదీ సహితుడై నీకు సుఖం కల్గించు గాత! 

ఈ విధంగా నేను క్షేతియ రోగం నుంచి 

నీకు విమోచనం కల్పిస్తున్నాను. 

రోగకారణమైన పాపదేవతనుంచి 

భగిన్యాదుల ఆకోశజనితమైన పాపంనుంచి, 

గురుదేవతాది | దోహంనుంచి 

వరుణ పాశం నుంచి నిన్ను విడిపిస్తున్నాను. 

మం[తంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను. 

ఓ వ్యాధితుడా! ద్యావాప్పృథువులు రెండూ 

నీకు కల్యాణకారు లగుగాక ! 1 లై ॥ 


మం[తము ; 

శం గ్‌ వాతీ అ న్రరిక్ల వయో 

ఛాచ్భం శ్రే భవన్తు [ప్రదిశ శ్చత నః | 

ఏవాహం త్వాం క్షే తియాన్నిర్‌బుత్యా 

జామిశంసాద్‌ [దువో ముజ్బామి వరుణస్య పాశీక్‌ । 
అనాగసం [బహ్మణా త్వా కృణోమి 

శివే తే ద్యావాప్పథివీ ఉఖే సామ్‌ n3n 
పదము : 

శమ్‌ | తే। వాతీః। అ నరీక్షే! వయః । 


| 
ధాత్‌ ।! శమ్‌ ! తే। భవన్లు । [పఒదిశః | చత(సః | 


172 అథర్వవేద సంహిత 
ఏవ । అహమ్‌ । త్వామ్‌ |! కైేతియాత్‌ | నిఃఒబుత్యాః | 
జామిఒశంసాత్‌ ।; దువాః | ముళ్ళామి। వరుణస్య | పాశాక్‌ | 
అనాగచీమ్‌ | ఫో | త్వా। కృణోమి | 

తత ద్యోవావృధివీ ఇతి | ఉథే ఇతి! స్తామ్‌ ॥8॥ 


అనువాదం 
అంతరిక్షంలో పక్ష్యాదులను పోషించే 
వాయువు నీకు సుఖకరు డగుగాక! 
అలాగే నాలుగు దిక్కులు నీకు సుఖ మిచ్చు గాక ! 
ఈ విధంగా నేను క్షేతియరోగంనుంచి 
నీకు విమోచనం కల్పిస్తున్నాను. 
రోగకారణమైన పాపదేవతనుంచి 
భగిన్యాదుల ఆ|కోశజనితమైన పాపంనుంచి, 
గురుదేవతాది |దోహం నుంచి 
వరుణ పాశం నుంచి నిన్ను విడిపిస్తున్నాను, 
మం[తంతో నిన్ను అపరాధరహితుని చేస్తున్నాను. 
ఓ వ్యాధితుడా ! ద్యావాపృథువులు రెండూ 
సీకు కల్యాణకారు లగుగాక | 19 ॥ 
మం[తము క 
ఇమా యా దేవీః |పదిశ శృతసో 
క వ్‌ న 


వాతపత్నీరభి సూర్యో విచష్టే ; 


ఏవాహం త్వాం క్షి తియాన్నిర్‌ బుత్యా 


కాం. 2 అ. 2 సూ. 10 1783 
ద la ముళ్బామి వరుణస్య పాశాక్‌ | 


అనాగసం (బహ్మణా త్వా కృణోమి 


a 


శివే శే ద్యావాపృధివీ ఉభే సామ్‌ 14 ॥ 
పదము ; 
ఇమాః | యాః । హన వ్రఒదిశః । చత సః | 


వాతఒపత్నీః | అభి సూర్యః | విఒచస్టే | 
ఏవ | కవన! ఆక్‌ క్షిప్రియాక్‌ నిఃఒబుత్యాః | 


వామిఒశంసాక్‌ | (దుహః | మూకల! వరుణస్య | పాశాక్‌ | 


ఇ హానిని 


అనాగసమ్‌ | బ్రహ్మణా | త్వా! కృణోమి | 


న ను umm 


శివే జ] తే। ద్యావాపృథిపీ ఇతి | ఉఖే ఇతి | స్రామ్‌ 414 ॥ 


అనువాదం : 
ఈ కనిపించే వాతపత్నులైన 
నాలుగు దిక్కులను సూర్యుడు అంతటా చూస్తున్నాడు. 
వారు నీకు సుఖ మిత్తురుగాక |! 
ఈ విధంగా నేను క్షేతియ రోగం నుంచి నీకు 
విమోచనం కల్పిస్తున్నాను. 
రోగ కారణమైన పాపదేవతనుంచి 
భగిన్యాదుల ఆ(కోశ జనితమైన పాపం నుంచి, 
గురుదేవతాది |దోహంంనుంచి 
వరుణ పాశం నుంచి నిన్ను విడిపిస్తున్నాను. 


174 అధర్వవేద సంహిత 


మం తంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను. 
చ్‌ వ్యాధితుడా ! ద్యావాపృథువులు రెండూ 
నికు కల్యాణకారు లగుగాక! 


మంత్రము 1 
క [ 
తాసు త్వాన్తర్జ్దర స్యా దధామి 


| 
(ప యక్ష్మ ఏతు నిర్‌బుతిః పరాచై 8 । 


ఏవాహం త్వాం క్ష తియాన్నిర్‌ బుత్యా 


జూమిశంసొద్‌ దుహో ముజ్బామి వరుణస్య పాశాక్‌ । 


| 
అనాగసం (బబహ్మణా త్వా కృణోమి 


శివే తే ద్యావాపృథిపీ ఉభే సామ్‌ 
పదము 1 


] i 
తాసు! త్వా! అన్హ్లః। జరసి! ఆ। దధామి । 


ar 
నాం RL] 


క 
(ప | యక్ష్మః 1 ఏతు । నిః82.బుతిః | పరాభైః | 


ఏవ। అహమ్‌! త్వామ్‌ | క్ష్మితియాత్‌ | నిఃఒముత్యాః | 


144 ॥1 


15 41 


జామిజఒశంసాత్‌ । (దుహః | ముఖ్బామి | వరుణస్య | పాశాక్‌ | 


అనాగసేమ్‌ | (బహ్మగా | త్వా! కృణోమి | 


| | { 
శివే ఇతి, తే; ద్యావాస్ఫృధివీ ఇతి | ఉభేఇతి | సామ్‌ 


15 4 


కొం. 2 అ 2 సూ, 10 175 
అనువాదం : 

ఆ దిక్కుల మధ్యలో ఓ రోగి! 

నిను వృదు డయేదాకా బీవింపజేసునా్సాను. 

సీ య Oa రం నిన్ను విడిచి వ గాక! 

పాప దేవతయైన నిర్‌బుతి వెనుదిరిగి పోవుగాక ! 

ఈ విధంగా నేను క్షేతియ రోగం నుంచి 

నీకు విమోచనం కర్పిస్తున్నాను. 

రోగ కారణమైన పాపదేవత నుంచి, 

భగిన్యాదుల ఆ|/కోశ జనితమైన పాపం నుంచి, 

గురు దేవతాది | దోహం నుంచి, 

వరుణ పాశం నుంచి, నిన్ను విడిపిస్తున్నాను. 

మంతంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను. 

ఓ వ్యాధితుడా [ ద్యావాపృథువులు రెండూ 

నీకు కల్యాణకారు లగుగాక |! 1 ర్‌ ॥ 


మం[తము థి 
శీ ( ద్‌ 4 డ్‌ 
అముర్భా యక్షా న. 


శ 


( 
(దుహః పాశాద్‌ (గాహ్యాశ్చోదముక్థాః | 


ఏవాహం త్వాం క్షేతియా న్నిర్‌బుత్యా 


జామిశంసాద్‌ [దుహో ముఖ్బామి వరుణన్య పాశాత్‌ | 
{ 
అనాగనం (బహ్మణా త్వా కృణోమి 


శివే తే ద్యావాపృథివీ ఉభే సామ్‌ 16 


176 అధర్వవేద సంహిత 


పదము ; 
| 
అముర్జాః | యక్ష్మాక్‌ | దు$షలకా 5 | అఎద్య్యా= | 


[oe | వాక్‌ | [గాహ్యాః । చ। ఉత్‌ । అముక్థాః | 


ఉన న న 


ఏవ । క! త్వామ్‌ | క్షేతియాక్‌ | నిఃఒబుత్యాః | 


| 
క భూ | _దుహః। ముజ్బామి | వరుణస్య | పాశాత్‌ | 


అనాగసమ్‌ ! [(బహ్మణా | త్వా! కృణోమి | 


శివే, ఇతీ | తే; ద్యావావృదివీ ఇతి | ఉభే ఇతి | సామ్‌ 16 ॥ 


అనునాదం : 


నీవు క్షేతియ వ్యాధినుంచి విముక్తుడ వైనావు. 

అలాగే పాపం నుంచి, దేవతాది [దోహం నుంచి, 

వరుణ పాశం నుంచి విముక్తుడ వెనావు. 

ఈ విధంగా నేను క్షేతియరోగం నుంచి 

నీకు విమోచనం కల్పిస్తున్నాను. 

రోగకారణమైన పాపదేవత నుంచి, 

భగిన్యాదుల అ|కోశజనితమైన పాపంనుంచి గురుదేవతాది 

దోహంనుంచి వరుణ పాశం నుంచి నిన్ను విడిపిస్తున్నాను. 

మంతంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను. 

ఓ వ్యాధితుడా! ద్యావా పృథువులు రెండూ 

నీకు కల్యాణకారు లగుగాక |! 1681 
మంత్రము 


అహా అరాతిమవీదః స్యోనమ 


స్యేభూ ర్భే సుకృతన్యే లోకే । 


కాం. 2 అ. 2నూ 10 భే 
U 
ఏవాహం త్వాం మేతియాన్నిర్‌ బుత్యా 
జామిశంసాద్‌ [దుహో ముజ్బామి వరుణస్య పాశాత్‌ । 
లే - న వ 
అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి 
శివే తే ద్యావావృథివీ ఉభే సామ్‌ 1174 
పదము: 
అహః | అరాతిమ్‌ | అవిదః | సో్యోనమ్‌ | 
అపీ | అభూః | భే | సుఒకృతస్య | లోకే; 
ఏవ । అహమ్‌ । త్వామ్‌ | క[తియాత్‌ | నిఃఒబుత్యాః | 


' | 
జామిఒశంసాత్‌ | [దుహః | ముజ్బామి | వరుణస్య | పాశాక్‌ | 


అనాగసమ్‌ | [బహ్మణా | త్వా! కృణోమి | 


శివేఇతీ | తే। ద్యావావృథివీ ఇతి | ఉభేలతీ | స్రామ్‌ 178 


అనువాదం 1; 
నీవు క్షేతియ వ్యాధినుంచి విముక్తుడ వైనావు. 
అలాగే పాపం నుంచి దేవతాది |దోహాం నుంచి, 
వరుణ పాశం నుంచి విముక్తుడ వెనావు. 
ఈ విధంగా నేను క్షేతియరోగం నుంచి 
నీకు విమోచనం కల్పిస్తున్నాను. 
రోగకారణమైన పాపదేవతనుంచి 
భగిన్యాదుల అకోశ జనితమైన పాపంనుంచి, 


గురు దేపతాది [దోహం నుంచి, 


178 అధర్వవేద సంహిత 


వరుణ పాశం నుంచి నిన్ను విడిపిస్తున్నాను. 

మం|తంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను. 

ఓ వ్యాధితుడా! ద్యావా షృథువులు రెండూ 

నీకు కల్యాణ కారు లగుగాక! nT 


మం|తము 8 
సూర్యమృతం తముసో (గాహ్యా అధీ 
దేవా ముళ్ళసో అసృజన్ని రేణ సః । 
- ల [ ! 
ఏవాహం త్వాం క్షేత్రియా న్నిర్‌ బుత్యా 
జామిశంసొద్‌ [దుహో ముఖ్బామి వరుణస్య పాశాక్‌ | 
అనాగసం [బహ్మణా త్వా కృణోమి 
శివే కె ద్యావాపృధివీ ఉభే స్తామ్‌ 189 ॥ 
పదము 
| | | | 
సూర్య మ్‌ । బుతమ్‌ | తమసః । (గాహ్యాః 1 అధి । 
దేవాః | ముళ్ళ నః | అసృజన్‌ । నిః। ఏనసః | 
ఏవ | అహమ్‌ । త్వామ్‌! క్షేతియాత్‌ | నిఃఒయీత్యాః | 
జామిఒశంసొత్‌ । [దుహః | ముజ్బామి | వరుణస్య | పాశోర్‌ | 
అనాగసమ్‌ | (బ్రహ్మణా | త్వా। కృణోమి | 
శివే ఇతి | తే। దాావాపృధిపీ ప్రై ఉభే ఇతి | సామ్‌ 18 4% 


ఇతి ద్వితీ యోజనువాకః 


కాం. 2అ రసూ 11 179 


అనువాదం : 
సత్యభూతుడై న సూర్యుని తమో[గహం నుంచి విడిపిస్తూ 
దేవతలు పాపం నుంచి నిన్ను విముక్తుని చేసినారు. 
ఈ విధంగా నేవు 'క్షైేతియ రోగం నుంచి 
నీకు విమోచనం కల్ఫిస్తుగ్నాను. 
రోగ కారణమైన పాప దేవతనుంచి, 
భగిన్యాదుల ఆ (కోశ జనితమైన పాపం నుంచి, 
వరుణ శాపం నుంచి నిన్ను విడిపిస్తున్నాను. 
మంతంతో నిన్ను అపరాధ రహితుని చేస్తున్నాను. 
ఓ వ్యాధితుడా ! ద్యావాసృథునవులు రెండూ 
నీకు కల్యాణ కారు లగుగాక | 18 ॥ 


ఇది పదవ సూక్తం 
ఇది రెండవ అనువాకం 


అనువాకం : లె 


సూకం.1l 
RN 
వర [వరోగ నివారణ 

బుషి; శుకుడు ॥ దేవత ; మం|తాలలో 'పేర్టాన్నవారు; ఛందస్సు: 1 చతుష్ప 
దా విరాడ్‌ గాయతీ; 2, 8, 5 తిసదా పరోస్టిక్‌; 4 పిపిలిక మధ్యా 
నిచ్చదుష్టిక్‌ || మంగతములు : 105 1 
వినియోగం :. కృత్యా నివారణార్హం, అత్మరక్షణార్థం చేసే తిలకమణి బంధనాదు 

లలో దీనికి వినియోగం. 


మంగతము ; 
దూష్యా దూషీరసి హేత్యా హేతి రసి మేన్యా మేనిరేసి | 


a 


| ( 
ఆప్నుహి [(శేయాంస మతీ సమం [కామ 1141 
[చా నం తాతా 


180 అధర్వ వేద సంహిత 
పదము: 


దూషా్యః | దూషీః | అసి। హేతా్యః | హితిః । అసి । మేన్య్యాః | 


మేనిః | అసి । 


ఆప్ప్నుహి | [శేయాంసమ్‌ | అతి । సమమ్‌ । [కామ nln 
అనువాదం : 

ఓ తిలక మణీ! కృత్యా దోషాన్ని నివారించుదానవు, 

పర (పేరిత ఖడ్తానికి ఖఢ్గానివి. 

మం[తాత్మక వా గ్వ(జానికి (పతివా గ్వ|జానివి. 

అందువల్ల బలవత్తరుడైన మా శతువును నిరోధించు. 

సమ బలుడైన శ|తువును అతి కమించు. nla 
మంగతము: 
[సక్ష్యోఒసి (వతినరోఒసి [ప్రత్యభిచర్‌జోసి | 

| 

ఆప్ప్నుహి [శేయాంసమతి సమం కామ 1వ 4 
పదము: 
(సర్మ్యః | అసి! (వతి సరః | అసి । [పతిఅ ఒభిచరీణః 1 అసి। 
అణ ల అ పన నానన శా ఆలి నను అము 1 
ఆప్ప్నుహి | [శేయాంసమ్‌ | అతి । సమమ్‌ | [కామ 1న ॥ 


అనువాదం : 
ఓ మణీ! తిలక వృక్ష నిర్మితమవు. 
చంపుటకై వస్తున్న కృత్యాదులను 
ఎదుర్కొని నివర్శింప జేసే రక్షా సూతమవు. 
ఇతరులు |పయోగించిన కృత్యాదులను నివారించుదానవు. 


కాం. 2 అ. 3సూ. 11 181 


అందువల్ల బలవత్తరుడైన మా శతువును నిరోధించు. 
సమబలుడై న శతువును అతి| కమించు. 12 


మంగతము | 
[పతి తమభి చేర యోశకిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః। 


ఆప్నుహి [శేయాంసమతీ సమం [కామ 150 ॥ 

వదము: [| 

(పతి । తమ్‌ । అభి | చర! యః । అస్మాన్‌ । ద్వేష్టి | యమ్‌ ! 
వయమ్‌ । ద్విష్మః । 

ఆప్నుహి । _శేయాంసమ్‌ । ఆతి । సమమ్‌ | [కామ | nan 

అనువాదం : క్‌ 


ఏ శతువై తే మమ్ములను ద్వేషిస్తున్నాడో., 

మే మే శతువును నాశనం చేయదలచు కొన్నామో, 
వీరిద్దరినీ, ఓ మణీ! నీవు నశింపజేయి. 

అందువల్ల బలవత్తరుడై న మా శతువును నిరోధించు. 
సమబలుడై న శ్యతువును అతి కమించు. nu 


మం[తమను ; : 

సూరి రోసి వర్చోధా అసి తనూపానోసి । 

ఆప్పుహి [శేయాంస మతీ సమం [కామ n4i 
పదము ; 


లక ।; అసి । వరు కికఖాక । అసి । తనూపానః । అసి | 


ఆప్నుహి । [శేయాంసమ్‌ | అతి । es | (కామ 4 


182 అధర్వవేద సంహిత 


అనువాదం . 
ఓ మణీ! అభిజ్ఞుడవు. 
వర్చస్సును కల్పించువాడవు 
మా శరీరాదులను 


ఇతరుల ఆభిచారిక |కియల నుంచి రక్షించు వాడవు. 
అందువల్ల బలవత్తరుడైన మా శ్యతువును నిరోధించు, 


సము బలుడైన శతువును అత కమించు. 
మం[తము ; 
శుకోఒసి (భాజోఒసి స్వఒరసి జ్యోతి రసి। 
| | 
ఆవ్నుహి [శేయాంస మతి సమం [కామ 
పదము ; 
| 
శుక్ర । అసి। భాజః | అసి | స్వఒః। అసి | జ్యోతిః | 
] 
ఆవ్నుహి | శ్రేయాంసమ్‌ | అతి। సమమ్‌ | [కామ 
అనువౌదం ; 
ఓ మణీ! శతువులను శోకింప జేయువాడవు. 


జ్యోతి స్ప్వ్వరూవుడవు, 


అందువల్ల బలవత్తరుడైన మా శ|తువును నిరోధించు. 


సమబలుడ్రే న శతువును అతి కమించు. 


ఇది పదకొండవ సూక్తం 


14h 


10 (4 


శం కళల 


151 


1వ ॥ 


సూక్తం = 12 


అభివార కర్మ 


బుషి: భరద్వాజుడు ॥ దేవత . 1 ద్యావావృథివీ అంతరిత్షములు॥ 2 దేవతలు, 
తీ ఇం[దుడు; 4 ఆదిత్య, వసు, అంగిరస, పితరులు, 5 సోమ్యాసుడు, 
పితరులు, 7 యమసాదనమ్‌, [బ్రహ్మా ; 8 అగ్ని ॥ ఛందస్సు? 1, 8-6 
(తిప్టప్‌ ; 2 జగతీ; 18 అనుష్టుప్‌ ॥ మంతములు, 18 au 


వినియోగం :_ అభిచార కర్మలో, దీకెర్థమై చేసే కర్మలో దీనికి వినియోగం. 
మంత్రము . 


] | [ 
ద్యావా పృథివీ ఉర్వ1 న్లరిక్షం 
కేతస్య వత్న్యు రుగాయోద్భుతః 
ఖ్‌ [. 
ఉతా న్దరిక్ష మురు వాతగోపం 
త ఇహ తప్యన్తాం మయి తప్యహేనే 11 ॥ 
పదము ; 
ద్యాపొపృథివీ ఇతి | ఉరు! అ న్తరిక్షమ్‌ | 
కేతన్య | పక్నీ | ఉరుఒగాయః | అద్‌భుతః | 
ఉత | అ న్లరీక్షమ్‌ । ఉరు | వాతఒగోవమ్‌ । 
తీ, ఇహ । తప్యన్హామ్‌ | కలు | తప్యమానే nin 


అనువాదం | 
ద్యావాపృథువుల మధ్యలో విస్తరించిన అంతరిక్షం 
త దధిష్టాన దేవత 


184 అధర్వవేద సంహిత 


అద్భుతమై అనేకుల స్తోతాలకు పాత మైనది, 
వాయుసూతాత్మక మైన, విశాలమై,న అంతరిక్షం. 

ఈ లోకాలు, త దధిపతులు ఈ అభిచార కర్మలో 

నేను తపిస్తున్న ట్రే తపింతురుగాక ! "lan 


మం్మతము : 
కదం చేహ శృణుత యే యలు స్థ 


భరద్వాజో మహ్య ముక్ధాని శంసతి | 


పాశే స బద్ధో దురితే ని యుజ్యతాం 
= వే న న 
యో అస్మాకం మన ఇదం హిన స్తీ 1బీ ॥ 


అ 


పదము ; 


ఇదమ్‌ । దేవాః | శృణుత | యే | యజ్జియాః । స్థ! 


— అణ వు 


భరక్‌ ఒపాజః | | మహ్యమ్‌ | ఉక్టాని | శంసతి | 


చి నను వును 


పాశే | సః । బద్ధః | దుఃఒఇతే ని] యుజ్యతామ్‌ । 


యః | అస్మాకమ్‌ | మనః । ఇదమ్‌ | హిన ప్రి nin 
ఆనువాదం , 
ఓ దేవతలారా! 


ఈ నా మాటను వినండి 
మోొరు యజారులు కండు. 
ఇటో 
భరద్వాజుడు నా కోసమై మం|తములను పఠిస్తున్నాడు. 
మా మనస్సును నొప్పించిన ఆ శతువు, 
నేను పయోగించే పాశంతో 
బద్ధుడై దుర్గతి పొలగుగాక |! ॥ బ్ర ॥ 


కాం. 2 అ. 3౩ సూ. 12 185 
మం|తము ; 

ఇద మీన్దర్సి శృణుహి సోమవ యత్‌ 

త్వా హృదా శోచతా జోహవీమి | 


| 
వృశ్చామి తం కులిశే నేవ వృక్షం 
దూ అస్మాకం మన ఇదం హిన ప్పి nan 
పదము: 
ఇదమ్‌ | ఇన్ద౦ ! శృణుహి | సోమ=ప । యత్‌ | 


త్వా! హృదా। శోచ్‌తా | జోహవీమి | 
వృశ్చామి । తమ్‌ ॥। కులీశేనఒఇవ | వృక్షమ్‌ | 
యః | అస్మాకేమ్‌ | మనః | ఇదమ్‌ | హిన ప్లే nan 


ఆనువాదం ॥$ 

ఓ సోమపాయీా! ఓ ఇందా! 

ఈ నా చెప్తున్న మాటను విను. 

శ్యతువు చేసిన అపకారంతో శోకార మైన మనస్సుతో 

నిన్ను పదే పదే అ్వహానిస్తున్నాను. 

మా మనస్సును హింసిస్తున్న శ్యతువును 

పరశువుతో వృక్షాన్ని వలె ఖండిస్తున్నాను. ign 
మంతము 8 
అశీతిభి స్టిస్ఫభీః సామరేనీ 


రాదిత్యేఖి ర్వసులి రజ్జిరోభిః 1 


186 


| 
ఇష్టాపూర్హ మవతు నః వక లా 


| 
మాముం వ్‌దే హరీసా దై వ్యేన 
మా 
పదము ; 


అశీతి౬భీః | తిసృఒభిః | సామ౭గేభిః | 


ఆదిత్యేభిః | వసుజఖిః । అజ్జిరఃఒభిః | 


షా ప్‌ 


ఇష్టాపూ రమ్‌ | అవతు | నః । పిత్తూణామ్‌ | 


అము ని mn ఉను. బక కల 


ఆ |; అముమ్‌ । దదే। హర్‌సా । దై క్యేన 


అనువాదం 
(తి సంఖ్యాకములై న * అరీతి సూ తాలతో, 
సామ గానాలతో, ద్వాద శాదిత్యులతో, 
అష్టవసువులతో, అంగిరో మహర్షులతో, 
మా పితృదేవతల ఇష్టాపూర్తిని చేస్తున్నాము. 
ఆ సుకృతం మమ్ములను రక్షించుగాక ! 
ఈ అపకారిని | కోధంతో న్మిగహిస్తున్నాను. 


మం[తము : 
ద్యావాపృధివీ అను మా డీధీథాం 


విశ్వే దేవాసో అను మా రీభధ్యమ్‌ । 


వ గాయశతీ తృచాశీతిః ” థక కొష్టిః తృచాశీతిః ” 


బార్హ తీ శృచాశీతిః ” _ ఐతరేయ ఆరణ్యకం. 1, 1V, 3 


అధర్వవేద సంహిత 


1 4 | 


14 (1 


1 శ్మీ 1] 


కాం. 2 అ. 3 నూ. 12 187 
క 
అజ్జీరసః పితరః సోమ్యాసః 


| 
మాప మార్చు త్వపకామస్యే కరా no 


పదము: 


ద్యావా పృథివీ ఇతి | అను | మా! ఆ | దీధిథామ్‌ | 


క చను 


విశ్వే । దేవాసః । అనే! మా। ఆ | రభధ్వమ్‌ | 


ను. mm చయ er శాక లు. 


( | ] 
అజ్లిరసః | పితరః । సోమ్యాసః | 


పాపమ్‌ ।! ఆ | బుచ్చుతు | అపఓఒకామస్యే 1 కరా 10 
అనువాదం : 

ఓ.ద్యావా పృథువులారా | మారు కూడ 

నాతో పాటు శతు జయార్థం (పజ్యలితు లగుదురుగాక | 

విశ్వేదేవులారా | శతుజయార్థం ఉద్యుక్తుడనై న 

నన్ను మీరు అనుసరింతురు గాక ! 

సోమార్హు లైన అంగిరో బుషులారా! 

మోరు కూడ ఉద్యుక్తు లగుదురు గాక! 

అనిష్ట కార్యకారి అయిన శ్యతువు 

మృతి లక్షణమైన పాపాన్ని పాందుగాక 1! 15 ॥ 


మం|తము : 
అతీవ యో మరుతో మన్యతే నో 


గ. 


| 
(బహ్మ వా యో నిస్టిషక్‌ (కియమాణమ్‌ । 


188 అథర్వ వేద నంహిత 


| | 
తపూంషి తస్మై వృజినానీ సన్తు 
[బహ్మద్విషం ద్య రీఖి సంకపాతి 16% 
పదము ; 
అతీఒఇవ 1 యః। మరుతః |! మన్యతే | న౭ః। 


(బహ్మ | వా; యః । నినిషక్‌ | కియమాణమ్‌ | 


క 
తపూంషి | తస్మై! వృజినాని । సన్లు | 
[బహ్మఒద్విషమ్‌ | ద్యౌః । అభిఒసంతపాతి 1 6॥ 
ఆనువాదం ః 


ఓ మరుత్తులారా! * మా కంశె అధికుడనని 
అనుకుంటున్న విరోధికి, 
మేము చేస్తున్న మంత కర్మను నిందిస్తున్న విరోధికి, 
తాపకములై న తేజస్సులు బాధకము లగుగాక! 
ఆదిత్యుడు ఆ (బ్రహ్మ ద్వేషిని 
మిక్కిలి పరితపింప చేయుగాక! nGn 
మం[తము ; 
సప [పాణా నష్టా మన్యస్తాం స్తీ వృశ్చామి _ుహ్మ ణా | 
న గ జ న వ్‌ 
అయా యమస్య సాదనమగ్నిదూతో అరేంకృతః [17 ॥ 
సదము; 
స్ట। [ప్రాణాన్‌ | అష్టా | మన్యః । తాన్‌ । తే। వృశ్చామి। 


కి 
(బ్రహ్మణా | 
* (49 మంది గణదేపతలు ) 


కాం.2 అ ర నూ. 12 189 
| | J శి 
అయాః | యమస్య । సదనమ్‌ । అగ్నిఒదూతః | అరీమ్‌ ఒకృతః 
nT 
అనువాదం | 
సప్త సంఖ్యాకాలైన పాణాలను * అష్ష సంఖ్యాకాలైన 
కంఠగత నాడీ విశేషాలను ఖండిస్తాను. 
నీకు సంబంధించిన మిగత అవయవములను 
మంత సాధ్య అభిచార కర్మతో ఛేదిస్తున్నాను. 
నీవు ఇలా సర్వాంగములు ఛిన్నములు కాగా, 
అగ్ని దూతకాగాా శవాలంకారాలతో 
యమ నదనానికి వెళ్ళు, nT 
మంత్రము | 


ఆ దేధామి తే పదం సమిద్దీ జాతవేదసి | 
అగ్నిః శరీరం వేవేష్ట్వునుం వాగపీ గచ్చతు 18 ॥ 
పదము ; 

ఆ। దధామి। తే। పదమ్‌! సమ్‌ 2 ఇద్దే | జాత ఒవేదసి | 


షు | శరీరమ్‌ | వేవేష్టు । ఆనీమ్‌ | వార్‌ | అపీ | ప 


= ఎట్నో 


అనువాదం | 
ఓ పగవాడా! నీ పాద పాంసువును ఛిన్న పర్ల సహితంగా 
జ్వలిస్తున్న అగ్నిలో _వేలుస్తున్నాను. 
తద్వారా అగ్ని నీ పాదంలో |పవేశించి 
సర్వాంగ ములకు వ్యాపించుగాక | 
అట్లాగే నీ మాట కూడ పడిపోవుగాక ! 181 


ఇది పన్నెండవ సూక్తం 


* (చకురాదీందియాలను) (తలలో ఉండే ఇం దియాలను) 


సూక్తం - 193 
వస్త్ర ధారణ సరా కం 


బుషి ; అథర్వుడు ॥ దేవత: అగ్ని ॥ 2, 8 బృహస్పతి, 4, 65 విశ్వేదేవతలు 
ఛందస్సు : 1-8 (శిషుప్‌, 4 అనుషుప్‌ : రీవిరాడ్‌ జగతీ॥ మం|తములు: 

యు ల a 
10 ॥ 


వినియోగం: గోదాన రూపమైన సంస్కార కర్మలో, శాంత్యుదకంతో ఈ 
మం|తాలను వినియోగించాలి. అలాగే నూతన వస్ర్రధారణలోను 
దీనికి వినియోగం, “పరిధత్త ” అనే మం[తంతో ఆధి మండతించి 


పురోహితుడు ఉదయమే రాజునకు వస్త్రం ఇవ్వాలి. రాజును 
ఆసనాధిస్థితుని చేయడానికి “ఏహ్యాస్మానం ? అనే మం|తాన్ని 
వినియోగించాలి, 
మంతము; 
|| l 
ఆయుర్దా అగ్నే జరసం వృణానో 
| క 
ఘృత (పతీకో ఘృతపృష్టో అగ్నే | 
ఘృతం పీత్వా మధు చారు గవ్యం 
| జ కె 
పితేవ పుతా నభి రక్ష తాదిమమ్‌ 114 
పదము : 
ఆయుఃంఒదాః | అగ్నే । జరసమ్‌ | వృణానః | 
_ | అన కం — 
ఘృత ఒ(ప్రతీకః | ఘృత ఒప్ఫష్టః | అగ్నే | 
| 
ఘృతమ్‌ | పీత్వా । మధు | చారు । గవ్యమ్‌ । 


పితాఒళ్తీవ | పు[తాన్‌ ! అభి | రక్షతాత్‌ | ఇమమ్‌ ~“# 11 


ఇయు, కు చా కనక 


కాం. 2 అ. ౩ సూ. 13 191 


అనువాదం : 
ఆయు ర్రాత్వవైన రీ అగ్నీ! 
వృద్ధాప్యం వచ్చే దాకా ఈ వటువును జీవించునట్లు చెయ్యి. 
ఓ అగ్నీ నీవు ఘృతాహుతులతో జ్వల్య మానుడవు, 
ఘృతగాతుడవు కమ్ము. 
మే మిచ్చే మధురమైన, నిర్మలమైన గవ్యాన్ని, 
మేము హోమం చేసిన ఘృ తాన్ని యథేచ్చగా సేవించు. 
తండి పుతులను వలె ఈ వటువును రక్షించు. 11 ॥ 


| ఇన ని i 
జరామృత్యుం కృణుత దీర్ధమాయుః | 
| | 

బృహస్పతిః పాయచ్చద్‌ వాస ఏతత్‌ 

a ష్‌ అ 
సోమాయ రాజ్ఞి పరీధాతవా 1 1బీ ॥ 
పదము : 

| /. 
పరి। ధత్త । ధత్త। నః। వర్చసా। ఇమమ్‌ | 
జరా ఒమృత్యుమ్‌ | కృణుత | దీర్హమ్‌ | ప్రత | 
- [ | 
బృహస్పతిః! (ప! అయచ్చ్భత్‌ | వాసః । ఏతత్‌ | 

న నా గ ,. 
సోమాయ । రాజ్ఞి | పరిఒధాతవై | ఓం ఇతి non 


అనువాదం : 


ఓ దేవతలారా! ఈ మాణవకుని (వటువునుు 
వస్త్రంతో అలంకరించండి. 


192 అధర్వవేద సంహిత 


మా వానిని తేజస్విని చేయండి. 

* వీనిని వృద్ధాప్యం లోనే మరణించు నట్లు చేయండి. 

ఇతను దీర్హాయుష్మంతు డగుగాక ! 

బృహస్పతి ఈ వస్త్రాన్ని 

(బాహ్మణ రాజైన సోమునకు కట్టుకొనుటక్రై ఇచ్చినాడు. ॥ి॥ 
మం([తను: 


పరీదం వాసో అధిథాః స్వస్త్రయే । 


రాయశ్చ పోవే ముప సంవ్యయస్వ nan 
పదము 3 


వరి। ఇదమ్‌ । వాసేః | అధిథాః | స్వస్తయే | 


చు ను చనిఖా 


అవు బ్యా చు ఉన్ని 


అ | గృష్టినామ్‌ | అభిశ స్పి౬పాః | ఏం ఇతి | 


| 
శతమ్‌ । చ। జీవ । శరదః । పురూచీః । 


రాయః।చ। పోషమ్‌ I ఉపఒసంవ్యయస్వ nan 
అనువాదం : 

ఓ మాణవకుడా! 

నీ క్షేమం కోసం ఈ వరాన్ని ధరించినావు. 

దీనితో గోవులను హింసా భయం నుండి తప్పిస్తున్నావు. 


* (అకాల మృత్యువు వాత పడకుండా చేయండి అని భావం. ) 


కాం, 2 అ. ర సూ, 13 193 
బహువిధ పు[త పొొతాదులతో 
శతాయుష్కుడవై జీవించు. 
ధనాన్ని అభివృద్ధి చేయి. 1g 
మం|తము; 


ఏహ్యశ్మానమా తిష్టాశ్మా భవతు తే తనూః | 

oo | అ _ 
ఠృణ్వన్తు విశ్వే దేవా ఆయుష్టే శరదేః శతమ్‌ 14 ॥ 
పదము: 


| ! 
ఆ | ఇహి। అశ్మానమ్‌ । ఆ। తిష్ట। అశ్మా। భవతు | తే! తనూః। 


ఆసా అటు -—™™ oo దాయి అ శూ అ 


| i 
కృణ్వస్తు | విశ్వే । దేవాః | అయీః | తే। శరదః |! శతమ్‌ ॥ 4 ॥ 


అనువాదం : 
ఓ మాణవకుడా! రమ్ము. 
దకిణపాదం పెట్టు. 
నీ శరీరం శిలవలె దృఢ మగుగాక | 
విశ్వేదేవతలు నిన్ను 
శతాయుష్కుని చేయుదురుగాక ! 14 ॥ 


మం[తము; 
L she al 2 
యస్య తే వాసః [పథమవాస్యం1 
హరోమ స్తం త్వా విశ్వేవన్లు దేవాః | 
a వా =, 
తం త్వా | భాతరః సువృధా వర్ధమాన 


క 
మను జాయన్తాం బహవః సుజాతమ్‌ 10 ॥ 
అథర్వ. 13 ష్‌ 


194 అధర్వవేద సంహిత 
సదము; 


యస్య 1 తే। వాసః | [(పథమజ౬వాస్యఒమ్‌ | 


హరామః 1 తమ్‌! త్వా! విశ్వే! అవను | దేవాః | 


| గవి 
తమ్‌ | త్వా। (భ్రాతరః । సుఒవృధా | నర్ధమానమ్‌ | 


| 
త జాయన్హామ్‌ | బహవః | సుజజాతమ్‌ Hon 


అనువాదం : 
ఓ మాణవకుడా! 
నీ (పథమ నస్రాన్ని స్వీకరిస్తున్నాము. 
నిన్ను సర్వదేవతలు రకీంతురుగాక ! 
వర్గమానుడవు, సుజాతుడవు అయిన నీ తరువాత 
అనేక మంది సోదరులు కలుగుదురుగాక | nn 


ఇది పదమూడవ సూక్తం 
సూక్తం = 14 
ఆపన్నివారణ వ సరక 0 


బుషి; చాతనుడు ॥ దేవత॥। మంత్రాలలో పేర్కాన్న అగ్ని, భూతపతి, 
ఇం|దుడు ॥ ఛందస్సు; 18,5,6 అనుష్టుప్‌ : 2 భురిగనుష్టుప్‌ 14 ఉప 
రిష్టాద్‌ విరాడ్‌ బృహతీ ॥ మం[తములు ; 101 


వినియోగం :- సంతాన నాశ నివారణార్థమై ప్రీకి చేసే కర్మకాండలో గొడ్డు 
సశువులున్న ఇల్లు దై వహతమౌతుందని, తన్నివారణార్థం నేసే 
కర్మలో, గృహశాంతిశకై చేసే కర్మలో దీనికి వినియోగం. ఈ 
సూక్తం చాతనగణంలో కూడ ఉన్నది, 


కాం. 2 అ. 3సూ. 14 195 
మం[తము ; 

ని జాలం దృష్టుం ధిషణ మేకవాద్యాం జీఘుత్స్వఒమ్‌ | 
నర్వాశ్చజ్జిగ్య స నాశయామః నదాన్వాః nln 


పదము 


నిఃఒసాలామ్‌ | ధృష్టుమ్‌ | ధిషణమ్‌ | బర జవాదా్యాము! జిఘజి 


ఒన్వఒమ్‌ | 
1 | 
సర్వాః । చణ్లస్య | న వ్హ్యజః | నాశయామః ?1నదాస్వాః nian 
అనునాదం : 
నిస్సాలమనే పేరుగల భయంకరమైన పిశాచిని, 
“ధృష్లు ” నామక పిశాచాన్ని నళింప జేస్తున్నాము. 
ధిషణమనే పేరుగల పాపుగహాన్ని 
“ ఏకవాద్య'ి అనే పేరుగల దానిని 
“ జిఘత్సు'” అనే పేరుగల దానిని నళింప జేస్తున్నాము, 
చండగహ సంతానాన్ని అ |కోశకారిణులైన 
సర్వపిశాచాలను నశింప జేస్తున్నాము, 118 
మం[తము : 
] | 
నిర్వో గోష్టాదజామసి నిరక్షాన్నిరుపానసాత్‌ | 
ఆ 9 చి J ఒవ్తి 
నిర్వో మగున్హా్య దుహితరో ఎ పాభ్యశ్చాతయామ లా 1వ ॥ 
పదము ; 


నిఃి।; వః। గొ ఒస్థాత్‌ | అజామసి।! నిః। అక్షాక్‌ ] నిః ।ఉప౬ఆన 


సాత్‌ | 


నా సలు వా అలు an 


196 అధర్వవేద సంహిత 
| 
వి అద్ద 
నిః;।; వః। వగల! | లం. | గ హాభ కి | లలా 


మహి ॥1€॥ 


అనువాదం : 
ఓ మగుండీ (పిశాచి) ప్యుతికలారా ! 
మిమ్ములను గోశాలనుంచి తరిమి వేస్తున్నాము. 
ద్యూతశాల నుంచి కూడ తరిమి వేస్తున్నాము. 
ధాన్యాగారాన్నుంచి కూడ తరిమి వేస్తున్నాము, 





అలాగే మనివాస గృహాలనుంచి 
మిమ్ములను తన్ని తగుల వేస్తున్నాము. 12 


మం|త్రము ; 
| 


అసొ యో అధరాద్‌ గృహ సత సన్చరాయ్యజఒః | 


కాజ 


తత్ర 'సీది ర్న్యుఒచ్యతు సర్వాశ్చ యాతుధాన్యఒః idan 


పదము : 
క్‌ 

అసొ। యః। అధరాత్‌ | గృహః। తత్ర | సన్తు | అరాయ్యఒః। 
తు = అ వ ల 
త|త | సేదిః। ని; ఉ్యచతు | సర్వాః। చ। యాతుఒధాన్యఒః 

ల్‌ nan 
అనువాదం ; 

ఈ భూమికి [కిందనున్న పాతాళలోకంలో 

“అరాయములు' అనుపేరుగల పిశాచా లుండగాక! 

“నిర్‌ బుతి* అనే పిశాచం కూడ అక్కడే ఉండుగాక! 


ఆ పాతాళంలో కూడా నిఖిల యాతుధానులు 
వాటితో కలిసి ఉండి పోదురు గాక! 1వ ॥ 


కాం 2 అ. ఆనూ. 14 197 
మం[తము : 


భూతపతిర్నిర జత్విస్టశ్చేతః సదాన్వాః | 
a ల స్ట ణ్‌ క్ష క శీ అడ 
గృహన్య బుధ్న ఆసీనాస్తా ఇన్టా0 వ(జేణాధి తిష్టతు ॥ 4 


దము ; 


గళ 


శ 
తఒ౬ఒపతిః | నిక | అజతు । ఇస్ట0ిః 1 చ। ఇతః । సదాస్వాః | 


| స్టో 


వాతా యమ్మ అము తన్ను 


| క 
గృహస్య | బుధ్నే | ఆసీనాః | తాకి | ఇస్టీ9ః క కేల త్‌ | 
తిష్టతు 14 ॥1 


స శా 


అనువాదం : 
భూతపతి అయిన రుదుడు సదా అకోళించే పిశాచాలను 
ఇక్కడనుంచి తరిమి వేయుగాక ! 
ఇం|దుడు కూడ వానిని తరిమి వేయుగాక ! 
మా ఇంటి అధః |పదేశంలో ఉన్న పిశాచాలను 
ఇం[దుడు వ|జంతో అణచి ఉంచుగాక |! 1 శ్మ॥ 


మంతము : : 

యది స్థ క్షత్రియాణాం యదీ వా పురుషేషితాః । 

స్‌ స్థ దస్యుభ్యో జాతా నశ్యేతేతః సీదాన్వాః 15 ॥ 
పదము: 

యది । స స్థ! క్ష తియాణామ్‌ | యదీ । వా । పురీష౭ఇషితాః | 


యది | స్థ! దస్యుఒభ్యః | me నక్తీత | వ్రతః! హాదా 8 


క 5 


198 అధర్వ వేద సంహిత 
అనువాదం | 

'క్షేతియ రోగాలకు మూలమైన 

పిశాచులారా ! మూరు నళించండి, 

పగవాని పంపున వచ్చిన పిశాదులారా! నళించండి, 

చోరాదుల నుంచి (పాదుర్భవించిన 

మిరు నళింతురుగొక ! 

మొ రిక్కడ నుంచి తొలగిపొండి, 15 


మంగతము ః 


{ | 

పరి ధామాన్యాసామాశుగ్గాహ్టామివాసరమ్‌ । 

అజే షం సర్వాన్‌ ఆబీన్‌ వో నక్య్‌తేతః సేదాన్వాః 10 ॥ 
వః టకు కల శు 


పదము 4 


] ] | 
పరి! ఛామాని। అసామ్‌ | అశుః | గాష్టామ్‌&ఇవ । అసరన్‌ | 
{ | . 
అజై షమ్‌ | సర్వాన్‌ | ఆజీన్‌ | వః । నశ్యత | ఇతః । సదాన్వాః 


చాల రి సా 


16 ॥ 
అనువాదం . 
ఆ పిశాచాల నివాసస్థానాలను 
అన్నిటిని అ|కమిస్తున్నాను. 
అశ్వం తన గమ్యం చేరినట్టు, ఓ పిశాచులారా |! 
మోతోడి పోరాటా లన్నింటిలో నేను గెలిచినాను. 
కావున మో రిక్కడ లేకుండా నళింతురుగాక |! 16 ॥ 


ఇది పదునాల్న వ సూక్తం. 


సూకం_ 15 
నిర్భయం జీవనం 


బుషి: (బహ్మ ॥ దేవక , [ప్రాణము ॥ ఛందస్సు : (తిపాద్‌' గాయత్రీ ॥ మం[త 
ములు; 16 ॥ 


వినియోగం = ఆయుష్కాముడు చేసే కర్శకాండలో దీనికి వినియోగం. 
మం[తము; 

కీ 
యథా ద్యౌశ్చ వృధివీ చ న 'బిభీతో న రిష్యీతః | 


ఏవా మే [పాణ మా వీఖిః nin 


పదము ; 
యధా । ద్యాః। చ। పృదివీ । చ। న। బిభీతః। న। రిష్యతః | 


ఏవ! మే। పాణ। మా। బిఖేః nin 


చి స్‌ 


అనువాదం : 


దేవలోకం భూలోకం ఎట్టా భయశంకా రహితంగా, 
నాశ రహితంగా ఉండునో అక్ర ఓ నా |పాణమా! 
నీవు కూడా భయరహితవై ఉండు, nti 


మంత్రము ; 
యథా హశ్చ రా|కీచ న బిధీతో న రిష్యేతః | 


ఏవౌ మే [పాణ మా బిఖేః 1౬ ॥ 


200 అధర్వవేద సంహిత 
పదము ; 


యథా | అహః! చ। రా్రీ। చ! న। బిథీతః। న। రిష్యుతః । 
ఏవ। మే। ప్రాణ! మా। బిఖేః 102 ॥ 


ఆనువాదం * 
రా|తిం బగళ్ళు భయ రహితంగా, 
నాశ రహితంగా ఉన్న'ే, 
ఓ నా ప్రాణమా! నీవు కూడ 


భయరహితవై ఉండు, "2 
మం(తము ; 
యథా సూర్యశ్చ చన్దర్తిశ్చ న విఖీతో న రిష్యతః | 
ప సు క మౌ వీఖేః nodal 
పదము; 


| 
యథా । సూర్యేః। చ । చన్ద్రః | చ। న। బిభీతః | న। రిష్యేతః, 
ఏవ। మే। పాణ। మా। బిభేః 194 
అనువాదం ; 
సూర్యుడు, చం్యదుడు భయ రహితులుగా, 


వినాశ రహితులుగా ఉన్నట్లు ఓ నా ప్రాణమా! 
నీవు కూడ భయరహితవై ఉండు, "gn 


మం|తము ; 
] | | 
యథా (బ్రహ్మ చ క్షతం చ న బఖిభీతో న రిష్యతః | 


ఏవా సు [పాణ మా బీభిః 14 ॥ 


కాం. 2 అ రసూ. 15 201 


క క i 
యథా | (బ్రహ్మ! చ । క్షతమ్‌ | చ। న। విధీతః । న।రిష్యతః। 


ఏవ! మే। ప్రాణ । మా। బిఖేః 148 


ఆనువాదం 1 
(బాహ్మణ క్షతియులు భయ రహితులుగా, 
వినాశ రహితులుగా ఉన్నట్టు ఓ నా పాణమా | 
నీవు కూడ భయరహితవై ఉండు. 14 | 


మం[తము , 
యథా సత్యం చానృతం చ న బిభీతో న రిష్యతః | 


ఏవా చే పాణ మా వీథేః 15 ॥ 


రిని re 


పదము: 
యథా | సత్యమ్‌ | చ | అన్ఫతమ్‌ | చ।న। బిభీతః। న। రిష్యతః 
ఏవ । మే। (పాణ కా । బిభేః 105 ॥ 
అనువాదం : | 

సత్యము, అసత్యము ఏ విధంగా 


భయ రహితంగా వినాశ రహితంగా ఉండునో, 
అకు ఓ నా |పాణమా! నీవు భయరపితవై ఉండు, ॥5 ॥ 
లా 


మం[తము | 
శ | { ( 
యథా భూతం చ భవ్యం చ నబిభీతో న రిష్యతః | 


ఏవా మే [పాణ మా బీభిః 16 ॥ 


202 
పదము & 


అధర్వవేద సంహిత 


యథా | భూత్‌! చ। భవ్యమ్‌ | చ। న। బిభీతః | న | రిష్యతః 
ఏవ। మే। |[పాణ। మా। బిఖేః 16 


అనువాదం ; 
భూత భవిష్యత్తులు ఏ విధంగా 
భయ రహితంగా, వినాశ రహితంగా ఉండునో_ 
అట్ల కీ నా (పాణమా! నీవు భయరహిత వై ఉండు. 161 


ఇది పదునై దవ సూక్తం. 
సూ తం-16 
అలన 
విశ్వంభర (వార్లన 
యా 
బుషి? (బహ 11 దేవతలు? 1 ప్రాణాపానములు: 2 ద్యావాపృథువులు ; ఫ్రీ సూర్యుడు 
4 అగ్ని; 5 విశ్వంభరుడు॥ ఛందస్సు : 1, శ ఏకపదాఒఒసురీ టతిష్టప్‌; 
2 ఏకపదా౭.ఒ౬సుర్వ్యుపిక్‌ ; తీ ద్విపదాఒ౭౬సురీ గాయ్యతీ it 
ణా 
మంతములు. 1॥105॥ 


వినియోగం: ఆయుషా్కాా ముడు చేసే హోమంలో దీనికి వినియోగం. 
మం[తము ; 


పాణాపానౌ మృత్యోర్మా పాతం స్వాహ 111 
పదము ; క - 
(పాణాపానౌ । మృత్యోః। మా। పాతమ్‌ స్వాహా niu 
అనువాదం | క్ష్‌ ష్‌ | 

(పాణాపానములారా |! 


మృత్యువు నుంచి నన్ను రక్షించండి. 
మోకిదే నా హవిః (పదానం, 11 ॥ 


కాం. 2 అ. ౩ సూ. 16 203 
మంగతము 

ద్యావాపృధివీ ఉప శుత్యా మా పాతం స్వాహ 1 hn 
పదము ; | | 

ద్యావాపృధివీ। ఇతి। ఉపజ శుత్యా | మా । పాతమ్‌ | స్వాహా 12h 
అనువాదం ; 


ఓ ద్యావా పృథ్వులారా! 
శ్రవణ శక్తి [పదానంతో నన్ను రక్షించండి. 


మో కిదే నా హవిః |పదానం, ల్లి ॥ 

మం[తఈను; 
] 
సూర్య చక్షుషా మా పాహి స్వాహా UE) 
పదము: 
శీ | శ్‌ 

సూర్యః । చక్షుషా। మా! పాహి। స్వాహా 13 i 
అనువాదం : 

ఓ సూర్యుడా! చక్షురిందియ శకి నిచ్చి నన్ను రక్షించు. 

నీ కిదే నా హవిః |[పదానం, nn 
మం|తము : 


అగ్నే వైశ్వానర విశ్వైర్మా దేవై 8 పాహి స్వాహా 11 4 ॥ 


పదము : 
i ణి | 
అగ్నే! వైశ్వానర । విశై్వః | మూ॥। దేవై 8 | పాహి | స్వాహా || 411 


అనువాదం | 
వైశ్వానరుడవైన క్‌ అ గ్ని | 


204. అథర్వవేద సంహిత 
వాగిం|దియాదుల నిచ్చి నన్ను రక్షించు. 


నీ కిదే నా హవిః |పదానం. 1 త్మ ॥ 
మం[తము ; 
విశ్వమృర విశ్వేన మా భరీసా పాహి స్వాహా fon 


పదము ; 
విశ్వమ్‌ ఒభర | విశ్వేన | మా । భరేసా | పాహి । స్వాహా 104 
అనువాదం | 

శ్రీ విశ్వంభరా ! (జరరాగ్నీ 1) 

సర్వపోషణ శక్తినిచ్చి నన్ను రక్షించు. 

నీ కిదే నా హవిః |పదానం. m5 


ఇది పదునారవ సూక్తం 
సూత ౦.17 
ముమామలో 
ఆత్మ సంరకణ (పార్దన. 
అం రి 

బుషి! |బహ్మ ॥ దేవత: ఓజస్సు మొదలగు దేవతలు॥ ఛందస్సు! 1-6 ఏక 

పదా౬ఒ౬ఒసురీ (తిష్టువ్‌ ; $8 అసుర్యుష్టిక్‌ ; మం|తములు ; 171 
వినియోగం : ఆయుష్కాముడు చేసే హోమాదులలో దీనికి వినియోగం. 
మంత్రము; 

క క 

పజోసోోజో మేదాః స్వాహా 114 
పదము : 


| 
ఏపీః | అసి | ఓజీః | మే। దాః। స్వాహా nin 


కొం. 2 అ. ౩ సూ. 17 


అనువాదం : 
ర్స అగ్నీ | నీవు 
ఓజస్ప్వ్వరూపుడవు, 
కావున నాకు 
ఓజస్సు నిమ్ము. 
నీ కిదే నా హవిః |పదానం. 


| 
సహోసి సహో మే దాః స్వాహా 


3 


| | 
సహః। అసి! సవాః। మే। దా । స్వాహా 


శాల అకు _ నామ 


అనువాదం : 
చ్చి అగ్నీ ! నీవు శతువులను 
అభిభవించే తేజస్స్వరూపుడవు, 
నీవు నాకు తేజస్సు నిమ్ము, 
నీ కిదే నా హవిః |(పదానం, 


మం|తము ఫి 


క l (| 
బలమసి బలం మే దాః స్వాహా 


పదము; 
త్ర; అసి | పంక? మే। దాః। స్వాహా 
అనువాదం: 
శ్రి అగ్నీ! నీవు బలస్వరూపుడవు. 
సీవు నాకు బలాన్నిమ్ము. 
నీ కిదే నా హవిః |పదానం. 


205 


111 


1 దీ | 


1 దీ 


TA 


13 i 


idan 


19 ॥ 


206 అధర్య వేద సంహిత 


మం|తము : 

| | 
ఆయీరస్యాయుర్మే దాః స్వాహా 
పదము ; 

! | | 
ఆయుః । అసి ఆయుః! మే। దాః; స్వాహా 
అనువాదం * 

ఓ అగ్ని! నీవు ఆయు స్వరూపుడవు. 
సీ కిదే నా హావిః ప్రదానం. 
మంత్రము ; 

| 1 ( 
డో మసి గోతం మే దాః స్వాహా 
పదము: 

(శ్యోశమ్‌ | అసి | [శోతమ్‌ | మే। దాః। స్వాహా 
అనువాదం + 


ఓ అగ్నీ ! నీవు కోత స్వరూపుడవు. 


నాకు (శోోతాన్నిమ్ము, నీ కిదే నా హవిః |పదానం. 


మం|త్రము : 

చక్షు రసి చక్తు ర్మే దాః స్వాహా 

పదము : 

చక్షుః! అసి। చక్షుః! మే! దాః; స్వాహా 


ఆనువాదం 1 
ఓ అగ్నీ! నీవు చక్షు స్వరూపుడవు. 


1 ర | 


11 4 | 


14 


105 ॥ 


15 ॥1 


1 ద్ర i 


110 ॥ 


10 ॥ 


కొం. 2 అ తసూ, 17 207 


నీ కిదే నా హవిః ప్రదానం. "Gn 
మం|తను ; 

| | 
పరిపాణ మసి పరి పాణం మె దాః స్వాహా 1 7/॥ 
పదము | 


వరిఒపాన్‌మ్‌ । అసి । పరిఒపానష్‌ | మె। దాః! స్వాహ 11 Til 


ఇతి తృతీ యోడినువాక 8 
అనువాదం : 
ల్సి అగ్నీ! నీవు పరిపాలకుడవు, 
ఆయుర్భంగ భూతములైన వాని నుంచి నాకు రక్షణ నిమ్ము. 
నీ కిదే నా హవిః |పదానం, 
ఇది పదునేడవ నూక్తం 


ఇది మూడన అనువాకం, 
అసునాఈ౦ _ 4 


సూక్తం. 18 


బుషిః చాతనుడు॥ దేవత: అగ్ని॥ ఛందస్సు: ద్విపాదసామ్నీ బృహతీ ॥ 
మం|తములు. "di 


వినియోగం 1. అభిచార కర్మలో దీనికి వినియోగం. ఇదికూడ చాతన గణం 
లోనిది, 


మం|తము 
[భాతృవ్యక్షయణ మసి [భాతృ వ్యచాతీనం మే దాః స్వాహా 


nih 


208 అధర్వవేద సంహిత 
పదము ; 
| 
భాతృ్ఫవ్యఒక్షయణమ్‌ | అసి; [థాతృవ్యఒచాతనమ్‌ 1 మే। 
దాః। స్వాహా uli 

అనువాదం : 

రీ అగ్నీ! నీవు జ్ఞాతులైన శ|తువుల క్షయ కారకుడవు. 

నాకు జ్ఞాతులైన శ తువులను క్ర్షయింపజేసే శకి నిమ్ము. 

నీ కిదే నా హవిః (పదానం. ila 
మం[తము : 


సపత్న క్షయేణ మసి సవత్నచాతనం మేదాః స్వాహా 1బ | 


చ వ్యు క 


పదము ; 


సపత్నఒక్షయణమ్‌ | అ అసి । సి ; సపత్నఒచాతనమ్‌ | మే | దాః। 


ems, ని rr న లు 


స్వామీ. 1వ ॥ 
అనువాదం । 
ల్సి అగ్నీ! నీవు జ్ఞాతులు కాని శ్వృతువులకు క్షయకారకుడవు. 
నా కా శ|తుక్షయ శక్తినిమ్ము. 
సీ కిదే నా హవిః ప్రదానం, 12 


నుం[తము ; 
అరాయక్షయేణ మస్య రాయ చాతనం మే దా దాః స్వాహా 190 ॥ 


— am చా 


పదము : 


అరాయ౭క్షయణమ్‌ | అసి | అరాయజఒచాతీనమ్‌ । మే | దాః। 


అ TM అ అ అనా స mmm ఉన్న 


స్వాహా 190 ॥ 


కాం 2అ. ఓ సూ. 18 


209 
అనువాదం ; 
ఓ అగ్నీ! నీవు | శేయో విఘ్నకారులను 
క్షయింప జేయువాడవు, 
నాకా శకి, నిము. 
సీ కిదే నా హవిః (పదానం,. ల్లి ॥ 
మం|తము : 


] 
పిశాచ క్షయణ మసి పిశాచచాతనం మే దాః స్వాహా 11 41 


ల కష కు చవి హా 


పదను : 


| ( 
పిశాచఒక్షయణమ్‌ | అసి । పిశాచఒచాతనమ్‌ | మే । దాః। 


my కు అ శు అను వను నఖ ల! వ్యు 


స్వాహా 14 ॥ 
అనువాదం ; 
పీ అగ్నీ! నీవు పిశాచాలను నళింప జేయువాడవు. 


నాకా పిశాచ నాశక శక్తి నిమ్ము, 
నీకిదే నా హవిః (పదానం, "4 n 


మంత్రము : 


J 
సదాన్వా క్షయణ మసి నదాన్వా చాతనం మేదాః స్వాహా 10 ॥ 


నిం అయ్‌ “న్న 


పదము : 


| 
సదాన్వాఒక్షయణమ్‌ |! అసి! సదాన్వాఒచాతనమ్‌ 1 మే! దాః! 


మల అ. త్న am rn వ సా వానా చును 


స్వాహా nod 
అనువాదం ; 
ఓ అగ్నీ! నీవు సదా ఆ |క్రోళించే పిశాచాలను 


క్షయింప జేయువాడవు. 
అశళర్వ, 14 


210 అధర్యవేద సంహిత 
నాకా పిశాచ నాశక శకి నిమ్ము. 
నీ కిదే నా హవిః |పదానం. ర్స్‌ ॥ 


ఇది పదునెనిమిదవ సూక్తం 
సూ కం. 19 
ఆర 


[పాయంళ్ళి త దధి 

na) 

బుషిః అథర్వుడు ॥ దేవత : అగ్ని ॥ ఛందస్సు 3 1.4 నిచ్చద్‌ విషమా[తిపాద్‌ 
గాయత్రీ 1 రీ భురిగ్‌ విషమా (తిపాద్‌' గాయ।త్రీ 11 మంత్రములు: Tm 


వినియోగం :- అభిచార కర్మలో, ముందుచేసే అజ్యహోమంలో దీనికి 
ఏనియోగం, 


నుం[తము ; 
{ 

అగ్నే యత్‌ తే తపస్తేన తం (ప్రతి తప 
యో కిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః nin 
పదము ౩ 
అగ్నే | యత్‌ । తే। తపః । తేన । తమ్‌ । (పతి । తస | 
యః । అస్మాన్‌ । ద్వేష్టి! యమ్‌ | వయం । ద్విష్మః nin 
అనువాదం : 

ఎవడైతే మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మే మెవనిని ద్వేషిస్తున్నామో, 

అతని యెడల ఓ అగ్నీ! 

సీ తపన శక్రితో _పజ్వరిల్లు. ilu 


కాం. 2 అ. 4 సూ. 19 211 
మం|తము : 
అగ్నే యత్‌ తే హరస్టేన తం [పతీ హర 
యో కస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః nen 
పదము ; | | 
అస్నే | యత్‌ । తే; హరః । తేన। తమ్‌ । (పతీ । హర! 
యః । అస్మాన్‌ | ద్వేష్టి యమ్‌ । వయమ్‌ । ద్విష్మః 12 ॥ 
అనువాదం , 

ఎవడైతే మమ్ములను ద్వేషిస్తున్నాడో, 


మే మెవనిని దేషిస్తున్నామో, ఓ అగ్నీ! 
నీ సంహరణ శక్తితో అతనిని సంహరించు, n2 ॥ 


మం[తము : 
అన్నే యత్‌ తేఒర్చి స్తేన తం (ప్రత్యరృ 
యో కేస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః idan 
పదము ; 
అగ్నే | యర్‌ । తే। అర్చిః | తేన | తమ్‌ । [పతి | అర్చ | 
యః । అస్మాన్‌ | ద్వేష్టీ యమ్‌! వయమ్‌ । ద్విష్మః 1వ ॥ 
అనువాదం 1 
ఎవడైతే మమ్ములను ద్వేషిస్తున్నాడో, 


మే మెవనిని ద్వేషిస్తున్నామో, ఓ అగ్నీ! 
న దీప్తితో అతనిని దహింప జెయ్యి. 1వ ॥ 


212 అధర్వ వేద సంహిత 
మం[తము కీ 


అగ్నే యత్‌ త్తే శోచి ప్రేన తం పతి శోచ 
యోశస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 14 | 
వదనము ; 
అన్నే | యత్‌! తే। శోచిః। తేన | తమ్‌ । (పతి | శోచ । 
యః । అస్మాన్‌ | ద్వేష్టి 1 యమ్‌! వయమ్‌ । ద్విష్మః 1 4 (1 
అనువాదం : 

ఎవడైతే మమ్ములను ద్వేషిస్తున్నాడో, 


మే మెవనిని ద్వేషిస్తున్నామో, ఓ అగ్నీ! 
నీ కోకజనన శక్తితో అతనిని శోకింప జెయ్యి. 14 


మం[తము : 
అగ్నే యత్‌ తే తేజ స్తేన త మతేజనేం కృణు । 
యోశస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 104 
వదము ; 
అగ్నే 1 యత్‌ । తే। స్థ తర! తమ్‌ । అతేజసమ్‌ | త్చణు | 
యః । అస్మాన్‌ | ద్వేష్టి | యమ్‌ |! వయమ్‌ । ద్విష్మః nil 
అనువాదం ; 

ఎవడైతే మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మే మెవనిని ద్వేషిస్తున్నామో, ఒ అగ్ని! 

నీ తేజస్సుతో అతనిని సిస్తేజస్కుని చెయ్యి. ng 

ఇది పందొమ్మిదవ సూక్తం 


సూ కం_20 
pa) 

బుషి: అథర్వుడు ॥ దేవత వ వాయువు॥ ఛందస్సు: 1-4 నిచ్చద్‌ విషమా 

[తిపాద్‌' గాయత్రీ ; గ భురిగ్‌ విషమా [తిపాద్‌- గాయత్రీ il 

మం[తములు ; 15 n 
మం|తము , 

{ 

వాయో యత్‌ తే తప సేన తం (పతి తప 


వ్‌ క్త 
యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః ulin 
పదము . 


వాయో ఇతి! యత్‌ | తే! తపః | తేన | | తమ్‌ | (ప్రతీ! తవ । 


యః । అస్మాన్‌ | ద్వేష్టి | యమ్‌ । వయమ్‌ । ద్విష్మః nia 


అనువాదం ; 

ఓ వాయుదేవా! నీవు తపనశకి కలవాడవు. 

ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మే మే శతువును ద్వేషిస్తున్నామో, అ శ|తువును నీవు 

నీ తపన శక్రితో తపింప జెయ్యి. 11 ॥ 
మం[తము ; 

| 

వాయో యత్‌ కే హరస్తేన తం (పతి హర 
యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 12వ ॥ 
సదము . 


వాయో ! ఇతి! యక్‌ తే। హరీః। తేన తమ్‌! |వతీ ! హర । 


యః । కల ద్వేష్టి | యమ్‌ | నే, a 12h 


214 అధర్వవేద సంహిత 
అనువాదం 

ఓ వాయుదేవా! నీవు హరణ శక్తి కలవాడవు 

ఏ శ|తువు మమ్ములను ద్వేషిస్తు న్నాడో, 

మే మెవనిని ద్వేషిస్తున్నామో, 

అతనిని నీ హరణ శక్తితో హరించు, 1 1 
మం|తము . 
వాయో యత్‌ తేఒర్చి స్తేన తం [పత్యర్భ 
యోఆ౩స్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః ian 
పదము క 


వాయో | ఇతి 1 యక్‌ । తే! అర్చిః। తేన । తమ్‌ । [పతి। అర! 


యః । ష్‌, ద్వేష్టీ | యమ్‌ | వయమ్‌ | ! ద్విష్మః nan 


అనువాదం ; 

ఓ వాయుదేవా! నీవు దీపి మంతుడవు, 

ఎవడైతే మమ్ములను ద్వేషిస్తున్న డో, 

మేము ఎవనినైతే ద్వేషిస్తున్నామో, 

ఆ శ్వతువును నీవా దిప్తితో దహింప జెయ్యి. ప్రీ ॥ 
మం[తము శ్లి 
వాయో యక్‌ తే శోచిస్తేన తం (పతీ శోచ 
యోకిస్మాన్‌ దే. స యం వయం ద్విష్మః 1 త | 
పదము 1 


వాయోఇతి । యక్‌ । తే! శోచిః। తేనే । తమ్‌ । వతి! శోచ | 


నాం శ్‌ టి 


కాం 2 అ. త సూ. 21 215 
| 
యః । అస్మాన్‌ | ద్వీష్టి యమ్‌! వయమ్‌ । ద్విష్మః 1411 


అనువాదం | 


ఓ వాయుదేవా నీవు శోకజనన సమర్దుడవు- 

ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో 

మేమే శ్యతువును ద్వేషిస్తున్నా మో 

అతనిని శోకింప జెయ్యి. 141 


మం|తము ; 
వాయో యత్‌ తే తన తమేతేజసేం న 


యోకీస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 15 4 


పదము. 


వాయోబతి | యక్‌ | తే | తేజః | తేనే । తమ్‌ ! అతేజసమ్‌ । 


కృణు | 
యః | అస్మాన్‌ | ద్వేష్టీ । యమ్‌! వయమ్‌ । ద్విష్మః 15 hn 
అనువాదం : 
ఓ వాయుదేవా! నీవు తేజోవంతుడవు, 
ఏ శ|తువైతే మమ్ములను ద్వేషిస్తున్నా డో, 
మేమే శ్యతువును ద్వేషిస్తున్నామో 
అతనిని నీ తేజస్సుతో నిస్తేజస్కుళీ చెయ్యి. Tra 


ఇది ఇరవై యవ సూక్తం 
సూ కం_21 
అరె 


బుషి: అథర్వుడు ॥ దేవత; సూర్యుడు ॥ ఛందస్సు: 1-6 నిచ్చద్‌ విషమా 
(తిపాద్‌ గాయత్రీ ; భురిగ్‌ విషమా (తిపాద్‌ గాయత్రీ ॥ మం్యతములు 
1105 ॥ 


916 అధర్వవేద సంహిత 
మం[తము; 
సూర్య యత్‌ తే తపస్తేన తం (పతీ తప 
యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః nin 
పదము ; 
సూర్య | యత్‌! తే| తబీః | తేన । తమ్‌ | (పతీ | తప । 
యః । అస్మాన్‌ | ద్వేష్టి । యమ్‌ । వయమ్‌ । ద్విష్మః nin 

ఓ సూర్యుడా! నీవు తపన శక్తి కలవాడవు. 

ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మే మే శ్యతువును ద్చేషిస్తున్నామో, 

అతనిని నీ తపన శక్తితో తపింప జెయ్యి. 11 ॥ 
మంతము; 
సూర్య యత్‌ తే హరస్తేన తంపతీ హర 
యోశీస్మాన్‌ ద్వెష్టి యం వయం నం 11వ ॥ 
పదము: 
సూర్యే | యత్‌ | తే। హరః | తేన్‌ । తమ్‌ । (పతీ ; హర | 

జ ( అ జు 

యః । అస్మాన్‌ | ద్వెష్టి | యమ్‌! వయమ్‌ । ద్విష్మః 12 ॥ 


అనువాదం ; 
ఓ సూర్యుడా! నీవు హరణ శక్తి కలవాడవు. 
ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 
మేమే శ|తువును ద్చేషిస్తున్నామో 
అతనిని నీ హరణ శక్తితో హరించు. 1వ ॥ 


కాం 2అ ఉనూ 21 


217 
మం[త్రము : 
సూర్య యత్‌ తేర్చి స్తేన తేం (పత ్యర్ప 
న్‌ డ్‌ వ 
యో౩స్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః fan 
పదము : 
| { 
సూర్య | యత్‌ । తే! అర్చిః | తేన । తమ్‌! (పతి ! అర్చ । 
యః | అస్మాన్‌ | ద్వేష్టీ యష్‌ ! వయమ్‌ । ద్విష్మః ial 
అనువాదం ; 
ప సూర్యుడా | నివు దీపిమంతుడవు. 
ఏ శత్రువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 
మే మే శతువును ద్వేషిస్తున్నా మో, 
అతనిని నీ దీపెతో దహింప జెయ్యి. Te 
మంత్రము : 
సూర్య యత్‌ శ్రే శోచి స్తేన తం వతి శోచ 
i న్‌ - ప జ్‌ 
మన ద్వేష్టి యం సరం ద్విష్మః 140 
పదము 4 
సూర్య | యర్‌ । తే; శోచిః | తేన । తమ్‌ | పతి। శోచ | 
యః । అస్మాన్‌! ద్వేష్టి | యమ్‌ । వయమ్‌ । ద్విష్మః 144 


అనువాదం ; 
ఓ సూర్యుడా! సివు శోక జనక సమర్థుడవు, 
ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 


218 అధర్వవేద సంహిత 
ముంమే శ|తువును ద్వేషిస్తున్నామో, 
అతనిని శోకింపజెయ్యి, i4 ॥ 
మం[తము : 
సూర్య యత్‌ తే తేజస్తేన తీ తేజసం కృణు 
యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 10 ॥ 
పదము & 


సూర్య । యక్‌ | తే! తేజః | తేన। తమ్‌ | అతేజస్‌మ్‌ | కృణు | 


యః | అస్మాన్‌ | ద్వేష్టి ।; యమ్‌ ।; వయమ్‌ । ద్విష్మః 15 11 


ఆనువాదం : 
టి సూర్యుడా ! నీవు తేజోవంతుడవు. 
ఏ శ్మతువు మమ్ములను ద్వేషిస్తు కర్నాడ్‌ 
మె మె శ|తువును ద్వేషిస్తున్నా మో 
అతనిని నీ తేజస్సుతో నిస్తేజసుని చెయ్యి 19 ॥ 


ఇది ఇరభై యొకటవ సూక్తం 


సూ త్తృం- 22 


బుషి: అథర్వుడు ॥ దేవత. చం దుడు ॥ ఛందస్సు; 1-8 నిచ్చద్‌ విషమా 
(తిపాద గాయత్రీ; ర భురిగ్‌ విషమా [తిపాదగాయ।త్రీ॥ మం[తములు॥01 


మం[తము। 
| 
చన్ద్ర యత్‌ తె తప సేన తం (పతి తప 


' 
యో శ౩స్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 1141 


కాం. 2 అ. ఉత సూ 22 
సతతము 
చన్దరి | యత్‌ | తే। తవః । తేన! తమ్‌ | |ప్రతీ ! తప । 
| Ni 
యః |! అస్మాన్‌ | ద్వేష్టి యమ్‌ । వయమ్‌ । ద్విష్మః 
అనువాదం ; 
రీ చం దుడా ! నీవు తపన శక్రి కలవాడవు 
ఏ శ్యతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 
మ్య: శ తువును ద్వేషిస్తున్నా మో 
అతనిని నీ తపన శక్తితో తపింప జెయ్యి. 
మం|తము: 
( 
చన్ద్ర యత్‌ తే హరస్టేన తం (వతి హర 
| 
అెకారన్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 


పదము . 


చన్ద్ర । యత్‌ | తే। హరః । తేనే! తమ్‌! (పతీ । వార ! 


eal 
యః । అస్మాన్‌ । ద్వేష్టి యమ్‌! వయమ్‌ । ద్విష్మః 


అనువొదం : 
ఓ చం[దుడా! నీవు హరణ శకి కలవాడవు. 
ఏ శ్యతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 
మే మే శతువును ద్వేషిస్తున్నామో, 
అతనిని నీ హరణ శక్తితో హరించు. 
మం[తము. 


చద్ది యక్‌ తేర్చిస్టేన తం (పత్యర్భ 


min 


1 ॥॥ 


1 బి hn 


fc il 


12 ॥ 


220 అధర్వవేద సంహిత 
యోకిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః nan 
పదము ; 
| ib కి 

చన్ద్ర । యత్‌ | తే। అర్చిః। తేన! తమ్‌ | (పతి। అర్హ । 
యః | అస్మాన్‌ | ద్వేష్టి యమ్‌ । వయమ్‌ | ద్విష్మః 13 ॥ 
అనువాదం : 

ఓ చందుడా! నీవు దీపి మంతుడవు, 

ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 


మేమే శ తువును ద్వేషిస్తున్నా మో 
అతనిని సందీప్తుడవై దహింప జెయ్యి. 9 


మం[తము ; 
చన్ద్ర యత్‌ త్తే కోచి సేన తం [పతీ శోచ | 
మ మం (౯ 
యోకిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 11 4 i 
సదము ; 
చన్ద౦ి | యత్‌ | తే। శోచిః | తేన । తమ్‌ | (పతి । శోచ । 
యః । అస్మాన్‌! ద్వేష్టి 1 యమ్‌; వయమ్‌ । ద్విష్మః 14 


అనువాదం : 


ఓ చందుడా! నీవు శోక జనక సమర్థుడవు. 

ఏ శ్యతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మేమేం శతువును ద్వేషిస్తున్నా మో 

అతనిని శోకింప జెయ్యి. nA4ni 


కొం. 2 అ. ఓ నూ. 23 221 
మం[తము. 

చన్దర యత్‌ తే తేజస్తేన తమతేజనం కృణు | 

యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 15 ॥ 
పదము ; | 


చన్ద౦ | యత్‌ । ష్ష్‌ తేజః | తేన । తమ్‌ । అతేజసమ్‌ । కృణు | 


యః | అస్మాన్‌ | ద్వేషి | యమ్‌ | wes ధ్వెమ్మక 15 ॥ 


అనువాదం : 
ఓ చందుడా! నీవు తేజన్వివి. 
ఏ శ్యతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 
మము శ|తువును ద్వేషిస్తున్నామో 
అతనిని నీ తేజస్సుతో నిస్తేజుని చెయ్యి. Hi 


ఇది ఇరవై రెండవ సూక్తం 


సూక్తం = 23 


బుషి; అథర్వుడు ॥ దేవత: ఆపన్సు ॥ ఛందస్సు : 1.4 సమ విషమా [తిపాద్‌. 
గాయత్రీ ; ర స్వరాడ్‌ విషమా (తిపాద్‌ గాయ తీ ॥ మం[తములు 16 ॥ 


మం[తము : 
| 
ఆపో యద్‌ వ సపసేన తం (పతి తపత 
న న్‌్‌ అ 
| వ్వ 
శకాశల్లాగ్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 114 
పదము; 


ఆపః | యత్‌! వః । తపః । తేన । తమ్‌ | పతీ ! తవత । 


222 అధర్వవేద సంహిత 
యః | అస్మాన్‌ | ద్వెష్టి ॥ యమ్‌! వయమ్‌ । ద్విష్మః nla 


అనువాదం | 

ఓ ఆపో దేవతలారా |! 

మారు తపన శక్తి కలవారు. 

ఏ శ్యతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మే మే శతువును ద్వేషిస్తున్నామో, 

అతనిని మూ తపన శక్తితో తపింప జెయ్యండి. "1a 
మంత్రము ; 

| 

ఆపో యద్‌ వో హర స్తేన తం [పతి హరత 


తత అకక 


యోశస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః i222 
పదము: 


ఆపః | యత్‌ ! వః॥। హరః । తేనీ । తమ్‌ | (పతీ । హరత । 


వ mm అం 


యః | అస్మాన్‌ | ద్వేష్టి యమ్‌ | వయమ్‌ । ద్విష్మః 1 ని ॥ 


అనువాదం : 

ఓ జలదేవతలారా ! 

మిరు హరణ శక్తి కలవారు. 

ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మే మే శతువును ద్వేషిస్తున్నామో, 

అతనిని మూ హరణ శక్తితో పతిహరించండి, 12 
మం[తము : 


ఆపో యద్‌ వోర్చి స్తేన తం [పత్యరృత 


కొం. 2 అ. కనూ. 25 228 
/ 

యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః fi 

పదము, 


ఆపః ! యత్‌ | వః । అర్చిః | తేన! తమ్‌ । [వతీ ! అర్చత | 


యః | అస్మాన్‌ | ద్వేష్టి | యమ్‌! వయమ్‌ । ద్విష్మః nan 


అనువాదం : 

ఓ జలదేవతలారా ! మిరు దీప్తి మంతులు. 

ఏ శృతువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 

మేమే శ్యతువును ద్వేషిస్తున్నామా. 

అతనిని మా దిపితో దహింప జెయ్యండి. 1 ప్రి ॥ 
మంత్రము $ 
ఆల యద్‌ వః ew శన తం (పతీ నం 


యోంస్మాన్‌ ద్వేషి యం నుర ద్విష్మః n4n 


పదము : 
తదక॥ యత్‌ | వః | శోచిః | తేన, తమ్‌ | [పతీ | శోచత | 


టా. తవు ఛు వాను 


యః । అస్మాన్‌ | ద్వేష్టి | యమ్‌! వయమ్‌ । ద్విష్మః 14 ॥ 


అనువాదం ; 
ఓ జలదేవతలారా! మారు శోకజనక సమర్థులు. 
ఏ శత్రువు మమ్ములను ద్వేషిస్తున్నాడో, 
మే మే శ్యతువును ద్వేషిస్తున్నామో, 
అతనిని శోకింప జెయ్యండి, 14 1 


294 అధర్వవేద సంహిత 
మం[తము. 
కి 
ఆపో యద్‌ వస్తేజస్టేన త మతేజనేం కృణుత 
ఖ్‌ అజా త్‌ అ బర్లు 
యోశిప్మాన్‌ ద్వేష్టి యం వయం ద్విష్మః 15 ॥ 
పదము: 


తపక యత్‌! వః । తేజః | తేన | తమ్‌ | అకేజసమ్‌ | కృణుత | 


తాః కు — uu లు 


యః | అస్మాన్‌ | ద్వేష్టి | యమ్‌! వయమ్‌ । ద్విష్మః 1150 4 


అనువాదం : 
ఓ జలదేవతలారా! మూరు తేజస్సులు. 
ఏ శతువు మమ్ములను ద్వేషిస్తున్న డో, 
మేమే శ|తువును ద్వేషిస్తున్నామో, 
అతనిని మో తేజస్సుతో నిస్తేజుని చెయ్యండి. ర్‌ ॥ 


ఇది ఇరభై మూడవ సూక్తం 


సూక్తం = 24 


బుషిః [బహ్మ॥ దేవత: ఆయువు॥ ఛందస్సు: 1,2 పురఉష్ణిక్‌ పంక్రిః; 
8,4 పుకోదేవత్యా పంక్తిః$॥ 6 చతుస్పదా బృహతీ ॥ 8.8 భురిక్‌ చతు 
ష్బ్పదా బృహతీ ॥ మం[తములు న 181 
వినియోగం :.. దార్మిద్య వినాశ కర్మలో దీనికి వినియోగం. 


మం[తము : 


శేరభక శేరభ వునర్వో యన్తు యాతవః 


1 
పునర్తే 8 కీమీదినః । 


కాం 2 అ, 4 నూ, 24 225 
యస్యస్థ తమ త్త యో వః [పాహైత్‌ 

తమ త్ర స్వా మాంసాన్య త్ర mia 
పదము ; 

౫ శేరభక | శేరభ | పునః | వః। యన్లు। యాతవః | 


ను mm విత 


వునః 1 హేతిః | కిమీదినః | 


ఆలనా అ లు వణ 


| [ 
యస్య । స! కమ్‌ | అత్త[ యః! వః । పేఒఅహైత్‌ | 
ఖే . 3 
తమ్‌ । అత్త। స్వా! మాంసాని | అత్త iin 
అనువాదం : 
శేరభకా [| రాక్షసాధిపతీ ! 
శేరభ ! రాక్షస పరివారమా! 
మోరు మా పెనికి పంపించిన అశుభంకర రాక్షసులు 
మా నుండి తిరిగి పోవుదురుగాక | 
అలాగే మీ ఆయుధాలు, దొంగలు 
మా అనుచరులందరూ, 
ఏ విరోధి దగ్గర ఉన్నారో వానినే భక్షించండి, 
ఎవడు మిమ్ములను మా పైకి పంపినాడో వానినే భక్షించండి. 
వాని మాంసాన్ని తినండి, ili 
మంగతము 3 
| | | 
శేవృధక శేవృధ పునర్వో యను యాతవః 
RL tC ష్‌ | 
పునర్హితిః కి మీదినః | 


* పాములు లేదా రాక్షసులు -VedIe Index 
అథర్వ, 15 


226 అధర్వవేద సంహిత 
| 
యస్య స్ట తమతత్త యోవః [ప్రాహైత్‌ 
॥ క | క్ష 
తమ త్ర స్వా మాంసాన్య త్త 12 n 
పదము; 
|| శ | శ 
శేవృధక | శేవృధ |! పునః। వః । యన్లు । యాతవః । 


| 
పునః | హేతిః | కిమీదినః | 


| 
యస్య । స్థ। తమ్‌ | అత్త। యః । వః। (ప్రఒఅహైత్‌ | 


అబు ఇ 


తమ్‌ । అత్త। స్వా। మాంసాని | అత్త 12 ॥ 


అనువాదం : 
సు ఓ శేవృధక |! శేవృధ ! మోరు మాపై పంపిన 
అశుభంకర రాక్షసులు, మా నుండి తిరిగి పోవుదురు గాక! 
అలాగే మొ ఆయుధాలు దొంగలు, మొ అనుచరు లందరూ 
ఏ విరోధి దగ్గర ఉన్నారో వానినే భక్షించండి. 
ఎవడు మిమ్ములను మాపైకి పంపినాడో వానినే భక్షించండి. 
వాని మాంసాన్ని తినండి, 12 


మంత క 


} J 
(మోకాగు[మోక వునర్వో యన్తు యాతవః 


| ( 
పున ర్తే తిః కి మీదినః | 





శ స్వా శిత సుఖవర్ణక | సాయణ భాష్యం 


పాములు లేదా రాక్షసులు ౪, 1 


కాం. 2 అ. 4 సూ, 24 227 


క్‌ 
హు 
య 
౭౬ 


] 
తమత్త యో వః (పాహైత్‌ 


స్వా మాంసాన్య త్ర nan 


3 1 ళ్‌ 
(మోక | అనుఒ|మోక | పునః | వః | యన్తు |; యాతవః | 


| 
పునః | హేతిః | కిమీదినః | 


సప తను ఉప్పు క్రూ 


యస్య । స్ట | తమ్‌ | అత్త। యః। వః 1 (నఒహైత్‌ | 
తమ్‌ । అత్త। స్వా! మాంసాసీ। అ శ్ర ua 
అనువాదం 


ఓ (మోక! (దొంగ [) ఓ అను[మోక ! (అనుచరులారా ly) 
మోరు మాపై పంపిన అశుభంకర రాక్షసులు 

మూ నుండి తిరిగి పోవుదురు గాక! 

అలాగే మూ ఆయుధాలు, దొంగలు మూ అనుచరు లందరూ 
ఏ విదోధి దగ్గర ఉన్నారో వానినే భక్షించండి. 

ఎవడు మిమ్ములను మా “పెకి పంపినాడో వానినే భక్షించండి. 


వాని మాంసాన్ని తినండి, 1 ప్రీ ॥ 


మం[తము. 
సర్పానుసర్ప పునర్వో యన్తు యాతవః 


పున ర్రేతిః 'కమీదినః | 


14 ॥ 


228 అధర్వ వేద సంహిత 
దము: 


వ్‌ 


రి 


| / 
ర్స | అనుఒసర్ప | పునీః | వః । యన్లు | యాతవః। 


[ 
పునః |! హీతిః | కిమీదినః । 


శా wm తయన) బోను బ్య 


| 
యన్యే । స్థ। తమ్‌ | అత్త। యః। వః। (ప్రఒహైత్‌ | 


క 
తమ్‌ | అత్త । స్వా। మాంసాని । అత్త 1 4 | 


అనువాదం; 

ఓ సర్ప! అనుసర్చ |! (యాతు ధానాధిపతులు 

మోరు మాపై పంపిన అశుభంకర రాక్షసులు 

మా నుండి తిరిగి పోవుదురుగాక ! 

అలాగే మూ ఆయుధాలు, దొంగలు మో అనుచరు లందరూ 
ఏ విరోధి దగ్గర ఉన్నారో వానినే భక్షించండి. 

ఎవడు మిమ్ములను మా పైకి పంపినాడో, వానినే భక్షించండి, 
వాని మాంసాన్ని తినండి. 1 ల్మీ |! 


మం[తము : 
| 
జూర్చి పునర్వో యను యాతవః 


| 
పునరే తిః కిమీదినీః | 
లౌ 
క 
తమ త స్వా మాంసాన్య త్త 105 il 


| | 
జూర్జి ! పునః | వః। యన్తు। యాతవః । 


=] a 


కాం 2 అ 4 సూ, 24 229 


పునః 1 హేతిః | కిమిదినీః | 


క 


| | 
యస్య ।స్థ। తమ్‌! అత్త యః। వః। [పఒఅహైత్‌ । 


అ చాలు చంకా 


| 
తమ్‌! అత్త। స్వా। మాంసాని । అత్త | 15 ॥1 


అనువాదం ; 

“ జూర్జి ౫ అను పేరుగల ఓ రాక్షనీ! 
నీవు మామై పంపిన అశుభంకర రాక్షసులు 
మా నుండి తిరిగి పోవుదురు గాక! 
అలాగే మో ఆయుధాలు, దొంగలూ మో అనుచరు లందరూ, 
ఏ విరోధి దగ్గర ఉన్నారో వానినే వారు భక్షించనీ, 
ఎవడు మిమ్ములను మా పెకి పంపినాడో వానినే భక్షించండి. 
వాని మాంసాన్ని తినండీ, 15 


అనువాదం 1 
( { 
ఉపబ్దే పున ర్వోయన్లు యాతవః 


పున రతిః కిమీదినీః । 


గ్గు 


ీ 
స్య స్థ తమత్త యో వః (పాహైత్‌ 
ొ అ” ణా థు 


1 [ 
తమ త్త స్వా మాంసాన్య త్త 1164 
పదము: 


i [ 
ఉపజ్జే | పునః ! వః। యన్లు । యాతవః । 


{ 
పునః | హేతిః | కిమీదినీః | 


శు 
జా అవు అల 


280 అధర్వవేద సంహిత 
| | 
యస్య । స్థ స।తమ్‌। అత యః | యక్‌] [పఒఅహైత్‌ | 
క యా 


తమ్‌ | అత్త! స్వా! మాంసాని | అత్త, Hen 


అనువాదం : 
ఓ ఉపబ్టీ! గ్రకూరశబ్ద కారిణియైన ఓ రాక్షసి 
నీవు మాపై పంపిన అశుభంకర రాక్షసులు, 
మా నుండి తిరిగి పోవుదురు గాక! 
అలాగే మి ఆయుధాలు, దొంగలు, నీ అనుచరు లందరూ, 
ఏ విరోధి దగ్గర ఉన్నారో, వానినే వారు భక్షించని. 
ఎవడు మిమ్ములను మా పెకి పంపినాడో వానినే భక్షించండి. 
వాని మాంసాన్ని తినండీ, 11 ర ॥ 


మం|తము : 
శీ 
ర్దుని పునర్వో యన్తు యాతవః 


& 


పున నతిః కీమీదినీః | 


యస్య న తమ త్ర యో వః పాహై హెైత్‌ 


క 


తమత్త స్వా మాంసాన్యే క్త త 1 (| 


దము; 


బి 


] | 
అర్జుని | పునః । వః । వ, యాతవః | 


ల. నాల. 


| 
పునః | హితిః | కిమీదినీః | 


యస్య । స్థ। తమ్‌। అత్త। యః। వః । (ప్రజఅహైత్‌ | 


తమ్‌ । అత్త। స్వా। మాంసాని! అ త్ర n7il 


కాం. 2 అ, 4 సూ. 24 281 
అనువాదం : 
“అరుని” అను పేరుగల పి రాక్షసీ! 
నీవు మాపై పంపిన అశుభంకర రాక్షసులు 
మా నుండి తిరిగి పోవుదురు గాక! 
అలాగే వారి ఆయుధాలు, దొంగలు, నీ అనుచరు లందరూ, 
ఏ విరోధి దగ్గర ఉన్నారో, వానినే వారు భక్షించని, 


ఎవడు మిమ్ములను మా పెకి పంపినాడో వానినే భక్షించండి. 
వాని మాంసాన్ని తినండి. 171 


సంగమ: : 


భరూజి పునర్వో యను యాతవః 


| (| 
పుజేస్తేతిః కిమిదిసీః | 


( | 
తనుత్త స్వా మాంసాన్య త్త 180181 
పదము | 

| 


U 
పునః | హేతిః | కిమీదినిః | 


ఇ Dy జ బ్య 


క 
యస్య! స్థ। తమ్‌ | అత్త! యః। వః | (ప్రఒఅహైక్‌ ! 


కమ్‌ । అత్త 1 స్వా! మాంసాని | అ శ 1811 


అనువాదం , 
“భరూచి” (భరూజి) అను పేరుగల ఓ రాక్షసీ! 
నీవు మాపై పంపిన అశుభంకర రాక్షసులు 


232 అధర్యవేద సంహిత 
మా నుండి తిరిగి పోవుదురు గాక! 
అలాగే వారి ఆయుధాలు, దొంగలు, అనుచరు లందరూ, 
ఏ విరోధి దగ్గర ఉన్నారో, వానినే భక్షంచండి. 
ఎవడు మిమ్ములను మాపైకి పంపినాడో వానినే భక్షించండి. 
వాని మాంసాన్ని తినండి. 18h 


ఇది ఇరవై. నాల వ సూక్తం. 
సూక ౦0=ఎ= 25 
ne] 
బుషి; చాతనుడు ॥ దేవత: పృళ్నిపర్డి ॥ ఛందన్సు, 1-85 అనుష్టుప్‌ , శ్రీ 
భురి గనుష్టుప్‌ 1 మం్మతములు; 15 ॥ 


వినియోగం; ఈ సూక్తం చాతన గణం లోనిది. కుష్టాది సర్వరోగాలలోను 
“పృళ్నిపర్డి 'ని నూరి లేపనం చేయాలి. అందులో దీని వినియోగం. 


మంత్రము; 

శం నో దేవీ వృశ్చి వర్ణ కశం నిర్‌బుత్యా అకః | 

ఉ_గా హి కణ్వజమృనీ తామభక్షి సహస్వకీమ్‌ "lan 
వరమ; 


ఖీ 
శమ్‌ | నః। దేవీ; పృశ్నిఒపర్సీ । అశీమ్‌ | నిఃఒ౬బుతె $౪ ! అకః। 
న! శా నాకా అనా. ల గ 


వణ అణ 


ఉగా।॥ హి। కణ్వ ఒజమ్మృనీ ! తామ్‌! అభక్షి | సహస్వతీమ్‌ min 


a కము 


అనువాదం : 


దేవి పృళ్ని పర్తి (చి|తపర్లి ) మాకు సుఖ మిచ్చుగాక ! 
8౯89 ఓ 
రోగ కారణమైన నిర్‌బుతికి దుఃఖం కలిగించుగాక ! 


పృళ్నిపర్థి వ్‌ (B) Hemionitis Cordifolia or Uraria 
Lagopodioides, L 
హిందీ:. పీరవన పీతవన, పరానీ. 


కోలపొన్న సురపొన్న, నేలపొన్న, 


కాం. 2అ ఉనసూ. 25 2383 
ఉ|గము, పాపనాశని, రోగనివారణ సమర్థము అయిన 
ఆ మూలికను నేను సేఖిసున్నాను. niu 
మంతము: 


క శీ 
సహ మానేయం [ప్రథమా పృశ్శ్నిపర్ణక౬జాయత | 
- - /. న 4 1 l 
తయాహం దుర్భామ్నాం శిరో వృశ్చామి శకునే రివ 12 ॥ 


పదము; 
uy టై అటి అల్లి 
సహమానా | తన | ర పం | తజ | 


i | i 
తయా |! అహమ్‌ | దుఃఒనామ్నామ్‌ | శిరః | వృశ్చామి | శరునేః 
క 2వ ॥ బి ॥ 

అనువొదది 1 

రోగాలను అభిభవించే ఈ పృశ్నిపర్ది 

కీషథులలో ముఖ్యమైనదిగా పుట్టినది, 

దానితో రోగ మూలకారణాన్ని పక్షిశిరస్సును 

విణిచి వేసినట్టుగా విణి చి వేస్తున్నాను. n2 ॥ 
మం|తము : 

( క 
అరాయమసృక్సావానం యశ్చ స్ఫాతిం జిహీర్షతి | 
సహస్వ చ [వ్ర ॥॥ 
పదము ; 


అరాయమ్‌ | అన్ఫక్‌ ఒపావానమ్‌ 1 యః।చ। స్ఫాతిమ్‌ | 


" 
జిహీరతి | 
లె 


234 అధర్యవేద సంహిత 
{ i || 
గర్భ ౬ అదమ్‌ | కణ్వమ్‌ | థాకలు! పృశ్నిఒపర్టి । సహస్వ । చ 
nal 
అనువాదం 1 
శెరీర రకాణ్ను చెబచి వేసే శతువును నశింపజెయ్యి, 
ఏ రోగం శరీర వృద్ధిని నశింపజేస్తుందో, 
దానిని తొలగించు, 
అలాగే ఏఓ పృశ్నిపర్టి ! 
గర్భ భక్షక మైన రోగ నిదాన పాపాన్ని నశింపజెయ్యి. 
గర్భ ధ్వంసక శ్యతువులను అభిభవించు, Tra 
మంక్రమా; 
(9 మేనాం ఆ వెశయ కణ్వాన్‌ జీవితయోవనాన్‌ | 


తాం _ఫ్వం లేకే వృశ్వి వర్ణ క్రగ్ని రవానుదహన్నిహి 14 
పదము ; 


గిరిప్‌ 1 ఏనాస్‌ | ఆ |; వేశయ । కణ్వాన్‌ | జీవిత ఒయోపవీనాస్‌ | 


nn పిక పూజా అను 


తాన్‌ | త్వమ్‌ । దేవి । పృశ్ని ఒపర్డి | అగ్నిఃఒళివ | అనుఓదహీన్‌ 


బహి ॥ 4 ॥ 


ఇను కామమ 


అనువాదం . 
ఓ పృళ్ని పర్టీ | 
పాణ మోహకములై న 
పె రోగకారణ పాపాల పర్వతంలో పవేశించు. 
ఓ దేవా! నీవు వానిని అగ్నివలె వెన్నంటి 
కాల్చి 'వేస్తూపో, 14 


కొం. 2 అ, ఉసూ. 26 235 


మం[తము : 

పరాచ ఏనాన్‌ |ప ణుద కణ్వాన్‌ జీవితయోపీనాన్‌ | 
తమాంసి య్మత గచ్చన్తి తక్‌ [కవ్యాదో అజీగమమ్‌ ॥॥ 
పదము | | 


పరాచః । ఏనాన్‌ । వ!నుద। కణ్యాన్‌ | జీవిత ఒయోపనాన్‌ | 


అల = తనని 


} ] } ( 
తమాంసి![ యత। గచ్చ గి | తత్‌ । [కవ్యఒఅదః | అజీగమమ్‌ 


10 14 
అనువాదం : 
రీ పృళ్నిపర్షి | 
పాణ మోహకములైన 
పాపములను మా నుంచి వెనుదిరుగు నట్టు చెయ్యి. 
చీకటి లోనికి ఈ రోగాలను నీ లేపనంతొ 
నేను తరిమి వేస్తున్నాను. "5 


ఇది ఇరవై ఐదవ సూక్తం 
సూక ౦-26 
గొవుష్టి సరా కం 


బుషిః సవితా॥ దేవత : పళువు॥ ఛందస్సు: 1,2 (తిష్టుప్‌; 8 ఉపరిష్టాద్‌ విరాడ్‌ 
బృహతీ ; 4 భురిగనుషప్టుప్‌ ; 5 అనుష్టుప్‌ 11 మం[తములు : 15 un 


వినియోగం :-_ గోపుష్టికై చేసే కర్మలో దీనికి వినియోగం. 
మంతము; 

( 
ఏహ యన్తు పశవో యే పరేయు 


236 అధర్వవేద సంహిత 


] 
ర్వాయు ర్యేషాం సహచారం జుజోష | 


త్వష్టా యేషేం రూపధేయాని వేదా 
సిన్‌ తాన్‌ గోష్టె సవితా ని యచ్చతు nin 
పదము : 


ఈ | Slag | యు | పశవః పరాఒఈయుః | 


ననిన ఊటి a 


వాయుః | యేుషామ్‌ । సహజఒచారమ్‌ ! జుజోష | 


అనా భయమో —ె wap 


త్వష్టా | యుషామ్‌ | రూపజదేయాని | చేద | 


అస్మిన్‌ | తాన్‌ । గోఒస్టై ! సవితా! ని । యచ్చతు 1141 


అనువాదం : 

పరాజ్కుఖాలై వెళ్ళిపోయిన పశువులన్ని తిరిగి 

గోష్టం లోనికి వచ్చుగాక ! 

పశువుల రక్షణకై వాయువు (పవర్తి స్తున్నది. 

ఆ పశువులకు త్వష్ట రూపములను కల్పిస్తాడు. 

వానిని ఈ గోష్టమునందే 

ఉండునట్లు సవీత నియమనం చేయుగాక ! nin 
మం[తము | 

( 

ఇమం గోష్టం పశవః సం (సవన్సు 


అయిదే 


లం దాల్నకకా నయతు (ప్రజొనన్‌ । 


మొనను 


సిసివాలీ నయక్వా(గమేషా 


మాజగ్ముషో అనుమతే ని యచ్చ if 


కాం. 2 అ. ఓ సూ, 26 2837 
పదము ; 


ఇమమ్‌ । గోఒస్థమ్‌ | పశవః | సమ్‌ | (సవన్తు । 


అనా ము మము 


బృహన్పతిః | రల | న | 


సినివాలీ।; నయతు। ఆ । అ|గమ్‌ | ఏషామ్‌ | 


చమ, వానా అను జగన ou తు 


ఆఒజగ్ముషః | అనుఒమతే | ని। యచ్చ 12. n 


అనువాదం * 


పశువులు ఈ గోష్టమును చేరుగాక ! 
బృహస్పతి వాని నిక్కడికి కొనివచ్చుగాక |! 

ఒ* సినివాలి” (ఈ పేరుగల దేవపత్ని” 
ఈ పశువులను ముందుండి కొని వచ్చుగాక ! 
వచ్చిన పశువులను అనుగమిస్తున్న ఓ దేవపత్నీ ! 
వీనిని గోషంలోనే ఉండునటు ఆజాపించు. "2 n 

రి ౧ ల్ల 
మంతము : 


/ 
సం సం 


గ 


వన్లు ట్ట 

సమాశ్వాః సము ల 

సం ధాన్యఒస్యయా స్ఫాతిః 

సీం [సావ్యేఒణ హవిషా జుహోమి nd 
పదము; 

సమ్‌ | సమ్‌ । (సవన్తు । పశవః | 


అలా కను కు 


| 
సమ్‌ । అశ్వాః | సమ్‌ | ఓం భతి పురుషాః । 


౧౨౩8 అధిర్వవేద సంహిత 
సమ్‌ | ధాన్య ఒసన్య 1 యా। స్ఫాతిః | 
సమ్‌ ఒ|సావ్యేఒణ | హవిషా ।) జుహోమి Han 


అనువాదం : 

పశువులు చక్కగా తిరిగి వచ్చుగాక ! 

అలాగే అశ్వములు సుఖంగా తిరిగి వచ్చుగాక |! 

అలాగే సేవకాదులు తిరిగి వత్తురు గాక! 

ఛాన్యాభివృద్ధి కలుగుగాక | 

అందుక హవిస్సుతో హోమం చేస్తున్నాను. gu 
మంత్రము : 

/ | 
సం సిఖ్చూమి గవాం క్రీరం 


] | 

సమాజ్యేన బలం రసమ్‌ | 
[1|| 

సంసి కా అస్మాకం వీరా 


[ధువా గావో మయి గోపతౌా n4i 
పదము , 
సమ్‌ । సిఇన్చామి | గవామ్‌ । కీరమ్‌ | 


సమ్‌ | ఆజే్యన | పలక । రసమ్‌ | 


t 
సమ్‌ ఒసికాః | అస్మాకమ్‌ | వీరాః । 
= క 


మహా 


॥ | గ 
[ధువాః | గావః | మయి | గోఒపతెౌ 14 ॥ 


కొం 2 అ. కసూ, 26 239 
అనువాదం . 

గోక్షీరం అజ్యంతో కణ పుతుస్నాను. 

అలాగే ఆజ్యంతో బలవర్ధకమైన 

అన్నరసాన్ని మిళితం చేస్తున్నాను. 

మా పుతాది వీరులు ఘృతాదులతో సంసిక్తు లగుదురు గాక! 

అందుకై గోపతి ఆయిన నాతోనే 

గోవులు స్థిరంగా ఉండు గాక! 14 ॥ 


మం|ఓము, 
l i i శ 
ఆ హరామి గవాం కీర మాహార్షం ధాన్యం1రసమ్‌ । 
( | | కి 
ఆహృతా అస్మాకం కీరా ఆ పత్నీరిద మ స్టకమ్‌ 151 


పదను ; 


ఆ। హరామి। గవామ్‌ ! క్షీరమ్‌ | ఆ ! అహార్షమ్‌ | ధాన్యఒమ్‌ | 


వా పెన్న. వెపు శ బల... బాతు 


శ 
రసమ్‌ | 
( శ శీ 
ఆఒహృృతాః | అస్మాకమ్‌ | వీరాః। ఆ | పత్నిః | ఇదమ్‌ ! 
| 
అ'సకమ్‌ ॥%5 ॥ 
న! 
శర చతుర్భొ =నువాక ః 
అనువాదం . 
గోక్షీరాన్ని కొనివస్తున్నాను. 


అలాగే ధాన్యాన్ని రసాన్ని కొనివచ్చినాను. 
వీరులను కూడ కొొనవచ్చి సాను. 


240 అధర్యవేద సంహిత 


వారి పత్ను లను కూడ కొొనివచ్చి నాను. 
మా ఈ గృహం నిండుగా ఉండుగాక | 15 ॥ 
ఇది ఇరవై ఆరవ సూక్తం 


ఇది నాలుగవ అనువాకం 


న్‌ు 


అనునాకం: వి 
సూక్తం = 27 


విజంవం వాప్తి సలా క్ర 0 


బుషిః కపిజులుడు. దేవత ; 1-5 ఓషధి; 6 రు|దుడు ; 7 ఇం|దుడు: ఛందస్సు 
అనుష్టుప్‌ [॥॥ ముం[తములు ; fH Tn 


వినియోగం ;:- వివాదంలో విజయ పాప్పి కోసం చేసే కర్మలోను, అపరాజితా 
మహా శాంతిలోను దీనికి వినియోగం. 


మం[తము, 

నేచ్చతుః పాశం జయాతి సహేమానాభిభూరసి । 

[పాశం [పతీ పాశో జహ్యరసాన్‌ కృేజ్య్వోషధే 11 ॥ 
సదము ; 


| i 
న। ఇత్‌ | శ|తుః । [పాశమ్‌ । జయాతి | సహమానా । అభిజఒభూః 


బు ఈ అని చాకు. వాతము. 


ఆస్‌ । 
(| శ ఖ్‌ 
[పాశమ్‌ | (పతిజఒ్మపాశః | జహి | అరసాన్‌ | కృణు। ఓషధే॥1॥ 


అనువాదం : 
ఓ కీషధి! ౫ 


& (పాట, లేక “పారి ఆను పేరుగల ఓషధి. 
విసబొద్ష, విసబొంద్కి చిరుబొది, విదకరి. 
ఏ ఏ అ 


కొం. 2 అ 5 సూ. 27 241 


(పతివాది, వాదినయిన నన్ను జయించ కుండు గాక! 
నీవు శతు సహనస్వభావం కలదానవు. 

(పతివాదిని జయింపగల దానవు, 

వాది నయిన నన్ను (పళ్నించే 

(పతివాదిని పరాబితుని చెయ్యి. 

పతివాదులను నీరసవాక్కులను చెయ్యి. niu 


మం[తము 
క 
నువర్ణ స్తా న్వవిన్దక్‌ సూకర స్త్వా ఖన న్నసా | 
పాశం (పతిపాశో జహ్యరసాన్‌ రృణ్యోషధే 1 ॥ 


పదము, 


oir mm 


| 
సుఒపర్లః | త్వా! అను । అవినక్‌ | సూకరః | తా! అఖనత్‌ |! 
(>=) ష్‌ © 


ల చవల 
న ల! _ = అ తానా 


నసా | 


[పాశమ్‌ | [పతీఒ(పాశః | జహి |! అరసాస్‌ | కృణు | తీషధే ॥ ది ॥ 


త్‌ అ బలా 


అనువాదం? 


*[ “పారి అను పేరుగల పి పిషధి! 
ఓ ఓషధీ! వైనతేయుడు విషాపహర ణార్భం 
నిన్ను వెదకి కనుగొన్నాడు 
అది వరాహం నిన్ను ము క్షైతొ పెల్ల గించినది, 
వాదినయిన నన్ను ప్రశ్నించే 
(పతి వాదిని పరాజితుని చెయ్యి 
(పతి వాదులను నీరసకంరులను చెయ్యి. [వ !। 


“పాటి” “పార?” Clypea Hernandifola (Bloomfield) 
“ar” “ఇళ” F Cessampelos Pereira Lim. 
కక 99 అన అధ అవే 
ql విసబొద్ది, విసబొంది, చిరుబొడ్డి, వి ద్ధకర్షి 
అథర్వ 16 


242 అధర్యవేద సంహిత 
మంత్రము. 

ఇట్టో9 హూ చ।కే త్వా sh వసురేభ్య స్పరీతవే | 

(పాశం (పతిపాశో జహ్యరసాన్‌ కృణ్యోషధే Hd 


దము ; 


రని 


ఇన్ద9ః | హ। చీ । త్వా! బాహా | అసురేభ్యః । తరీతవే | 


[| 
[పాశమ్‌ | (పతిఒపాశః | జహి | అరసాన్‌ ! కృణు। ఓషధ ॥ 9 ॥ 


ఆనువాదం౦ 
ఓ ఓషధీ! ఇం|దుడు అసురులను జయించుటకు 
దక్షిణభుజంపై నిన్ను ధరించినాడు, 
వాది నయిన నన్ను (పళ్నించే 
(పతివాదిసి పరాబితుని చెయ్యి. 
(పతి వాదులను నీరస కంరులను చెయ్యి. ign 


మంత్రము: 

పాటా మిన్దోరి వ్యాఒశ్నా దసురేభ్య స్తరీతవే | 

(పాశం (పతి పాశో పప్మరిహోన కృణ్వోషధే 14 ॥ 
పదము ; | 

పాటామ్‌ | ఇన్ద9ః । వి। ఆశ్నాత్‌ | అసురేభ్యః । తరీతవే । 
(ప్రాశేమ్‌ | (పతీఒ(పాశః | జహి | అరసాన్‌ | కృణు! ఓషధే ॥14॥ 


అనువొదం 4 
ఇం దుడు ఈ ఓషధిని 
అసురులను జయించుటకై తన్నాడు, 


కాం. 2 అ. ర నూ. 27 248 

వాదినయిన నన్ను (పళ్ని౦ంచే 

పతివాదిని పరాజితుని చెయ్యి. 

(పతివాదులను నీరస కంరులను చెయ్యి. 14 ॥ 
మం[తము ; 

1 ? | 
తయాహం శ|తూ నాక ఇన్ద౦ః సలపరం ఇవ । 
| 
[పాశం [వతపాశో జహ్యరసాన్‌ కృణ్య్వోషధే 15 ॥ 
పదము ; 
[| i | | | 

తయా । అహమ్‌ ! శకూన్‌ | సాక్షే . ఇన్ద0ః | సలా వృకొన్‌ మాం! 
(హీ ఈ (పతిఒపాశః | 2 జహి |! అరనాని. కక ఓషదే 15॥ 


అనువాదం : 

ఇం|దుడు అడవి కుక్కలను సిర్దించినట్టు 

నేనా మూలికను ధరించి, భక్షించి, 

శ్యతువులను నిర్జిస్తున్నాను. 

వాదినయిన నన్ను (పళ్నించే 

_పతివాదిని పరాబితున చెయ్యి. 

(పతివాదులను నీరస కంరులను చెయ్యి. "gun 
మం|తము 


రుద జలాషభేషజ సీలశిఖణ్ణ కర్మకృక్‌ | 

(పాశం ప్రతిపాశో జహ్యారసాన్‌ ఠ్ఫీణ్యోషధే nen 
పదము; 

రుద | జలొష౬ భేషజ | నిలీఒశిఖజ్జ | కర్మీఒకృత్‌ | 


[పాశమ్‌ | వ్రతీఒప్రాశః | జ జహి | అరసాన్‌ | కృణు | ఓషదే 1॥6॥ 


అ ఇంత wy a పు బ్యా 


244 అధర్వవేద సంహిత 
అనువాదం § 

ఓ రుదుడా! స్మరణ మా తంతో 

జలాన్ని మందుగా మార్చువాడా! నిల కపర్షి ! 

నీ ఉపాసకుల కర్మను తొలగించువాడా ! 

ఈ ఓషధితో |పతివాొదిని జయించునట్టు చెయ్యి. 

వాదినయిన నన్ను _పళ్నించే 

(పతిలాదిని పరాజితుని చెయ్యి 

(పతి వాదులను నీరసకంరులను చెయ్యి "Gn 
మంత్రము : 


i శ 
తస్య [పాశం త్వం జహి యో న ఇన్హారిభిదాసతి | 
అ a | అలు జా 
అధీనో [బూహి శక్రీిః |ప్రాశి మాముత్తరం కృధి ॥7॥ 
పదము ; 
తస్య । పాశమ్‌ | త్వమ్‌ । జహి॥ యః । నః। ఇన్ద0) | అభిఒదా 
- శ ఇన్‌ 
సతి । 
అధి | నః । (బూహి | శ క్రిబభిః | [పాశి | మామ్‌ | ఉకషళ రక్‌ 
కృధి HT 


అనువాదం ; 
ఓ ఇందా! మమ్ములను తిరస్కరిస్తున్న 
(పతివాది |పతికూల (ప్రశ్నను నివు వినష్టం చెయ్యి. 
సీ శక్తితో మా మాకే చెల్లునట్టు చెయ్యి. 
(పతివాది కంకె నన్ను ఉత్కృష్టుని చెయ్యి. nT 


ఇది ఇరవై ఏడవ సూకం 


సూ కం. 98 
యాలాల! 
బుషి.ః శమ్బుడు ॥ దేవత. 1,8 జరిమా, ఆయువు: 2 మి|తావరుణులు ; 4,6 
ద్యావా పృధివ్యాదులు ॥ ఛందస్సు: 1 జగతీ: 24 [తిష్టువ్‌ ; ర్‌ భురిక్‌ 
(శిప్లుప్‌ ॥ మంత్రములు కిర్‌ ॥ 
వినియోగం :_ గోదానంలో, చౌలకర్మలో దీనికి వినియోగం, 
మంగతము ; 
| | 
తుభ్యమేవ జరిమన్‌ వర్ధతా మయం మేమ 
| i 
మన్యే మృత్యవో హింసిషుః శతం యొ। 
b తేక ఆట అల్లి } గ్గ 
మా న పుం [పమనా ఉప స్టై మిత 
| | 
ఏనం మి[తియాత్‌ పొత్వం హసః 11141 


పదము + 


అన్నా చాన కన్న 


తుభ్యమ్‌ | ఏవ |! జరిణమన్‌ | వర్థతామ్‌। అయమ్‌। మా। ఇమమ్‌। 


అన్యే | మృత్యవః | హింసిషుః | శతమ్‌ | యే | 


నాను, pr pa 


| అ | అట్లీ వ 
మాతాఒఇవ | పుత్రమ్‌ | (ప్రఒమనాః | ఉపజ సై | మి(కః | 


ఏనమ్‌ । మి కియాత్‌ | పాతు । అంహేసః 1111 


అనువాదం ; 
స్తుతి ప్యాతుడవైన ఓ అగ్నీ! 
ని కోసమే ఈ కుమారుడు అభివృద్ధి పొందుగాక |! 


కబుర్‌ వృద్ధాహ్యం. ఓ జరా అని ఇతరులు, ఇక్కడ సాయణుని భాష్యం 


246 అధర్వవేద సంహిత 
అసంఖ్యాకములైన ఇతర రక్షః పిశాచాది రోగాదులు 
ఈ బాలకుని హీంసింప కుండుగాక ! 
సంతుష్టుడైన మ్మితదేవుడు తల్లి కొడుకును వలె 
ఈ బాలకుని ఒడిలో ఉంచుకొని, 
మిత దోహజనిత పాపంనుంచి రక్షించుగాక | ila 


మం[తము 
క { i 
మి|త ఏనం వరుణో వా రిశాదా 


జరామృత్యుం కృణుతాం సంవిదానౌ । 


తదగ్ని రోతా వయునాని విద్‌వాస్‌ 
శకట లౌ కాకాను నాయన 
( 
విశ్వా దేవానాం జనిమా వివి 12 ॥1 
సదము : 


|) స 
మితః | ఏనమ్‌ ! వరుణః | వా। రిశాదాః । 
యా! 1 ee. mn wes, rr 
జరా ఒపృుత్యుమ్‌ | కృణుతామ్‌ 1 సమ్‌ ఒవిదానొ । 


= 


తత్‌ | అగ్నిః । హోతా | వయునాని | విద్వాన్‌ | 


విశ్వో | స్రష్టా క్షు | జలేము॥ వివక్తి 1బీ ॥॥ 


భఖ శ 


అనువాదం : 
మ్మితుడు, వరుణుడు, హింసకుల భక్షకుడు ఏకమై 
ఈ వటువును దిర్దాయుష్కుని చేయుదురు గాక! 
NOTE: [ ఈ మంతం ఉత్పరార్హిం అస్పష్టంగా ఉంది. ఒకొక 


వ్యాఖ్యాత, ఒకొ-క్క. అనువాదకర ఒకొక్క. విధంగా అర్ల్గం 
చెప్పారు. సాయణుని భావార్థాన్ని నేననుసరించాను. ] 


కొం 2 అ. 5 సూ. 28 247 


హోత అయిన అగ్ని _వజ్ఞావంతుడై సర్వదేవ రూపథారియై 
వటువు కోరే దీరా యుస్సు నిచ్చుగాక | m2 


మం్మతము 

త్వమీశిషే పశూనాం పార్టీవానాం 

యే జాతా ఉత వాయి జని|తాః | 

మేవం |పాజో హాసీన్మో అపానో 

వేచుం మి|తా వధిషు రో అమి తాః nn 
పదము ; . | 


త్వమ్‌ |! ఈశి షే | బకాత్రాలు। పార్టీవానామ్‌ | 


ow కమొు (=. 


యే | జాతాః | ఉత | వా! యే! జగిత్రోః ! 


శ an) 


మా |! ఇమమ్‌ | (పాణః । హాసిత్‌ | పూతకు అపానః | 


కా చికను అననని, వయో 


మూ॥। కములు | మి[తాః। వదిషుః | మో ఇతి | అమి తాః 1911 


అనువాదం ; 
నీవు భూమిపై ఉత్పన్నములైన 
పశువులకు ఓ అగ్నీ | అధిపతివి, 
పూర్వం పుట్టిన వానికి, 
ఇకపై పుట్టబోయే వానికి కూడా అధిపతివి. 
సీ అనుగహం వల్ల (పాణం ఈ వటువును వదలకుండుగాక ! 
అలాగే అపానం కూడా ఈ వటువును వదబకుండుగిక 1 
మి|తులు ఈ కుమారుని వధింపకుందురుగాక | 
శ్యతువులు కూడ వీనిని వధింప కుందురుగాక ! 1g 


248 అధర్వవేద సంహిత 
మం [తము థ్‌ 


దా షా పితా పృధివీ oe 


( 
జరామృత్యుం కృణుతాం సంవిదానే । 


wo — 


{ i 

యధాజీవా అదితే రుప సై [ప్రాణా - 
ష్‌ ష్ట్ర ( 

పానాభ్యాం గుపితః శతం హి మా? 1 4 | 


న్‌ా. 


పదము ; 
ద్యౌః। త్వా। పితా। పృధివీ | మాతా | 


జరా ఒమ్బత్యుమ్‌ | రృణుతామ్‌ | సంవిదానేఇతీసమ్‌ ఒ౬విదానే | 


తగల 
నఖ వధను భాం హు meme —— వ 


| | | ) | 

యథా । బీవాః। అదితేః | ఉప౬స్టీ | | పాణాపానాభ్యామ్‌ | 
ా a 

గుపితః | శతమ్‌ | హిమాః 1 4ఉ॥ 


అనువాదం ; 
ఓ వటువా! నీకు తం|డివంటి 
ద్యులోకము. తల్లివంటి భూలోకము 
కలిసి నిన్ను దీర్హాయుష్మంతుని చేయును గాక! 
అదితి ఉత్సంగంలో పౌ ణాపానాల నుంచి రక్షతుడ వై 
శతాయుష్కుడ వగుదువు గాక! 14 
మం|తము , 


ఇమమగ్న ఆయుషే వర్చసే నయ 


[పాయం రేతో వరుణ మిత రాజన్‌ | 


had 


కొం. 2 అ రసూ 29 
మాతేవాస్మా మ శర్మ యుచ్భ 
విశ్వే దేవా జరదష్టి ష్టి ర్యధా సక్‌ 


పదము, 


అనుమ అగ ఆయుషే । వర్చసే | నయ । 


a 


(ప్రియమ్‌ | శితః | వరుణ । మ్మితఒరాజన్‌ | 


భావా. వాది. స్యా 
wait 


మాతాఒఇవ | క ల) అదిత | | శర్మ | మం. 


విశ్వే | దేవాః | ఎరక్‌ఒటిస్టిః క స? అధక్‌ 


అనువాదిం : 
ఓ అగ్నీ! ఇతనికి ఆయుస్సు నిమ్ము. 
వర్చస్సు నిమ్ము. 


ఓ వరుణా! ఇతనికి రేతస్సు నిమ్ము 
ఓ అదితీ! మాతవలె వీనికి సుఖ మిమ్ము. 
ఓ విశ్వేదేవతలారా! వీనికి దిర్ధాయుస్సు నిండు 


ఇది ఇరవై. ఎనిమిదవ సూక్తం 
సూత ౧౦-౪29 
A 


అంవంంరుల సంతానారం 


249 


i 9 i 


190 ॥ 


1 ర ॥ 


బుషి: అథర్వుడు ॥ దేవత: 1 అగ్ని, సూర్యుడు, బృహస్పతి? 2 జాత వేదుడు, 
త్వష్ట, సవిత; 8, 7 ఇందుడు; శీ 5 ద్యావాపృధథివీ, విశ్వేదేవతలు, 
ఆవస్సు;8 అశ్వినీదేవతలు॥ ఛందస్సు; 1 అనుష్టుప్‌; 2, 8, 5-7 (తిష్టప్‌ 


4 పరాబృహాతీ నిచ్చత్‌ |పస్తార పంక ॥ మంత్రములు _ 


nT 


250 అధర్వ వేద సంహిత 


వినియోగం ;. వడదెబ్బకు చికిత్సలోను, గోదాన, చౌల కర్మలలోను దీనికి విని 
యోగం, 


మం[త్రము నై 


పార్థీవన్య ర సేదేవా భగీస్య తన్వోకి బలే | 


[ 
ఆయుష్య ఒమస్మా అగ్నిః సూర్యోవర్చ ఆ ధాద్‌ బృహస్పతిః 
వ్‌ క్‌ వ్‌ త్‌ | క్ట “ria 
పదము ; 

i ] ల 
పార్థివన్య | రసే। దేవాః | భగస్య । తన్వ2ః | బలే | 


1 | 
ఆయుష్య2మ్‌ | అస! అగ్నిః । సూర్యః । వర్చః | 


ఆ। ధాత్‌ । బహస్పతిః nin 
అనువాదం : 

పృథివీ సంబంధమైన ! సక్తు (పేలపిండి వంటి వాని 

సారభూత జలపానంతో ఇం|దాదులు, భగుడు 

ఈ దప్పిగొన్న వాని శరీరాన్ని వీర్యవంతం చేయుదురు గాక! 

వీనికి అగ్ని దీరాయుస్సు నిచ్చుగాక ! 

యి 

సూర్యుడు, బృహస్పతి వీనికి వర్చస్సు నిత్తురుగాక! ॥1॥ 

మంతమను : 
| 

ఆయుర స్మై దేహి జాతవేదః 

ష్‌ | 
[(పజాం త్వష్ట రధినిధేహ్యసై్మ | 
క్‌ న న్‌ J 


1 
రాయసోషం సవితరా సువాసై్మై 
రి క 


శతం జీవాతి శరద స్త్రవాయమ్‌ 1 ద 1 


కాం 2 అ. 5సూ 29 251 
పదము 


ఆయుః । అసై్మై | దేహి; జాత వేదః | 


పజామ్‌ | త! | అధిఒనిధేహి | ఖ్‌. | 


॥ 
రాయః । పోషమ్‌ |! సవితః। ఆ| సువ! అస! 


క 
శ మా 
on a ల తాప 


అయా గ భా 


J 
శతమ్‌ । జీవాతి | శరద8 | తవ । అయమ్‌ 1ద॥ 


ఓ జాతవేదా! వీనికి శతాయుస్సు నిమ్ము. 

ఓ త్వష్టా! వీనికి సంతానా భివృద్ధి కల్పించు. 

ఓ సవితా! వీనికి ధన సమృద్ధి నిమ్ము. 

మొ అను గహంతో ఇతడు నూరేళ్ళు జీవించుగాక! ॥2॥ 


మంగతము 
| 
ఆశీర ఊర్ల ముత సొపజా_స్ట్వం 
ల త జ లే డా 
| | / 
దక్షం ధత్తం (ద్రవిణం సచెతసొ | 
“4 క | 
జయం క్షేతాణి సహసా యమిన్ల౦ 
అను rey: : ™ 
కృణ్వానో అన్యానధరాన్నృపత్నాన్‌ 10141 
పదము % 


_ 


అ౭శీః। న8। ఊర్జమ్‌ | ఉత | సొపజాః2ఒత్వమ్‌ | 


అవాలని 


దక్షీమ్‌ | ధ త్రమ్‌ | [దవిణమ్‌ | నఒచేతసొ । 


252 అధర్వవేద సంహిత 


| | 
జయమ్‌ । క్షైతాజి ! సహసా! అయమ్‌। ఇన్ద0 | 
] | 
కృణ్వానః | అన్యాన్‌ | అధరాన్‌ । సఒపత్నాన్‌ 125 ॥ 
అనునొదం 
మమ్ములను ఆశీర్వదించండి. 
అహారాన్ని ద్యావాప్పృథువులారా ! కల్పించండి 
మమ్ములను సంతాన వంతులను, సమాన చేతస్కులను, 
బలవంతులను, ధనవంతులను చేయండి, 
ఓ ఇం|దా! ఈ పురుషుడు బలంతో శతు భూములను 
స్వాధీనం చేసుకుంటూ ఇతర శతువులను 
పరాజితులను చేయుగాక! Me 
మం[తము; 
ఇనేఫణ దత్తో వరుణేన శిష్షో 
ట్‌ జాని మట 
[ | 
మరుద్భీరు[గః [పహితో న ఆగన్‌ । 
తనో | నినో కాం 
ఏష వాం ద్యావాసృథివీ ఉపస్టై 
| | 
మా క్షుధన్మా తృషత్‌ n4 
పదము : 


ఇన్దేణ | ద తః। వరుజేన | శిషం | 
టు See లొ 


\ ( 
మరుత్‌ ఒ౬భి? 1 ఊగ | |పఒహితః | నః। ఆ| అగన్‌ । 


న న్‌్‌ 


| i 
ఏషః | వామ్‌ | దా్యవాపృదివీఇతి | ఉప ఒ సై | 


మా । క్షుధత్‌ ! మా। తృషత్‌ 14 ॥ 


ఆణి rm 


కాం £అ 56 సూ, 29 253 
అనువాదం 

ఈ దప్పిగొన్న వాడు ఇం|దుడు జీవ మివ్యగా. 

వరుణుడు అనుజ్ఞ ఇవ్వగా, 


మరుద్దణములు బలము నివ్వగా మా వద్దకు వచ్చినాడు, 
ఇతను ఓ ద్యావా పృథ్వులారా |! 

మో ఒడిలో ఉంటూ క్షుత్సీడితుడు కాకుండు గాక | 
దప్పిగొనకుండుగాక ! 14 


మంగతము: 
కి 
ఊర్జమస్మా ఊర్జస్వతీ థత్రం 


} 
పయో అస్మై పయస్వతీ ధ_త్తమ్‌ | 


/ | 
ss ద్వావావృధివీ ఇుఖాతాంి 


| 
విశ్వేదేవా మరుత ఊర్జ మాపః 15 [1 


న. 


i థ్‌ i 
ఊర్జమ్‌ | అసె! య ఇక ధత్తమ్‌ । 
| | 
పయః। అసె | పయన్వతీఇతి | ధత్తమ్‌ | 


| 
ఊరమ్‌ । అస్మి | ద్యావాపృదివీఇతి । ఆధాతామ్‌ | 


లక తాను పాకు 


విశ్వే । దేవాః | మరుతః | ఊర్జమ్‌ | ఆపః 1541 


అనువాదం ః 
శక్తియుతులైన ద్యావాపషృథ్వులు 
ఇతనికి బలాన్ని చేకూర్తురు గాక! ఉదక భూములైన మోరు 
ఇతనికి ఉదక మీత్తురు గాక! బలవత్తరులై న ద్యావాష్ఫృథ్వులు 


254 అధర్వవేద సంహిత 


ఇతనికి ఆహారాన్ని, బలాన్ని కల్పించినారు. 
విశ్వేదేవతలు, మరుత్తులు, 
జలదేవతలు ఇతనికి శకి నిచ్చి నారు, 15 ॥ 


మంగతము ; 

శివాభీషే హృదీయం తర్పయా 

_ బి 

మ్యనమీవో మోదిషీషాః నువర్చాః | 
© 


సవాసినా పిబతాం మన్ధ మేత 


క 
మశ్వినో రూపం పరిధాయ మాయామ్‌ | 164 


పదము 4 


శివాభీః | . | వృదేయమ్‌ । తర్పయామి । 


( 
అనమీవః । మోదికీ షష్టూక | వ... 


ఉమ్‌ వను ణు చప మ 


నఒవాసినౌ | పీబతామ్‌ | మర్ధమ్‌ | ఏతమ్‌ | 


వా వు అక్‌ అ 


అశ్వినోః | రూపమ్‌ | పరిఒధాయ । మోయామ్‌ 16 ॥ 


అనువాదం : 
ఓ దప్పిగొన్నవాడా! నీ హృదయాన్ని 
సుఖకరములై న ఉదకములతో తృప్పినొందిస్తున్నాము. 
దప్పి తీరిన నీవు వర్పస్స్యంతుడవై సంతోషింతువు గాక | 
సహవాసులై అశ్వినీ దేవతలు మాయామయ మైన 


కాం 2 అ.ర5సూ 29 255 


రూపాన్ని ధరించి ఈ *మంథాన్ని, 
అంబలిని |తాగుదురు గాక! iG i 


మం[తము ; 

ఇద్దర ఏతాం సస్ఫజి విద్ధో అగ ఊర్ణాం 

స్వధామజరాం సా త్ర ఏషా | 

తయా త్వం జీవ శరదః సువర్భా మా 

తఆ గేసోద్‌ భిషజే అకన్‌ 1 7॥ 
పదము : 

ఇన్ద9ః | ఎలా! గనుక | విద్ధః । అ|గే | ఊర్జామ్‌ | 
న. అజరామ్‌ | సా। తే। ఏషా । 

తయా | త్వమ్‌ | జవ | శరదః | సుఒవర్చాః | మా। 
క i 7 


అనువాదం ఫి 
పూర్వం వృతాసురాదులతో దెబ్బగొన్న ఇం|దుడు దప్పిగొని 
బలవర్ధకమైన మంథాన్ని జరానివర్శకమైన 
దానిని సృష్టించినాడు. 


* | “పేలపిండిని సీటిలో కలిపి, రెండు సమిధలతో చిలికినప్పుడు, దానిని 
' మన్థం ” అంటారు. ] 
[ కొని ఇక్కడ విశేష విధికో వైతస, చమస శలాకలకో మథిత మైన 
సక్తూదకం వివక్షితమని సలు స కౌ సూం 27x న 


256 అధర్వవేద సంహిత 


ఓ వ్యాథితుడా! దానిని నీ కిస్తున్నాము. 

దానితో వర్బస్స్వంతుడవై నీవు నూరేళ్ళు |బతుకు. 

ఈ మంథపానం చెసిన నీవు శరీరం నుంచి 

చ్యుతుడవు కాకుందువుగాక ! ఆడది వెద్యులు 

నీకై ఈ జొషధాన్ని సిద్దం చేసినారు nT 
ఇది ఇరవై. తొమ్మిదవ సూక్తం 


సూక్తం ~-30 
వతివత్న్‌ సమాగవం సాకం 


బుష్కి పజాపతి: దేవత: 1 మనస్సు, 2 అశ్వినీ దేవతలు; $8, క ఓషధి; 
5 దంపతులు ; ఛందసు: 1 పథ్యాసంక్రి ; 2,4, 5 అనుష్టుప్‌ ; 8 
భురిగనుష్టుప్‌ || మ6[తములు ; 15141 


వినియోగం :- స్రీవశీకరణ కర్మలో దీనికి వినియోగం. 
మం[తము 
యధేదం భూమ్యా అధి తృణం వాతో మథాయతి । 
ప | 
ఏవా మథ్నామి కే మనో యథా మాం 
కామిన్యసో యథా మన్నాపగా అసః nin 
పదము : 
శ ( i ( 
యథా |! ఇదమ్‌ । భూమ్య్యాః । అధి । తృణమ్‌ | వాతీః । మధా 
యతీ | 
i { 
ఏక్‌ మథ్నామి।కే। మనః | యథా । మామ్‌ । 
క, క్‌ నే న్‌ జై | | { 
కామిని | అసి యథా। మక్‌ ।న। అప౬గాః। అసః ॥11॥ 


nn) 


కాం. 2 అ. 5 సూ, 30 257 


అనువాదం ; 
భూమిపై కనబడుతున్న తృణాన్ని 
గాలి ఎలా కదిలిస్తుందో ఓ స్త్రీ! 
నీ మనస్సును ఆ విధంగా కదిలించి వేస్తున్నాను 
ఇందుతో నన్ను నీవు కాంక్షంతువుగాళ | 


నా నుంచి పారిపోకుందువు గాక! , 11 ॥ 


మం|తము : 
( { i 
సంచేతన్నయాథో అశ్వినా కామినా సంచ వక్షథః । 


) క 
సం వాం భగాసో అగ్మత సం చిత్తాని సము [(వతా 1న ॥ 
పదము ; 


సమ్‌! చ। ఇత్‌ |; నయాథః | అశ్వినా | కామినా | సమ్‌ | చ । 

సస ష rn 

వక్షథః | 
క 

సమ్‌ । వామ్‌ | భగాసః । అగ్మత | సమ్‌ | చిత్తానీ । సమ్‌ । పం 


ఇతి | [వతా n2 ॥ 


అనువాదం ; 
అశ్వినీ దేవతలు ఈ స్త్రీని నా సమీపానికి తెత్తురు గాక! 
నాతో కలుపుదురు గాక! 
మొ భాగ్యములు నన్ను సంకమించు గాక! 


జ్ఞానం [వతం నన్ను నం్యకమించు గాక! ॥స్లీ ॥ 
మం[తము : 
యత్‌ సువర్లా వీవక్షపో అనమీవా వీవక్షవేః । 


సరా 
లి 


తత్ర మే గచ్భతాద్ధవీం శల్య అవ కుల్మలం యథా iad 


అథర్వ. 17 


258 అధర్వవేద సంహిత 
పదము ; 


యత్‌ | సుఒపర్ధాః | వివక్షవః 1 అనమీవాః | వివక్షవః | 


చవ బ్య శ అన్ను క తాన కో 


తత్‌! మే | గచ్భతాక్‌ | హవమ్‌ | శల్యకిఒఇవ | కుల్మీలమ్‌ | 


/ 
యథా ॥ 9 ॥ 
అనువాదం. 


కపోతాది పక్షులు స్త్రీ స్త విషయమై పలుకదలచుకొన్నవి. 
అరోగ్య వంతులైన అ. పలుకదలచు కొన్నారు, 

ఈ విషయంలో నా ఆహ్వానం దుష్టాంగంలో శస్త్రం వలె 
అమె హృదయం లోనికి చోచ్చుకొని పోవుగాక |! ign 


మం[తము : 
యద నరం తద్‌ బాహ్యం యద్‌ బాహ్యం తద న్లరమ్‌ | 
నే న | a 
కన్యాఒనాం విశ్వరూపాణాం నునో గృభాయౌషథే 14 ॥ 
పదము; 
యత్‌ | అ న్హరమ్‌ | తత్‌ । బాహ్యమ్‌ । యత్‌ | బాహ్యమ్‌ | తత్‌ | 


ఆ స్త్‌రమ్‌ | 
కన్యాఒనామ్‌ | విశ్వఒరూపాణామ్‌ | నునీః । గృభాయ | ఓషదే 


అవపను కా. [= um అన్న 


14 
అనువాదం . 
అభ్యంతర విషయమైనదే 
బాహ్యావిషయం కూడా అవుతున్నది, 
ఈ బాహ్యలక్షణమే అంతర్హ క్షణ మౌతున్నది, 


కాం 2అఈ 0 సూ, 31 259 

ఈ విశ్వరూపమైన కన్యల మనస్సును 

తృణాది రూపమైన ఓషధీ! నీవు నాశనం చెయ్యి. 14 
మంత్రము; 

[ 
ఏయ మగన్‌ పతీకామా జనీకామోహ మాగీమమ్‌ | 

ల్‌ క గ్‌ 
అశ్వః కనిక్రదద్‌ యథా భగేనాహం సహాగేమమ్‌ 15 ॥ 
పదము ; 
| ఇయమ్‌ ! అగనస్‌ । పతిఒకామా | జని ఒకామః । అహహ్‌। ఆ। 
ష్‌ "అగమమ్‌ | 


న ప అతు 


అశ్వః । కని[కదత్‌ | యధా | భగేన। అహమ్‌ | సహ। ఆ। 
అగమమ్‌ 154 


ఆనువాదం 8 
ఈ స్రీ పతిని కోరునదై నా దగ్గబికు వచ్చినది. 
నేను కూడ ఆమెను కామిస్తూ వచ్చినాను 
సకిలిసూ గుణం ఆడుగుఖ్రాన్ని చేరునటు 
జారి 99 69 ౧ 
నేలమెను చేరుతున్నాను. 15 


ఇది ముప్పైయవ సూక్తం 
సూ కం. 31 
[కివింరోగ నివారణ సూ కం 


బుషి: కాణుడు ; దేవత; 1 మహిః 2-5 క్రమిజమృనమి ॥ ఛందస్సు: | 
అనుష్టుప్‌ ; 2,4 ఉపరిష్టాద్‌ విరాడ్‌ బృహతీ, 8,6 ఆర్డీ (తిష్టుప్‌ ॥ 
మం[తనములు : 15 11 


260 అధర్వవేద సంహిత 


వినియోగం: శరీరగత వివిధ కమిరోగముల ₹ంతితై చేసే హోమంలో దీనికి 
వినియోగం. 


మం[తము, 
ఇస్టేరన్య యా మహీ దృషక్‌ డ్రిమేర్విశ్వన్య తరణి | 
[ = [| / (| | 
తయా పినష్మి సం (కిమిన్‌ దంల ఖల్వాం ఇవ ॥1॥ 
పదము 
{ 4 
ఇన్దరిస్య | యా। మహీ । దృషత్‌ | [కిమేః | విశ్వన్వ | తర్హణీ | 


తయా । పినష్మి | సమ్‌ | కిమీన్‌ | దృషదా | ఖల్వాన్‌౬ ఇవ nti 


ఉత్‌ బా కొమొ చాలూ 


అనువొదం ; 
ఇం|ద సంబంధమైన పెద్దశిల 
సర్వ|కిమి సంహారకమైనది. 
విసురు రాయితో సెనగలను వలె దానితో 
శరీరాంతర్గతాలై న సర్వ క్రిములను సంచూర్లం చేస్తున్నాను. 


11 ॥ 
మం[తము న 


దృష్టమదృష్ట మతృహమథి కురూటీమతృహమ్‌ । 
అల్లణ్జూ న్రర్వానృలునాన్‌ కిమీన్‌ వచీసా జమృయామసి 


12 n 
పదము . 


దృష్టమ్‌ | అదృష్టమ్‌ । అతృహమ్‌। అథోళఇతీ | కురూరుుమ్‌ | 


అతృహమ్‌ | 


వగ తి es 


కొం. 2 అ. 5 సూ. 31 261 


4 శీ 
అల్గణ్డూస్‌ | సర్వాన్‌ | శలునాన్‌ | కీమీన్‌ | వచసా | జమృయా 


మసి ॥[2£ ॥ 


అనువాదం : 
కంటికి కనిపించే |క్రిమి జాతాన్ని, 
కనిపించని |క్రిమి జాతాన్ని నశింప జేస్తున్నాను. 
అంతేకాక శరీరం లోపలవలె 
అల్లుకొని ఉన్న అంతర్ల్షత (కిమి కులాన్ని కూడా 
నాశనం చేస్తున్నాను." 
అల్లండువు లను, శల్లము లను, (క్రిములను, 
ఇతర సర్వ |క్రిములను మంతంతో నాశనం చేస్తున్నాను. ॥2 ॥ 


మం[తము : 

| 
అలణూన్‌ | హన్మి మహతా వదేన 

| | 

దూనా అదూనా అరసా అభూవన్‌ | 
శిష్టా నశిష్టాన్‌ ని జీరామి వాచా 
= జ్‌ / క్ష క 
తా (కి me న కాక్‌ [1 
పదము; 

| ( 
అలణూన్‌ | హన్ని | మహతా | వదేన। 


దూనాః | అదూనాః | అరసాః | అభూవన్‌ | 


అని అనన వా: వను అబా 


శిష్టాన్‌ | అశిష్టాన్‌ | ని। తిరామి। వాచా! 


యథా | కిమీణామ్‌ | నకేః | ఉత్‌ ఒశిషాతై 13 ॥ 


262 అధర్వవేద సంహిత 
అనువాదం 1 
% అల్లండువు లను ఉత్కృష్ట మంతెషధాది 

సాధనంతో సంహరిస్తున్నాను. 

నా జొషధాదులతో పరితప ముల నవి, 

పరితప్తం కానివి, శుష్కములైనవి ఏవైతే ఉన్నవో, 

శిష్టములై నవి, అశిష్టములై నవి 

ఏవైతే ఉన్నవో_వాటి నన్ని టిని 

మంతంతో నిహతం చేస్తున్నాను. 

వా లన్నిటిలో ఏ ఒక్కటీ మిగులకుండుగాక |! 1 ల్లీ ॥ 


మం[తము : 
అన్వో న్తర్యిం శీర్ణణ్య! మథో పార్టేయం కిమీన్‌ | 


అవస్కవం వ్యధ్వరం [కిమీస్‌ వచసా జమృయాముసి n4n 


uu అట ఇనా 


పదము ; 
అనుఒఆ న్తర్యమ్‌। శీర్షణ్యఒమ్‌ | అథోఖఇతీ | పార్టేయమ్‌ | కిమీన్‌। 
జా అ ట 


| 
అవన్మవమ్‌ | విఒఅధ్వరమ్‌ | |క్రిమీన్‌ । వచసా । జమృయామసి 
mm fi 4n 

అనువాదం, 

(పేవులలోని [కిములను, శిరోభవములైన | కిములను, 

పార్వ భవములైన |క్రిములను నళింప జేస్తున్నాను. 

లోనికి వెళ్ళే వాని వివిధ మార్గాలను నశింప జేస్తున్నాను, 

వీ టినన్నిటిని మం|తంతో నశింప జేస్తున్నాను 14 





శ రక్తమాంస దూషకములై న [కిములను 


కాం 2 అ 5 సూ, 31 263 
మంత్రము. 


యే [కిమయః వర్వేతేషు వనే 
ష్యోషధిషు ene | 
యే అస్మాకం తన్వఒమావివిశః 
సర్వం తద్ధన్మి జనిమ కిమీణామ్‌ 15 ॥ 


పదము | 


యే । కిమయః | పర్వతేషు | వనేషు । 


| | 
పీషధిషు | పశుషు | అవ్‌ ఒసు । అ నః । 


యీ । అస్మాకమ్‌ | తన్వఒమ్‌ 1 ఆఒవివిశుః | 
సర్వమ్‌ | తత్‌ । హన్మి । న కిమీణామ్‌ n5n 


ఇతి పంచమాఊనువాక 8 
అనువాదం । 
పర్వతాదుల మధ్యంలో ఉన్న (క్రిములు 
(వణ ముఖంగా మా శరీరాల్లో (పవేళించినవి. 
వానిని నిశ్శేషంగా, ఆ సర్వకిమి జాతినే 
నాశనం చేస్తున్నాను, TH 


ఇది మ్ముపి)\యొకటవ సూక్తం 


ఇది ఐదవ అనువాకం, 


అనువాకం _ 6 
సూకం._త?2 
అణాల 
[కివిం నాశన సాకం 

బుషి; కాణుడు ॥ దేవత: ఆదిత్యుడు ॥ ఛందస్సు: | [తిపాద్‌' భురిగ్‌గాయ।త్రీ 

లర్‌ అనుష్టుప్‌ ; 6 చతుష్పా న్నిచ్చ దుష్టిక్‌ || మం|తములు : u8i 
వినియోగం :_ పశువుల |వణ|క్రిములకు చేసే చికిత్సలో దీనికి వినియోగం. 
మం[తము : 

| 
ఉద్యన్నాటిత్యః కిమీన్‌ హన్లు 

| / 
ని|మోచన్‌ హన్లు రళ్మిభిః | 
యే అ న్హః క్రీమయో గనీ nin 
పదము ; 
ఉత్‌ఒయన్‌ | ఆదిత్యః | (కిమీస్‌ | హన్లు। 
ళ్‌ క్ష? తు పో 
నిఒ| మోచన్‌ | హన్లు। రశ్శ్మి2భిః I 
యే। అన్హః। (కిమయః | గవీ 110 


అనువాదం 1 


ఆదిత్యుడు ఉదయిస్తూ తన కిరణాలతో 

క్రిములను నశింప జేయుగాక ! 

అస్తమిస్తున్న సూర్యుడు తన కిరణాలతో 

[క్రిములను నశింప జేయుగాక |! 

గో శరీర మధ్యంలో ఉన్న 

(కిములను కూడ నశింప జేయుగాక ! nin 


కాం. 2 అ. 6 సూ. 32 265 
wi 
విశ్వరూవం రతి [కిమీం సారజ్బమర్జునమ్‌ | 
శృణామ్యన్య వృష్టి రబీ వృశ్చామి. యచ్చిరః n2d 
పదము ; 

| 
విశ్వఒరూపమ్‌ | చతుఃఒఅక్షమ్‌ | (కిమీమ్‌ | సారజ్ఞమ్‌ | అర్జునమ్‌! 

| క్‌ హై 

శృణామి। అస్య, పృష్టీః । అవీ | వృశ్చామి। యత్‌ | శిరః 121 


అనువాదం ; 
నానా రూపం, చతుర్నేతం, శబల వర్ణం అయిన 
వివిధ |క్రిమి జాతాన్ని చంపివేస్తున్నాను- 
వాని పార్శ్య్వావయవాలను 
శిరస్సును కూడ (తుంచివేస్తున్నాను- 1 ॥ 


మంత్రము; 

అ తివద్‌ వః [కిమయో హని కణ్వ వజ్జమదగ్ని వత్‌ | 

అగ స్త్యస్య [బహ్మణా సం పినష్మ్యహం కిమీస్‌ 10% 
పదము: 


అ|8ఒవత్‌ | వః । గ్రీమయః | హాన్ని ! కణ్వఒవత్‌ | జనుదగ్ని 


వా ఎవ నాను శి 


ఒవత్‌ | 
అగ స్ట్యస్య | [బ్రహ్మణా సమ్‌! మ అహమ్‌ । (కిమీన్‌ 104 


అనువాదం ! 
ర్‌ [కిములారా ! మిమ్ములను 
అ|తివలె, కణ్వునివలె, జమదగ్నివలె 


266 అధర్వవేద సంహిత 
నేను చంపుతున్నాను, 
అగస్య మం|తంతో [క్రిములను తిరిగి పుట్టకుండా 


నశింప జేస్తున్నాను nn 
మంతము 
హతో రాజా కిమీణా ముతై షాం స్టపతి ర్హతః | 
హతో హతమాతా [8మీ ర్హత ఖాతా హతస్వసా 14 ॥ 
పదము ౩ 


హతః | రాజు | (కిమీణామ్‌ | ఉత । ఏషామ్‌ | స్థవ తిః | హతః | 


హ్‌ 1. 
హతః । ఈ ఆ కిమిః | హత౬ (ఖాతా | హత౬స్వసా ॥14॥ 


అనువాదం : 
క్రిముల రాజు నా మంతౌషధులతో హతుడై నాడు. 
ఈ |క్రిముల సచివుడు కూడ హాతుడై నాడు. 
వీని తల్లి, సోదరులు కూడ వాతులై నారు, 14 


మం[తము : 
| | ) 
హతాసో అస్య వేశసో హతాసః పరివేశసః । 
అధో యే క్షుల్లకా ఇవ సర్వీ తే కిమయో హతాః 104 
పదము ; 


హతాసేః । అస్య । వేశసః | హతాసేః | పరిఒవేశసః | 


we అలు 


అథోఇతీ 1 యే। కుల్ల కాః2ఇవ | సర్వే | తే। కిమయః | హతాః 


15 ॥ 


కొం. 2 అ. 6 సూ. 33 267 


అనువాదం ; 
ఈ |కిముల నివాస స్థానాలు వినష్టము అనవి. 
వాని చుట్టూ ఉన్న 
నివాసస్థానాలు కూడా వినష ష్టము లైనవి. 
అలాగే "5 రూపంలో ఉన్న కనిపించని 
(కిములన్నీ వినష్టము లై నవి, 1ర్‌ ॥ 


మం[తము ; 

[వకే శృణామి శృళ్లే యాభ్యాం వితుదాయనీ | 

- భినద్మీ తే కుషుమృం యస్తే విషధానః 160 ॥ 
పదము ; | | | 

[పతే | తే| శృణామి । శృష్ణేఇతీ | యాఖ్యామ్‌ | వి తుదాయపీ | 


అ క కనా కు 


భినద్మి | తే। కుషుమృమ్‌ | యః । తే। విషఒధానీః 164 


అనువాదం | 
మమ్ములను బాధించే నీ శృంగాలను ఓ కిమీ! 
భిన్నం చేస్తున్నాను, 
నీ విషస్థానమైన అవయవాన్ని 
విదారింప జేస్తున్నాను, nGn 


ఇది ముప్పై రెండవ సూక్తం 





సూక ౦-9 
pen 
బుషి; (బహ్మ : దేవత, యక్ష్మవివర్హణమ్‌ ॥ ఛందస్సు: 1,2 అనుష్టుప్‌ : త్ర 
కుమ్మత్యనుష్టుప్‌ ; 4 చతుష్పదాభురిగుష్టిక్‌ ; గ్‌ ఉపరిష్టా ద్‌ విరాడ్‌ 
బృహతీ ; రి ఉప్టిగ్గర్భా నిచ్చదనుష్టుప్‌ ; 7 పథ్యాపంక్తి (1 మంగతములు, 
17] 


268 అధర్వవేద సంహిత 


వినియోగం :. సర్వావయవరోగచికిత్సలో దీని వినియోగం. ఈ నూక్తం అమో 
లింగగణంలోనిది. ఆలాగే అశ్వ మేథాదులలో యజమానికి చేసే 
చికిత్సాదులలో దీనికి వినియోగం. 


మం[తము : 

అక్షిభ్యాం తే నాసీకాభ్యాం కర్ణా భ్యాం చుబుకాదధీ | 
యక్ష్మీం శీర్ణణ్యం౬మ స్తిష్మా స వి వృహామితే niu 
పదము : 

అక్షీభ్యామ్‌ | తే| నాసీకాఖ్యామ్‌ । కర్ణాభ్యామ్‌ । చుబుకాత్‌ | అధీ। 
'యక్ష్మమ్‌ | శీర్ణణ్యఒమ్‌ | మ స్టిష్బాత్‌ | జిహ్వాయాః | వ! 


వృహామి । తే। nin 


అనువాదం : 
నీ కనుల నుంచి రోగాన్ని వేరు చేస్తున్నాను. 
నీ నాసికనుంచి, చెవులనుంచి 
చుబుకాదులనుంచి గడ్డం మొదలగు వానినుంచి) 
శిరస్పునుంచి మెదడునుంచి, నాలుక నుంచి, 
రోగాల నన్నిటిని వేరు చేస్తున్నాను. 111 


మంత్రము; 
(గివాభ్య త్త ఉష్టిహాభ్యః | కికసాభ్యో | అనూక్యాఒత్‌ | 
ae న్‌ 


| 
యకం దోషణ్య! మంసాభ్యాం బాహుభ్యాం వివృహామి Bn2n 
సదము ; 


(గివాభ్యః | తే; ఉష్టిహాభ్యః | కికసాభ్యః । అనూక్యాఒత్‌ | 


కాం. 2 అ. 6నూ. 35 269 


యక్ష్మమ్‌ | దోషణ్యఒమ్‌ | అంసాభ్యామ్‌ | బాహుఒఖ్యామ్‌ 1 వి। 
వృహామి । తే; ॥: ॥ 


అనువాదం ; 
సీ గొంతునకు సంబంధించిన 
ఎముకల నుంచి రోగాన్ని వేరుచేస్తున్నాను. 
పైకి వెళ్ళే నాడుల నుంచి వక్షోగత అస్థికలనుంచి, 
కిళ్ళలోని ఎముకలనుంచి, బాహువులనుంచి, 
భుజశిరస్సులనుంచి నీరోగాన్ని 
ఉన్మూలనం చేస్తున్నాను. n2 


మం|తము , 
హృదయాత్‌ తే పరి క్షోమ్మో హలీక్టాత్‌ పార్శ్వాభ్యామ్‌ | 
యక్ష్మం మత స్నాభ్యాం ప్లీహ్నో యక్న స్తే పి వృహామసి 

| న 15 ॥ 
పదము. 
హృదయాక్‌ । తే। వరి | క్లోమ్నః । వాలీక్టాక్‌ పార్శ్వాభ్యామ్‌ | 
యక్ష్మమ్‌ | మకస్నాభ్యామ్‌ | ప్లీవ్నాః | యక్నః | తే వి! 

స్ట్‌ |) వృహామసి Hal 


అనవా ఉపవా కా ఉనను 


అనువాదం . 
నీ హృదయంనుంచి, శ్వాసకోశంనుంచి, 
మూ తాశయంనుంచి, ఇరు పార్వములనుంచి, 
ప్రీ హంనుంచి, మూత పిండాలనుంచి, 


270 అధర్వవేద సంహిత 


కాలీయంనుంచి ఓ రోగి! 
ని రోగాన్ని నిర్మూలిస్తున్నాను. 181 


మం|తము ; 

ఆ న్దేంథ్య స్తే గుడౌభ్యో వనిష్టోరుదరా దధీ | 

యక్ష్మీం కుక్షిభ్యాం ఫ్లాశేర్నాభ్యా వి వృహామి త ॥4॥ 
పదము ; | | 

ఆ న్రే)భ్యః | ష్ష్‌ | గుదాభ్యః | వస | ఉదరాత్‌ । అధి । 


యక్ష్మమ్‌ | కక్షిఒఫ్యామ్‌ | ప్లాశేః | నాభ్యాః | వి। వృహామి। 


తే ॥ 4 ॥ 


అనువాదం : 
_పివులలోనుంచిి గుదంలోనుంచి, 
పెద్ద పిగులోనుంచి, ఉదరంలోనుంచి 
అనర్గకమైన రోగాన్ని తొలగించి వేస్తున్నాను. 
డొకో లలోనుంచి, మలాశయంనుంచి, నాభిమండలంనుంచి, 
నీలోని రోగాన్ని నిర్మూలిస్తున్నాను. 14 


మంగతము 

ఊరుభ్యాం తే అష్టివద్భ్యాం 
/ 

పార్షి భ్యాం [వపదాభ్యామ్‌ | 

యక్ష్మం భసద్యం! (శోటీభ్యాం 


క 
భాసదం భంసేసో వి పృహామి తే 10% 


కాం. 2 ఆ. 6 సూ. 33 271 
పదము : 

ఊరు ఒభ్యామ్‌ | తే | అష్టీవక్‌ ౬ భ్యామ్‌ | 

పార్టి ఒభ్యామ్‌ | [వ ఒపదాభ్యామ్‌ | 

యక్ష్మమ్‌ | భసద్యఒమ్‌ | [శోణిఒభ్యామ్‌ | 


భాసేదమ్‌ । భంససః 1 వి। వృహామి। తే 15 4 


ఇనా అవు అమి 


అనువాదం : 
తొడలనుంచి, మోకాళ్ళనుంచి, పాదములనుంచి, 
పొాదా[గములనుంచి నీ రోగాన్ని తొలగించి వేస్తున్నాను. 
కటిిపదేశంనుంచి, పిరుదలలో నుంచి, 
గుహ్య [(పదేశంలోనుంచి నీ రోగాన్ని నిర్మూలిస్తున్నాను. 15 ॥ 


మం[తము । 
జ [ wr J శ 
అస్థిభ్య స్త మజ్జభ్యః స్నావభ్యో ధమనిభ్యః | 
యక్ష్మం పాణిభ్యా మజ్జులిభో్థ నఖేభోోవి వృహామి శే 1618 
పదము ; 
అస్థిఒభ్యః | తే! మజ్జఒభ్యః | స్నావఒభ్యః | ధమనీఒభ్యః | 
యక్ష్మమ్‌ । పాణి ఒభ్యామ్‌ | అబ్లలిఒభ్యః | నఖేభ్యః 1 వి। 
| క వృహామి । . 164 


అము శు బది 


అనువాదం : 
అస్థి మజ్జలలోనుంచి, సూక్ష్మరక్త నాళొాలలోనుంచి, 
స్ఫూలరక్త నాళాలలోనుంచ్చి చేతులలోనుంచి, 


“72 అధర్వవేద సంహిత 
వేళ్ళలోనుంచి, గోళ్ళలోనుంచి, 
న్స్‌ రోగాన్ని నిర్మూలనం చేస్తున్నాను 11 0 n 
మం|తము ౩ 
అబ్లే అజ లోమ్నిలోమ్ని య స్తే పర్వణి పర్వణి | 
యక్ష్మం త్వచస్యంఒతే వయం కశ్యపస్య 
వీబర్హైణ విష్వళ్బం వి వృహామసి 1౮11 
పదము: 
అక్లేఒఅజ్లీ | లోమ్నుఒలోమ్ని 1 యః। తే। పర్వణి ఒపర్వజణి | 
యక్ష్మేమ్‌ త్వచస్యఒమ్‌ । తే వయమ్‌ । కశ్యపస్య | 


| క 
విఒబర్హిణ | విష్వళ్ళమ్‌ | వి। వృహామసి 17 ॥ 
అనువాదం 1 
ఓ రోగీ! నీ అంగాంగంలో రోమ రోమంతో, 
కీలు కీలులో ఉన్న రోగాన్ని, స్రీ చర్మంలో, 
చక్షురాది సర్యావయవాలలో వ్యాపించిన 
రోగజాతాన్ని, కశ్యప పోక సూక్ష ౦తో | 
మేము తొలగించి వేస్తున్నాము. nT 
ఇది ముప ఎ మూడవ సూక్తం. 
సూక్తం mm 94 
పశం స్వర గవంనం 
బుషి; అథర్వుడు ॥ దేవత; 1 పకువతి; 2 దేవత; 8 అగ్ని, విశ్వకర్మ; 


4 వాయువు, (పజాపతి; 5 ఆశీస్సు ॥ ఛందస్సు: (తిష్షుప్‌ i మంత 
ములు, 1094 


కాం. 2 అ. 6 సూ. 34 


వినియోగం ;_ వశాశమన కర్మలో, సర్వలోకాధిపత్యకాముడు చేసే 


పళుయాగకర్మలో దీనికి వినియోగం. 
మం|తము: 


1 ( 
య ఈశే పశుపతిః పశూనాం 


ల 


( 
చతుష్పాదాముత యో ద్విపదామ్‌ । 
ల 5 | | 

సర్ర్‌ స కు భాగమేతు 
రాయస్పోషా యజమానం సచన్హామ్‌ 


పదము ; 


యః । ఈశ | వశుఒపతీః । పశూనామ్‌ । 


చతుః౭౬పదామ్‌ | ఉత [| యః । ద్విఒవదామ్‌ | 


ని82|కీతః | సః। యజ్ఞియమ్‌ | భాగము | ఏతు । 


క | పోషాః | యపీమానమ్‌ । సచన్తామ్‌ 
అనువొదం : 
పశుపతియైన రుదుడు చతుష్పాత్తులైన 
పశువులకు నియంత అవుతున్నాడు. 
అతనే ద్విపాదులకు కూడ నియంత, 
ఆయన సమీపం నుంచి స్వాధీనం చేసుకొన్న 
ఈ వశారూపమైన పశువు యజ్ఞభాగం అగుగాక ! 


యజమానికి ధన సమృద్ధి కలుగుగాక | 


2783 
కర్మలో, 


1141 


nin 


il ua 


274. అధర్యవేద సంహిత 
నుం [త్రము క 


(పముజ్చానో భువనస్య రేతో 
గాత ధట యజమానాయ దేవాః | 
ఉపాకృతం శశమానం యదస్టాక్‌ 


ఆయున దీవానామ్యీకు పాథః 1041 
పదము . 
(ప్రఒముఖ్బ న్హ నః | భువనస్య | రేతః । 


హా, ధ త! యజీమానాయ । టి! 


పతర హో ma 


పక. 5; శశమానమ్‌ | యత్‌ | అస్టాక్‌ | 


టు శు ప బం సి 


ప్రియమ్‌ | కేవాసామ॥ అపీ | ఏతు। పాథీః nen 


అనువాదం. 

ఈ పశువును వదలి పోతున్న 

ఓ [పాణ రూప దేవతలారా! 

భువన కారణమైన ఈ పశువు యజమానుని 

పుణ్యలోకగతికి మౌర్షం కల్పించుగాక! 

ఉపకరణంతో సంస్కృృతమై, ఈ లోకం నుంచి 

ఎగిరి పోయే ఈ పశుమాంస లక్షణమైన అన్నం, 

దేవతలకు ప్రియమైన అహారం అగుగాక! nn 
మం|తము : 


యే బధ్యమానమను దీధ్యానా 


( 
విశ్వకర్మా [పజయా సంరరాణః 


పదము ; 


యే | బధ్యమానమ్‌ ॥ అను । దీధ్యానాః | 


అనుఒవఐక్ష న్ల | మనేసా । చక్షుషా | చ| 


చమ తీపు 


అగ్నిః । తాన్‌ | అ|గే | (ప్ర । ముమోక్తు । దేవః । 


{ 
విశ్వఒకర్మా । [పఒజయా | సమ్‌ ఒరరాణః 


అనువాదం: 


ఈ కట్టి వేసిన పశువును ఆ మందలోని 
ఇతర పశువులు వదలి పెట్టలేకున్న వి, 
అనురాగ దృక్కులతో, దీనినే చూస్తున్న వి. 


శల 


rm అవా 


పశువు లన్నిటిని అగ్నిదేవుడు 


తొలుత విమోచనం చెందించుగాక'! 


తన సృష్టితో శబ్దిన్తూ విశ్వకర్మ 


దీనిని విమోచనం పొందించు గాక |! 


మం|తము x 


య్‌ [గామ్యాః పశ 


ఐరూపాః 


” 
సనో బ 
ఉనే 


ల 
ల్ల 

రిం 
గ్గ 
న్‌ 


275 


13 i 


idl 


nga 


276 అధర్వ వేద సంహిత 
( 

వాయుషాన (గే (ప ముమోకు దేవః 

శూ క్షా గస జ యు 


| ) 
[సజాపతిః [ప్రజయా సంరరాణః ॥ 4 ॥ 


పదము: 
[ 
రీ | (గామ్యాః ! పశవః । విశ్వఒరూపాః | 


! { 
విజదూపాః | సన్హః ! బహుధా ! ఏక2౬రూపాః । 


వాయుః | తాన్‌ । అగే। |వ1 ముమోక్తు | దేవః । 


లా. = శాల అకాల 


| J 
[ప్రజాఒపతిః | [పఒజయా । సమ్‌ ఒజరరాణః 14 ॥ 


అనువౌదం 1 

[గామాదులలోని పశువులు, విశ్వరూపాలై న పశువులు, 

విరూపాలైన పళువులు అనేకం ఉన్నప్పటికి, 

దీని విషయంలో ఏక స్వభావాలై ఉన్నవి, 

వాటిని వాయుదేవుడు తొలుత విమోచనం 

పొందించుగాక ! |పజాపతి కూడా తన 

సృష్టితో శబ్దిస్తూ వీనిని విమోచనం చెందించుగాక! ॥14॥ 
మంత్రము; 

[ 


క 
(పజాన న్లః (పతి గృహ్హన్తు పూర్వే 


లాం (౫ 
(పాణమజ్లేభ్యః పర్యాచర న్హహ్‌ | 

| i 
దివం గ [పతి న్న శరీరై 8 


ఆకు 
ఇ 


| 
స్వర్గం యాహి పధిభిర్జేవయానై ః non 


కాం. 2 అ. 6 సూ. 3౩6 277 


దము ; 


AN 


( ( 
పఒజాన నః | (ప్రతి । గ్పహ్హాను | పూర్వే | 


లు. లే 


aes I అజ్లేభ్యః | పరీ | ఆ౭చరీ న్స్‌ | 
జ్‌? య (పతీ | తష శరీరై 8 । 


స్వఃఒగమ్‌ | ళం | పధిఒభీః | దేవఒయాసై। 8 15 ॥ 


జ య 


ఆనువాదం 
ఈ యాగంలో ఉపయుక్తమైన నీ (ప్రకర్ష 
తెలిసి ముందే అంతరిక్షంలో ఉన్న దేవతలు 
నీ అవయవాలనుంచి పైకి వెడలి వస్తున్న 
నీ |పాణాన్ని |పతిగహింతురుగాక |! 
అలా నివు అంతరిక్షానికి వెళ్ళు. 
అక్కడ నీవు దివుభోగార్లాలెన 
వ. 
అక్కడ నుంచి దేవ మార్గంలో స్వర్గానికి వెళ్ళు. ng 


ఇది ము_ప్పైనాలుగవ సూక్తం 
సూకం.=రరి 
rT) 
విశ్వకర్మ సరూాకం 
= 
బుషి? ఆంగిరసుడు॥ దేవత: విశ్వకర్మ ॥ ఛందస్సు; 1 బృహతీగర్భా 
(తిస్టుప్‌ ; లత (తిష్పుప్‌ ; 4.0 భురిక్‌ (తిస్పుప్‌ ॥ మం[తములు: ॥ bn 


వినియోగం :- దృష్టిదోష నివారణార్ధం అన్నాన్ని ఈ సూక్తంకో అభిమం|తించి 
తినవలెను. ఇం(దాస్నల ఉపస్థానంలో, అన్నదానంలో, సర్వ 
సవయజ్ఞములలోను తొలుతచేసే హోమంలో, సాకమేధాఖ్య 


278 అధర్వవేద సంహిత 


పర్వంలో, వై వె శ్వకర్మణహోమ మం|తంలో , దర్శపౌర్ల మాసా 
దులలో చేసే హోమంలో దీని వినియోగం. 


మంగతము : 
యే భక్షయనో న వసూన్యానృధు 
ర్యానగ్నయో అన్వతప్య న్హ ధిష్ట్యాః | 


ణి 
| 
యా కేషామవయా దురీష్టిః 
స్విఒష్టింనస్తాం కృణవద్‌ విశ్వకర్మా 1111 
పదము ; 


యీ | భక్షయ న్హః | న । వసూని । ఆన్ఫథుః । 


అలల తనా 


యాన్‌ | అగ్నయః | అనుఒఅతవ్య న న। ధిష్ట్యాః I 


యా । తేషామ్‌ । అవఒయాః । దుః౬ ఇష్టిః | 


సుఒఇష్టిమ్‌ | నః | తామ్‌ | కృణవత్‌ | విశ్వఒకర్మా nin 
అనువాదం ; 


భుజిస్తూ కూడా ధనాన్ని వృద్ధి పొండింపని మాకు 
ఆహవనీయాది అగ్ను లను ఉద్దేశించి 

యాగములు చేయని మాకు, దుర్యాగములు చేసినమాకు , 
శుభంకరమైన ఇష్టిని విశ్వకర్మ సమకూర్చుగాక! ॥1॥ 


మంషతము ; 
శీ ( 
యజ్ఞ పతిమృషయ  ఏనసాహు 


! l 
ర్నిర్భ్తం (ప్రజా అనుతవ్యమానమ్‌ । 


కాం 2ల 6సూ, 36 279 


మథవ్యా౬న్సో కానప యాన్‌ రరాధ 
సం నష్టేభీః సృజతు విశ్వకర్మా 12 ॥ 
పదము ; 


| ( } 
యజ్ఞ 2౬ పతిమ్‌ 1 బుషయః । ఏనసా | అహుః | 


| 
నిఃఒభక్రమ్‌ | [పఒజాః |! అనుఒతప్యనానమ్‌ । 
నె - శ 

మథవ్యాఒన్‌ I సోకాన్‌ | అప । యాన్‌ | రరాధ। 
సమ్‌ ।! న8। తేభీః | సృజతు | విశ్వఒకర్మా 12141 
అనువాదం 

దుర్లతులైన తన సంతానంతో పాటు తపిస్తున్న 

యజ్ఞపతిని ముషులు పాపయుక్తు డంటారు. 

సోమరస బిందువులను అంతరింప 


జేసిన వారితో మా యజ్ఞ పతి సంయోగం 
చెందునట్టు విశ్వకర్మ అను గహించుగాక ! 1 1 


మంత్రము : 
అదాన్యాన్సోమపాన్‌ మన్యేమానో 

| ] 
యజ్ఞస్య వ న ధీరః । 
యదేనశ్చకృవాన్‌ బద్ధ ఏష తం 


వీశ్వకర్మన్‌ [ప ముఖ్బా స్వ స్టయే ian 


280 అధర్యవేద సంహిత 


పదము ; 

అదానా్యన్‌ । సోమ2పాన్‌ | మన్యీమానః | 
యజ్ఞస్య । విద్వాన్‌ | సమ్‌ ఒఅయి। న । ధీరః । 
గన ఆఅ _ Cn] షు 


యత్‌ । ఏనీః | చకృ2ఒవాన్‌ | బద్ధః | ఏషః | తమ్‌ | 


విశ్వఒకర్మస్‌ | ప! సా స న్వస్తయే 18 ॥ 


అనువాదం : 

యజ్ఞ స్వరూప వేత్తలైన సోమపాయులను కూడ 

అజ్ఞు లనుకొని దానానికి అనర్హులుగా భావిస్తూ 

యుద్ధంలో దీరుని వలె అహంకార బద్దుడైన ఇతను 

ప్‌ తిరస్కార రూపమైన పాపం చేసిసాడో 

CR విశ్వకర్మా! 

ఆ పాపం నుంచి ఇతనిని విమోచనం పొందించు. 1 ఖ్ర ॥ 
మం[తము : 


ఘోరా బుషయో నమో అ స్త్వేభ్య 

శృదుర్యటీషాం మనీసశ్చ సత్యమ్‌ | 

బృహస్పతయే మహిష ద్యుమన్నమో 

విశ్వకర్మన్‌ నమస్తే పాహ్య1స్మాన్‌ n4n 
అకక 7 


'ఘోరాః | బుషయః | నమః | అస్తు | ఏభ్యః | 


చక్షుః | యత్‌ । ఏషామ్‌ | మనీసః | చ| సత్యమ్‌ । 


కాం. 2 అ. 6 సూ. 3౩5 281 
| / 
బృహస్పతయే | మహిష | ద్యుఒమత్‌ 1 నమః | 
స్‌ కశత. 1 
విశ్వ ఒకర్మన్‌ 1! నమః । తే। పాహి। అస్మాన్‌ 14 ॥ 


అనువాదం | 
(కూరులైన బుషులకు *నమస్క్మారం. 
ఈ పాణ మనోమధ్యంలో ఉన్న 
యథార్థ దర్శియైన చక్షురిందియానికి నమస్కారం. 
బృహన్వేతికి, మహాోదీపి మంతునకు నమస్కారం. 
ఓ విశ్వకర్మా! నీకు నమస్కారం. 
మమ్ములను పాలించు, 14 


మం|తము 
యజ్ఞస్య చక్షుః | (వభృతిర్ముఖం చ 
వాచా ధో తేజ మనసా జుహోమి । 


ధాన. 


జ యజం వితతం విశ్వకర్మణా 
ey 


ee 


1 Ob 


[ 
వా యన్లు సుమనస స్యమానాః 15 ॥4 
పదము ; 


యజ జ్య | చక్షుః | [పఒభ్ళతిః | ముఖమ్‌ | చ చ। 


వాచా | [శో[తేణ | మనసా । జుహోమి । 


ఇవ్వా ఎమో uu 


ఇనుమ్‌ | యజ్ఞమ్‌ | విజఒతతమ్‌ | విశ్వకర్మణా | 


ల ప్‌ 


ఆ । దేవాః ! యన్తు | సుఒమనన్యమానాః 85 4 


* ' పాణాలు” అని సాయణ భాష్యం. 


282 అధర్యవేద సంహిత 
అనువాదం ; 

యజ్ఞానికి చక్షువు, ఆదిభూతుడు, 

ముఖం అయిన అగ్ని'కై వాక్కుతోను, 

|కో(తంతోను, మనస్సుతోను హోమం చేస్తున్నాను. 

విశ్వకర్శతో విస్తృతమైన ఈ యజ్ఞానికి 

దేవతలు సహృదయులై వత్తురు గాక! nd 

ఇది ముప్ఫై మిదవ సూక్తం 
సూ కత ౦.36 
PR మ) 
వివాహ శంభ కర్మ 


బుషి పతివేదనుడు ॥ దేవత : 1 అగ్ని, 2 సోముడు, అర్యముడు, ధాతా; $ 
అగ్నీసోములు ; గీ ఇం[దుడు ; ర్‌ సూర్యుడు ; 6 ధనపతి; 7? హిరణ్య మ్‌; 
8 ఓషధి॥ ఛందస్సు: 1 భురిక్‌ (తిష్టుప్‌ = 2,57 అనుష్టుప్‌, $4 
శివ్‌; 8 నిచ్చత్‌ పుర ఉష్టిక్‌ i మర్మితములు : 18 n 


వినియోగం :. పతిలాభకర్మలో దీనికి వినియోగం. 
మంతము; 


అనో అగ్నే సుమతిం సంభలో గ్‌మే 

దిమాం పమారీం సహ నో భగేన । 

జుష్టా వరేషు నవే విషు వల్లు 

రోషంపత్యా సొభగమ కః nin 


పదము ; 
ఆ। నః। త నుఒమతిమ్‌ | సముకర టక । గమేత్‌ | 


అని ఫ్లు 


క కుమారీమ్‌ | సహ | నః । వ | 


అం బాణా 
ల హు వా 


కొం. 2 అ. 6 సూ. 36 283 
] { ( 
జుష్టా ।! వరేషు। సమనేషు ! వల్లుః | 


శ t 
ఓషమ్‌ । పత్యా! సొభగమ్‌ । అస్తు! అసై 1141 
(క! వా కా 


నా. 


అనువాదం ; 
షీ అన్నీ! క న్యార్థియైన పురుషుడు 
మాకు సద్బుద్ధి నిచ్చుగాక ! 
భాగ్యంతో మా ఈ కుమారిని పొందుగాక ! 
సమాన మనస్కులలో ఈమె అతనికి ఇష్టురాలగు గాక | 
సుఖకరమైన పతితోపాలటు నివసించే సౌభాగ్యం 
ఈ కుమారికి లభించుగాక | lan 


మం[తము. 
| | 
సోమజుష్టం [బహ్మజుష్టమర్యష్టూ సంభృతం భగమ్‌ | 
f శి 
థాతుర్దవస్య సత్యేన కృణోమి పతివేదనమ్‌ 1బీ ॥ 
పదము ; 
సోము ఒజుషమ్‌ | [బ్రహ్మ ఒజుష్షమ్‌ ! అర్యన్లూ | సమ్‌ ఒభ్యీతమ్‌ | 
అ టు es ణి 
భగమ్‌ | 
| 
ధాతుః | దేవస్య | సత్యేన | కృణోమి | పతిఒ వేదనమ్‌ు 1బీ hn 
అనువాదం : 
సోమసేవితం, (ఒహ్మసేవితం, 
అర్యమ సేవితం, వారిచే స్వీకృతం అయిన : 


ఈ కన్యారూప భాగ థేయాన్ని, దేవాజ్ఞతో మనుష్య 
రూపుడైన పతికి స్వాధీనం చేస్తున్నాను. nan 


284. ఆధర్య వేద సంహిత 
మంత్ర ము: 


| | 
ఇయమగ్నే నారీ పతిం విదేష్ట 


| | శి 
నోమోహి రాజా సుభగాం రృణోతి | 


పుట. 


/ ( 
సువానా వ్యుతాన్‌ మహిషీ భవాతి 


గత్వా పతీం సుభగా వి రాజతు id 


ణా 


పదము: 


ఇయమ్‌ | అగ్నే । నాతీ | పతిమ్‌ | విదేష్ట | 


చాన న్నా కొనిని 


సోమః | హి। రాజా। షభ శకం కృణోతీ | 


శి f 
సువానా | పుత్రాన్‌ । మహిషీ | భవాతి । 


గత్వా । వతిమ్‌ | సుఒభగా | వి। రాజతు nan 


అనువాదం | 
ఓ అగ్నీ! మా ఈ కుమారి పతిని పొందుగాక ! 
సోమదేవుడు ఈమెను సుభగురాలిని చేయుగాక |! 
అనంతరం సంతానవంతురాలై ఉత్తమ సతి అగుగాక |! 
ఇలా పతిని పొంది, సుభగురాలై ఈమె విరాజిల్దుగాక | 1g 


మం[తము : 
| i 
యథాఖరో మఘవంశ్చారు రేష 


[ప్రయో మృగాణాం సుషదా బభూవ | 


కొం. 2 అ. 6 సూ. 36 285 
ఏవా భగస్య జుష్టేయమస్తునారీ 

నం|పీయా పత్యావీరాధయ గీ 14 
పదము . 

యథా 1 ఆఒఖరః | మఘ2ఒవస్‌ | చారుః | ఏషః । 

[ప్రియః । మృగాణామ్‌ | సుఒసదాః | బభూవ । 

ఏవ । భగన్య | జుష్టా | ఇయమ్‌ । అస్తు! నారీ । 

సమ్‌ ఒ|పియా | పత్యా | అవీఒరాధయ స్రీ 14 | 


అనువాదం ; 
మహనీయం, శోభనం, మృగాలకు ఆవాస భూమి 
అయిన |పదేశం వలె ఈమె పతితో పాటు 
భోగ్య వస్తువులను వృద్ధి పొందిస్తూ సౌభాగ్యవతి అగుగాక | 


14 | 
మంగతను : 
భగ్‌న్య నావమా రోవా పూర్ణామసుపదస్వతీమ్‌ । 
తయోప[పతారయ యో వరః [పతికామ్యఒః 15 ॥ 


నదము 
భగీన్య | నావమ్‌ | ఆ। రోహ। పూర్ణామ్‌ | అనువఒదన్వతీమ్‌ | 


i | 
తయా । ఉపఒ|పతారయ | యః। వరకి। (పతిఒకామ్యుఒః noi 


286 అధర్వవేద సంహిత 
అనువాదం : 

భాగ్యవంతం, అక్షయం అయిన ఈ నావను 

ఓ కన్యా ! అధిరోహించు. 

దీనితో నీవు పతివద్దకు వెళ్ళు. 

నీవు కోరుకున్న పతిని చేరుకో 1 ర్‌ ॥ 


మంతము . 
| 
ఆ డ్రన్లయ ధనపతే వరమామనసం కృణు | 
{ / స { 
సర్వం (పదక్షిణం కృణు యో వరః పతికామ్యుఒః 10141 
పదము ; 


తినను వు చా 


ఇ | క్రన్లయ। ధనఒపతే। వరమ్‌ । ఆ మనసమ్‌ | కృణు I 


| క 
సర్వమ్‌ । [ప ఒదక్షిణమ్‌ | కృణు | యః | వరః। (ప్రతిఒకామ్యు౬ః 
క్‌ | క్‌ క ష 106041 

అనువాదం. 

ఓ కుబేరా! వరుని ఈ కన్యవద్దకు కోనిరా ! 

అతనిని ఈమెకు అభిముఖమనస్కునిగా చెయ్యి, 

సర్వాన్ని వివాహాోనుకూల కర్మగా చెయ్యి. 

ఈ కన్యను _పేమించే అతనికి 

సర్వం అనుకూలంగా చెయ్యి. HG 


మం్మతము . 
ఇదం హిరణ్యం గుల్లుల్వయమౌక్షో అథి భగః | 


ఏతే పతిభ్యస్త్వామదుః [పతికామాయ వే త్రవే 1 7॥ 


కాం. 2 అ, 6సూ 36 287 
పదము ; 


క్ర 4 
ఇదమ్‌ । హిరణ్యమ్‌ | గుల్లులు | అయమ్‌ । జౌక్షః । అధో ఇతి | 


భగీః | 
ఏతే | పతిఒభ్యః | త్వామ్‌ | అదుః | వతిఒకామాయ 1 వే త్రవే 


17/11 


అనువాదం | 
ఈ అలంకారాలు, ఈ |పలేపన [దవ్యము, 
పీనిక అధిష్టాతయైన భగదేవుడు, 
ఓ కుమారీ! ఈ సర్వాలంకారాలతో నిన్ను 
సోమగంధర్వాగ్నులనే పూర్వ భర్తలనుంచి 
నిన్ను కోరుతున్న ఈ మానవ పతికి దానం చేసినాడు. ॥7॥ 


మం[తము. 
ఆ తే నయతు సవితా 


సేయతు పతిర్యః [పతికామ్యఒః । 

లో మై సై 
త్వమసై క ధేహోషధే 11841 
దము. 


ఆ।॥తే।నయతు । సవితా । 


ఈ 


నాన అ ను! 
అల ఇ 


నయతు। వతిః [1 యః! (కలక! | 


జ స ప 191 


వు! 
తమో 


ఇతి షష్షో ఒ౬నువాకః 
ఇతి ద్వితీయం కాణ్మవ్‌ఎ 


288 అధర్వవేద సంహిత 


అనువాదం : 
ఓ కన్యా! సోకై సవిత వరుని కొనివచ్చు గాక ! 
అతడు నిన్ను కోరుతున్నాడు. 
అతను కూడ నిన్ను తన ఇంటికి కొనిపోవుగాక | 
ఓ ఓషధీ! నీవు ఈ కుమారికి పతిని పసాదించు. ॥8§్ర॥ 


ఇది మువి ఎ ఆరవ సూక్తం 
ఇది ఆరవ అనువాకం, 


రెండవ కొండం సమాప్తం 


అనువాకం: 1 


సూ్త౦- 1 
వదా అ ఇల అగ 
వరి అఎనొ సవె్య్మాహన సరాక్రం 


బుషి; అథర్వుడు ॥ దేవత: | అగ్ని; 2 మరుత్తులు ; 3_6 ఇం|దుడు I 
ఛందస్సు: 1,4 (తిప్పుప్‌ ; జి విరాడ్‌ గర్భా భురిక్‌ (తిష్ణుష్‌, థి అను 
మస్‌; ర విరాట్‌ పుర ఉప్టిక్‌. 1 మంత్రములు : 118 ॥ 


వినియోగం :. పరసేనా సమ్మోహనం కోసం చేసే హోమంలో దీనికి విని 
యోగం, 


మం[తము ; 
అగ్నిర్నః శ్యతూన్‌ [పత్యేతు విద్వాన్‌ 
పతిదహ న్నభిశ ప్రి మరాతిమ్‌ | 
స సేనోం మోహయతు పరేషాం 
| 


| 
నిర్ణస్తాంశ్చ కృణన జ్ఞాత వేదాః TE 


హౌ 
పదము 

అగ్నిః! నః। శతూన్‌ | (పతి ! ఏతు । విద్వాన్‌ | 
[పతిఒదపాన్‌ ! అభిఒశ స్టిమ్‌ | అరాతిమ్‌ | 


సః | సిస్రూష్‌ | మోహయతు | పరేషామ్‌ | 


ఛు ను తము న్ను 


నిః౬హస్తాన్‌ | చ! కృణవత్‌ | జాత౬పేదాః nin 


నాక చి కె 


292 అథర్వ వేద సంహిత 
అనువాదం ; 

జయోపాయ వేత్త అయిన అగ్ని 

మా శ్మతువులపైకి వెళ్ళుగాక ! 

మాపైకి వచ్చే శ్యతువును దహిాస్తూ వెళ్ళుగాక ! 

పరసేనను మోహింప జేయుగాక! 

సర్వజ్ఞుడైన అగ్ని మా శ్యతువులను 

హస్త వ్యాపార శూన్యులను చేయుగాక ! nln 
మంత్రము ; 
యూయ ముగా మరుత ఈద్భశే 


స్థాభి (పేతే మృణత సహధ్యమ్‌ ! 
అమీ మృణన్‌ వసవో నాధితా ఇమే 
అగ్నిర్హ్య్యఒషోం దూత 8 (వకత్యేతు వత్‌ 1న ॥ 
పదము. 
యూయమ్‌ |! ఉగాః। మరుతః , ఈదృశే | 
స్థ! అభి । [వప। ఇత | మృణత | సపాధ్వమ్‌ | 
అమీమృణన్‌ | వసవః ! నాధితాక | ఇమే । 
అగ్నిః ! హి | ఏషామ్‌ | దూతః । |ప్రతిఒఏతు । విద్వాన్‌ ॥2॥ 
అనువాదం ; 
ఉగులై న మరుత్తులారా | 
మోరీ సం్యగామ కర్మలో నాకు సాయంగా ఉండండి. 


కాం. 3౩అ.మ1సూ. 1 293 


శ|తువులను ఎదుర్కొంటూ వెళ్ళండి. 

హింసించే శతువులను అభిభవించండి, 

అలాగే వసుదేవతలు _పార్థితులై 

మా శతువులను చంపుదురుగాక ! 

ఈ వసువుల దూత, జ్ఞాని అయిన అగ్ని 

శ|తువుల పెకి వెళ్ళుగాక ! war 


మంత్రము 8 
అమిత సేనాం మఘవ న్నస్మాన్‌ ఛతూయతీమభి । 

శ _ ] న్‌ | 
యువం తా మిన్హ్ర వృ(తహ న్నగ్నశ్చ థవాతిరి (పతి ॥ gn 
పదము ; 
అమి[తఒసేనామ్‌ | మఘజ౬వన్‌ | అస్మాన్‌ | శ్మతుఒయతీమ్‌ | 


ల! 


అనను అతన 


యువమ్‌ | తామ్‌ | ఇన్టర్సి | వృృత ఒహాన్‌ | అ చ | దహ 
తమ్‌ | వతి [1 3 i 
అనువాదం. 
ఓ ఇందా! మాపై పగబట్టి వచ్చే శ్మతుసేనను ఎదుర్కొను. 
వృత సంహారి అయిన ఓ ఇం|దుడా! 
నీవు, అగ్ని, కలిసి ఆ పరసేనను భస్మీకరించండి. nn 


రతా! 


[పసూత ఇన్ద౦ అలా వారిభ్యాం 


[ప తే వ(జీః పమృణ న్నేతు శత్రూన్‌ | 


294 అధర్వ వేద సంహిత 


] ] | 
జహి (పతీచో అనూచకః వరాచదో 


రః! 


విష్వక్‌ సత్యం కృోణుహి చిత్త షామ్‌ 1 4 ॥1 


పదము ; 

పఒసూతః | ఇన్లర | [పఒవతా | హరీఒభ్యామ్‌ | 
[ప।తే। వ జః । (పఒమృణన్‌ ! ఏతు । శ_ూన్‌ | 
జహి | [పతీచః | అనూచీః ।! పరాచః | 


| 
విష్యక్‌ | సత్యమ్‌ ! కృణుహి |! చిత్తమ్‌ 1 ఏషామ్‌ 14 11 
అనువాదం . 
ఓ ఇందుడా! వారినామకములై న అశ్వములను 
పూన్చిన నీ రథం (పహత మార్గంలో వెళ్ళుగాక ! 
నీ వజాయుధం శ|తువులను ఛేదిస్తూ వెళ్ళుగాక ! 
నీవు పతిముఖంగా వస్తున్న శ|తువులను, 
వెనుకనుంచి వస్తున్న శ్యతువులను, పరాజ్ముబు లై 
పారిపోతున్న శతువులను నశింపజెయ్యి 
ఈ శ్యతువుల వ్యవస్థిత చిత్రాన్ని అవ్యవస్థితంగా చెయ్యి. 141 


మం[తము ; 
| 
ఇన్దరి సేనాం మోహయామి[తాణామ్‌ । 


అగ్నేర్వాతస్య (ధాజ్యా తాన్‌ విషూచో వి నాశయ 15 ॥ 


కొం.చ అ.1నూ 1 295 
పదము, 

| i 
ఇన్టర9 । సేనామ్‌ | మోహయ । అమి తాణామ్‌ | 


అగ్నేః I వాతస్య | (ధాజ్యా 1! తాన్‌ | విమాచః | వి; నాశయ 


అకాల ఇ ఉన్ల 


115 4 
అనువాదం 
ఓ ఇం|దుడా! విరోధి సేనను మోహింప జెయ్యి. 
అగ్ని వాయువులదహన వేగాలతో ఆ శ తులను 
పలాయనం చెందించి ధ్వంసం చెయ్యి. 15h 
మంతము : 
| / | 
ఇన్ద0ః! సేనాం మోహయతు మరుతో ఘ్న న్త్వోజసా | 
చక్తూంష్యగ్నిరా దేత్తాం పునీరేతు పరాజితా 161 


పదము; 


{ ( శ 
ఇన్ద్రః 1 సేనామ్‌ | మోహయతకు । మరుతీః | ఘ్నన్లు | ఓజీసా | 


= ణి ms ఉనను శు 


| | ' 
చక్షూంషి | అగ్నిః! ఆ । దత్తామ్‌ | పునః । ఏతు। పరాజఒజితా 


16 ॥ 
అనువాదం ; 
ఇం|దుడు పరసేనను మోపాంప జేయుగాక ! 
మరుత్తులు తమ బలంతో హింసింతురు గాక! 
అగ్ని పరనేేతాలను అపహరించు గాక! 
పరాజితమైన సేన వెనుదిరిగి పోొవుగాక |! 16 ॥ 


ఇది ఒకటవ సూక్తం 


సూకం.=? 
అజరు 
బుషి: అథర్వుడు॥ దేవత_1,2ి అగ్ని; 4.4 ఇందుడు, 5 ద్యాః; 6 మరుత్తులు! 
ఛందస్సు; 1,5,6 (థిమ్లప్‌, 24 అనుష్టుప్‌ ॥1 మంతతములు; 16 ॥ 
వినియోగం :. పై సూక్తం లాగే దీనికి కూడ వినియోగం. 
మం[తను; 
/ ] 
అగ్నిర్నో దూత౩ః [పత్యేతు విద్వాన్‌ 
నా | ఖ్‌ ( - 
పతిదహన్న భిశ సిమరాతిమ్‌ | 
స చిత్తాని మోహయతు పరేషాం 


| ॥ 
నిర స్తాంశ్చ కృణన జాత వేదాః nin 
బౌ జై 


2) 


దము; 


సబ 


అగ్నిః |; నః। దూతః | [పతిఒఏతు | విద్వాన్‌ | 
భ్‌ జ బా జ 
పతిఒదవాన్‌ | అభిఒశ స్టిమ్‌ | అరాతిమ్‌ । 


| | 
సః | చితాని । మోహయతు । పరేషోమ్‌ | 


అననా వాను mn rm 


| 
నిఃఒ హస్తాన్‌ | చ! కృణవత్‌ ! జాత ౬ వేదాః fli 


అనువాదం : 


దేవదూత, విద్వాంసుడు అయిన అగ్ని 

మా శతువుల “పెకి వెళ్ళుగాక | 

మౌ పైకి వచ్చే శ్వతువును దహించు గాక! 

పరసేనల మనస్సును మోహింప జేయుగాక |! 

వారి చేతులు ఆడకుండా చేయుగాక! 1111 


కాం. ది అ. 1నూ 2 297 


మం|తము 

అయ మగ్ని రమూ ముహద్‌ 
యాని చిత్తాని వో హృది । 
వి వో ధమత్వోకనః 

(ప వో ధమతు సర్వతః 12 ॥1 
పదము | 

అయమ్‌ | అగ్నిః। అమూముహత్‌ । 

యాని | చిత్రాని | వః । హృది। 

వి। వః! ధమతు । థీకేసఃి | 


[ప 1 వః | ధమతు। సర్వతః 1 దీ an 


అనువాదం & 
మో హృదయంలోని జ్ఞానాన్ని శ్యతువులారా ! 
ఈ అగ్ని సమ్మూఢం చేయుగాక ! 
మో స్వస్థానాలనుంచి మిమ్ములను తరిమి వేయుగాక ! 
మో వెంటబడి తరుము గాక! ॥ ల్లి ॥ 


మం[తము | 
॥ 1 i 
ఇన్ద౦9 చిత్తాని మోహయు 


నరా జాకూత్యా చర | 


298 అ ధర్వవేద సంహిత 
అన్నేర్వాతన్య [ఛాజ్యూ 
కాన్‌ విషూచో వి సాశయ nan 
పదము ; 

| { i 
ఇన్హ్ర । చిత్తాని | మోహయన్‌ | 

నె 

అర్వాజ్‌ । ఆఒకూత్యా। చర । 
న | 
అగ్నేః | వాతస్య । ధాజ్యా | 


కాన్‌ | విషూచః । వి! నాశయ nan 


అనువాదం : 
ఓ ఇందా! శతు మనస్సులను మోహింప జేసినవాడ వె 
మా సంకల్ప బలంతో చేరి శతుసేనాభి ముఖంగా వెళ్ళు. 
అగ్ని వాయు దహన గతితో వారిని 
చెల్లాచెదరుగా పారిపోవు నట్టు చెయ్యి Me 


మం|తము ; 

వ్యాఒకూతయ ఏషా మితాధో చితాని మువ్వ్యాత । 

అథో యదదై ్యషాం హృది తదేషాం పరినిర్దహి 1 411 
పదము ; 

వి। ఆఒకూతయః । ఏషామ్‌ | ఇత । అథోఇతి | చిత్రాని ! ముహ్యాత 


అథోఇతీ | యత్‌ । అద్య | ఏషామ్‌ । హృది । తత్‌ | ఏషామ్‌ | 


క 
పరి। నికి జహి ॥ 4 ॥ 


అనన చినిన 


కొం 3 అ. 1 నూ. 2 299 
అనువాదం . 
విరుద్ద సంకల్పులైన మారుశతు మనస్సులలో పవేశించండి. 
వానిని మోహింప జేయండి. 
ఓ ఇందా! మాపై పడుతున్న 
విరోధుల హృదయంలోని 
సంకల్పాలను పూర్తిగా పాడుచెయ్యి. 4 


మంత్రము; 


| | ట్‌ 
అమీషాం చితానీ [పతిమోహయ గ్రీ 
వ జు pear) 


వపా. 


గృహాదాబ్లాన్యప్వే పశేహి | 


సలు 


అభి [ పేహి నిగరహ పహృత్సు శోతై 


2 
ర్లార్రహ్యామ్మితాం స్తమసా విధ్య శ|కూన్‌ 415 il 
పదము ; 


| | 

అమీషామ్‌ । చితాని | [పతిఒమోహయ గీ | 
| ల 

గృహాణ | అజ్జాని |! అప్వే 1 పరా। ఇహి!। 

వ్‌ ౧ 


మ సో క అమా 


/ 
అభి! |ప। ఇహి! నిః। దహ | హృత్‌ ఒసు! శోడైః। 


త న్నా 


{ 
(గాహ్యా | అమి, తాన్‌ | తమసా | విధ్య | శ్యతూన్‌ 15 ॥ 
అనువాదం : 
ఓ పాప దేవతా! 


మా శ్యతువుల మనస్సులను సమ్మూఢం చేస్తూ 
వారి అవయవాలను పట్టి వేయి, 


300 అధర్వవేద సంహిత 
నూకు పరాజ్బుఖివై శ తువుల వెంటపడు, 
వారి శరీరాలలో అంతటా వ్యాపించు. 
వారి మనస్సులలో చేరి శోకములతో వానిని దహింపజేయి, 
తమోరూపమైన పిశాచితో శ/తువులను పడగొట్టు. 1 ర్‌ ॥ 


మం|త్రనము ; 

అసౌ యా సేనా మరుతః పరేషా 

- | క. 

మస్మా నై త్యభ్యోజసా స్పర్ధమానా | 

తాం విధ్యత తమసా ప|వతేన 

యధై షా మనో అన్యం నజానాత్‌ 1 6॥ 
పదము, 

అసొ | యా | సేనా । మరుతః | పరేషామ్‌ | 

క్ష్‌ | క జస | 
అస్మాన్‌ | ఆ౭ఏతి | అభి | ఓీజసా । స్పర్ధమానా | 
తామ్‌ | విధ్యత | తమసా | అపేఒ|వతేన । 


యథా 1! ఏషామ్‌ | అన్యః |! అన్యమ్‌ 1 న। జానాత్‌ 16 ॥ 


అనువాదం . 
ఓ మరుత్తులారా ! 
ఈ కనిపిస్తున్న పరసేన స్వకీయ బలంతో 
మాతో పోటీ పడుతూ మాపైకి వస్తున్నది. 
దానిని మొ మాయతో నిర్వ్యాపారంగా చేసి వేయండి. 


కాం ౫అ.1నూ. తె 301 
ఈ శతు మధ్యంలో ఒకరు ఒకరిని 
తెలుసుకో లేనట్లుగా చేయండి. 


ఇది రెండవ సూక్తం 
సూక్తం oe 
రాజవునః సంస్తావనం 


బుషి; అథర్వుడు ॥ దేవత: మం|తాలలో పేర్కొన్న అగ్ని మొదలగువారు ॥ 
ఛందస్సు; 1,2,4 తిషుప్‌ ; 8 చతుష్పదా భురిక్‌ సంకి ; 5,6 అనుషుప్‌ 

వ! =] ఇ 
మం|తములు థి ॥8॥1 


వినియోగం !. శ తువులు తరిమి వేసిన రాజు స్వరాష్ట్రంలో పునః [ప'వేశించడం 
కోసం చేసే కర్మలో దీనికి వినియోగం. సాకమేథమనే పర్వానికి 
ముందునాడు చేసే ఇష్టిలో కూడ దీనికి వినియోగం. 


మంత్రము : 

అచీ[కదత్‌ స్వపా ఇహ భువ 
దగ్నేవ్యఒచస్వ రోదసి ఉరూచీ | 
యుక్టాన్లు త్వా మరుతో విశ్వ'వేదన 


( ( ట్ర 
ఆముం నయ నమసా రాతహవ్యమ్‌ 114 


పదము: 


అచీ క్రదక్‌ | స్వఒపాః ॥ ఇహ |! భువత్‌ | 
క్‌ - శి న్‌ క 
అగ్నే | వి। అచస్వ . రోదసిఇతి | ఉరూచీఇతి | 


302 ఆధర్వవేద సంహిత 
| | + 
యుజ్ఞున్తు ! త్వా! మరుతః । విశ్వఒ వేదసః | 


ఆ అముమ్‌ | నయ । నమసా । రాతఒహవ్యమ్‌ Er 


లే న్‌ 


అనువాదం. 

రాజ్య _భష్టుడైన ఈ రాజు ఓ అగ్నీ! 

పునః స్వరాష్ట్ర |పవేశార్థం నిన్ను (పార్టిస్తున్నాడు. 

సీ అన్ముగహం వల ఈ రాష ౦లో 

దు ళు 

ఇతను స్వపజాపాలకు డగుగాక'! 

అతని రక్ష ణార్థమై వ్యాపన శీలములైన ద్యావాపష్ఫృథ్వులు, 

విశ్వవేత్తలైన మరుత్తులు, 

ర్డీ అగ్నీ! నీతో చేరుదురు గాక! 

నమస్కరిస్తూ హవిస్సు నిస్తున్న 

ఈ రాజును తిరిగి స్వరాష్రానికి చేర్చు. nl 

అ 
మం[తము; 
( 

దూరే చిక్‌ సన్న మరుషాస ఇన్ట0 

1 త నూ © 
మా చ్యావయన్లు సఖ్యాయ విిపమ్‌ | 

| గ్త్‌ క్‌ 
యద్‌ గాయత్రీం బృహతీ మర్కమేస్మై 
సొ తామణ్యా దేధృషన్త దేవాః 1 బి ॥ 
పదము ; 
దూరే । చిత్‌ | స న్తీమ్‌ | అరుషాస్‌ః | ఇట్టేఫమ్‌ | 


ఆ | చ్యవయన్తు | సభ్యాయ్‌ | వి|పేమ్‌ | 


కారంచఅ 1సూ 2౩ 
యత్‌ | గాయ కీమ్‌ | బృహతీమ్‌ |! అర్మమ్‌ ! అస్కై। 
త్ర న్‌ వ. 
సొతామణ్యా! దధృషన్త । దేవాః 
త పహ? 
దీప్సి ప్రిమంతులై న పతిరక దూరంగా స్వర్గంలొ 
ఉన్న ఇందుని స్నహార్దమై ఈ రాజు వదకు' 
వచ్చునట్లు చేతురు గాక | దేవతలు 
ఇం[దునిక్రై గాయ।తిని బృహస్పతిని, 
ass అర్ననసాధనభూతం, మం|తాత్మకం 


అయిన శస్రాన్ని సౌ|తామణి అనే 
హవి ర్యజ్ఞ ర్‌తో అతిబలవంతం చేసినారు. 


మం[తము; 

అద్భ్యస్తా్య రాజా వరుణో హ్యయతు 

నోమీసా వ్వ హ్వయతు పర్వీతేభ్యః | 

ఇన్దరిస్త్వా వ్వాయతు. విద్య ఆభ్యః 

శ్యేనో భూత్వా విశ ఆ పతేమాః 

వదమ. | 

అత్‌ ఒభ్యః | త్వా | రాజా ॥ వరుణః | హ్వయతు । 
సోమః | త్వా 1. హ్యయతు । వర్వేతేభ్యః | 
ఇస్ట0ః | త్వా | హ్వాలంతు | విట్‌ ఒభ్యః | ఆభ్యః | 


శ్యేనః | భూత్వా! ! విశః। ఆ | పత | ఇమాః 


సాకమేధ ;- చాతుర్మాస్యంలో మూడవపఫర్వాం. 


303 


1న i 


12 ॥ 


nai 


Hal 


304 ఆధర్హ్వవేద సంహిత 
అనువొదం! 
ఓ రాజా! నిన్ను వరుణరాజు తన జలంతో 
ఆహ్వానించుగోక ! అలాగే సోముడు పర్వతములనుంచి 
నిన్ను అహ్వానించుగాక ! ఇం|దుడు కూడ ఇప్పుడు 
నీ వున్న (పజలవద్ద నుంచి నిన్ను రప్పించుగాక ! 
ఇట్లా ఆహూతుడ వైన నీవు నీ | పజల వద్దకు 
డేగవలె శీఘగతివై రమ్ము. ॥ బ్ర ॥ 
మం[తము : 
శ్యేనో హవ్యం నయత్వా పరస్మా 
దన్యక్షే[తే అపరుద్దం చరన్హమ్‌ । 


i 
అక్వా పన్ధాం కృణుతాం నాగ 


ఉనా 


| 
త ఇమం సజాతా అభిసంవి శధ్వమ్‌ n4n 
పదము : 


శ్యేనః । హవ్యమీ | నయతు | ఆ | పరస్మాత్‌ | 


జ ల టు 


అన్యఒక్షతే | అప ఒరుద్ధమ్‌ | చర నమ్‌ | 
అశ్విసా | వన్ధామ్‌ | కృణుతామ్‌ । సుఒగమ్‌ | 


తే| ఇమమ్‌ |! సఒజాతాః | అభిఒనంవీశధ్వమ్‌ 1 4 ॥॥ 


= అ) షా న్య చదు 


ఆనువాదం | 


దివిలో నున్న దేవుడు అన్య క్షేతంలో శతనిరుద్ధుడై 
తిరుగుతున్న రాజును పరరాష్ట్రం నుంచి 


కొం 3౩అ.1సూ. 3 305 


స్వదేశానికి కొనివచ్చుగాక! ఓ రాజూ! అళ్వినీదేవతలు 

నీ మార్గాన్ని సుగమం చేతురు గాక! 

ఓ రాజ బంధువులారా ! 

మూరు ఈ రాజును పరివేష్టింతును గాక! 14 i 
మంత్రము ; 


క 
హ్వయన్తు త్వా [పతిజనాః [పతిమ్మితా తవృషత | 


6 


న. 


ఇన్చా9గ్నీ విశ్వే దేవా స్తే విశి క్షిమీమడీధరన్‌ nd 
పదము. 


J U 
హ్వయన్తు | శ్వా ! (పర్‌ జనా! | (పతి | మ లాల అవృషత I 


ఇన్దార్తిగ్ని ఇతి | విశ్వే | దేవాః । తే। విశి। కేమమ్‌ | అదీధరస్‌ 


11 ర్‌ ॥ 


అనువాదం ; 
ఓ రాజా! పరిజనులు నిన్ను సేవింతురు గాక! 
(పతి కూలురు విరుద్ధ భావాన్ని వదిలి నిన్ను 
చేరుదురుగాక ! ఇం|దాగ్నులు. విశ్వేదేవులు 
[పజలలో నీకు రక్షణ కల్పింతురు గాక! 1 ర ॥ 


మం[తము: 

య స్టే హవం వివదీక్‌ సజాతో యశ్చ నిష్ట్యః । 
అపాళ్చామిన్ద తం కృత్వాథేమమిహావ గమయ n6n 
వదము : క 


| 
యః। తే! హపమ్‌ | విఒవదత్‌ ! సజఒజాతక యః। చ! నిష్ట్యః। 
అథర్వ, 20 ష్‌ న్‌ 


306 అధర్వవేద సంహిత 


అహేళ్ళమ్‌ । ఇన్ల్ద0 | తమ్‌! కృత్వా | అథ । ఇమమ్‌ | ఇహ । 


అవ। గమయ ॥16॥ 


= బన జా 


అనువాదం। 


ఓ రాజా! నీ పునరాహ్యానాన్ని సమాన జనులలో, 
నీచులలో ఎవరో ఒకరు అనుమతించక పోతే 

ఓ ఇందా! ఆ ఉభయ విధ శతువులను బహిష్కరించి 
ఇతనిని ఈ రాష్ట్రంలో రాజుగా (పఖ్యాపించు. (దాటు) iG 


ఇది మూడవ సూక్తం 


సూరం౦ం.4 
అత్‌ 


రాజాహా ఏనం 
బుషి: అథర్వుడు ॥ దేవత: ఇం|దుడు ॥ ఛందస్సు ౩ 1 జగతీ; 2,9,8,7 
కిప్పుప్‌ ; శీర్‌ భురిక్‌ (శిహ్టుప్‌ || నముం[తములు , [7 ॥ 


వినియోగం: పై సూక్తంలో లాగే దీనికి కూడ వినియోగం, 
మంతము & 


ఆ త్వో గన్‌ రాష్ట్రం సహ వర్చసోదిహి 

[పాజ్‌ విశాం పతీరేక రాష్ట్ర హం sbi 

నర్యూస్త్వా రాజన్‌ (వదికో 

హ్వయన్తూవసదో్యో నమస్యో్యఒ భవేహ nian 
పదము : | . | 


ఆ|త్వా!గన్‌। రాష్ట్రమ్‌ | సహ । వర్చసొ | ఉత్‌ ఇహి!। | 


కాం. అ 1నూ. 4 307 


[పాజ్‌ | విశామ్‌ । పతిః ।! ఏకఒరాట్‌ | త్వమ్‌ | వి! రాజ। 


కస శు అటు... వమా 


సర్వాః । త్వా | రాజన్‌ | [పజఒదిశః | 


హ్వయన్తు । ఉపఒనద్యః | నమన్యఒః | భవ। ఇహ 114 


జ 


అనువాదం. 
ఓ రాజా! నీవు నీ రాష్ట్రానికి తిరిగి వచ్చినావు. 
వర్శస్సుతో _పఖ్యాతుడవు కమ్ము. 
పూర్వ |పజ లందరకూ పొలకుడవై 
ఏకైక రాజువై విరాజిల్లు. ఓ రాజా! నిన్ను సర్వదిక్కులు, 
అక్కడి (పజలు స్వామిగా అమోదింతురు గాక! 
ఇక్కడ సర్వులకు సేవ్యుడ వె 
నమస్కార యోగ్యుడను కమ్ము nl 
మం|తము : 
త్వాం విశో వృణతాం రాజ్యాఒయ 
న మ 
త్వామిమాః (ప్రదిశః పళ్ళ దేవీః | 
ma CL 5 
వరన రా లకక య 
శ [ | 
తతో న ఉగో విభజూ వసూని 12% 


పదము : 


తామ్‌ ॥ విశీః । వృణతామ్‌ । రాజ్యాఒయ | 


చు శమము చను 


| ( 
త్వామ్‌ | ఇమాః | |పఒదిశః । పళ్ళ । దేవీః । 


308 అధర్య వేద సంహిత 


| J) అ 
వర్ష్మన్‌ | రాష్ట్ర్రస్య | తకుధి | సయం | 


( [| 
తతః। నః। ఉగః। వి।; భజ । వసూని 4. 


శమయ. అక్కా 


అనువాదం : 

నిన్ను [పజలు రాజుగా వరింతురు గాక! 

నిన్ను ఈ కనబడుతున్న [(పాచ్యాది 

పంచ దిగ్గేవతలు వరింతురు గాక! 

నీవు ఈ రాజ్యంలోని ఉన్నత స్థానాన్ని అధిష్టించు, 

శతు దుర్నిరీక్ష్యుడ వై ధనాన్ని మాకు (ప్రసాదించు, ॥12॥ 
మంషతము ; 


అచ్చ త్వా యన్తు హవినః సజాతా 
న క్ష | ఖై 

అగ్నిర్దూతో అజిరః సం చరాతై | 

జాయాకః పుతాః సుమనసో భవన్లు 


| 
బహుం బలిం (పతి పశ్యాసా ఊ్మగః idan 


Pe, = 


పదము ; 


శ | 
అచ్చు త్వా! యన్లు 1 హవినః | స2జాతాః | 


అగ్నిః | దూతః। అజిరః | నమ్‌ | చరాతై | 


అణ స్‌ అ ఆయు అహా 


జాయాః। పుుతాః। సుఒమనసః | భవన్తు | 


అ యు అన 


బహుమ్‌ | బలమ్‌ । పతి । పశ్యాసై | ఉ|గక 181% 


కొం. ౩ అ. 1సూ. 4 309 
అనువాదం : 

సమాన జన్ములైన ఇతర రాజులు 

స్రీ అజ్ఞావర్తులై నీకు సుముఖు లగుదురు గాక! 

ని దూత అగ్నివలె అ పధృష్యుడై సంచరించుగాక |! 


భార్యా పు[తులు, బంధువులు సుమనస్కులగుదురుగాక |! 
బలవంతుడవైన నీవు 


బహువిధాలైన కప్పములను, కానుకలను 
అందుకొందువు గాక! ng 


మం|తము : 

అశ్వినా త్వాగ్రీ మి[తావరుణోభా 

విశ్వే దేవా మరుతీస్త్వా హ్వయన్తు | 

అధా మనో వసుదేయాయ కృణుష్య 

తతో న ఉగో వి భజా వనూని n4n 
పదము; 

అశ్విసా 1 త్వా! అగ ! మి తావరుణా 1 ఉభా | 

విశ్వే । దేవాః | మరుతః | త్వా! హ్యయన్లు | 


అథీ | మనీః। వసుఒదేయాయ । కృణువ్వ | 


తతీః। నః। ఉగః। వి; భజ। పసూని 141 


అనువాదం ; 
రాజా! నిన్ను మొదట అళ్వినీ దేవతలూ, 
మి[తావరుణులు అహ్వానింతురు గాక! 


310 అధర్వ వేద సంహిత 


నీకు విశ్వేదేవతలు, మరుత్తులు స్వాగత మిత్తురు గాక! 

అర్థులకు ధన మిచ్చుటపై ఓ రాజా! నీ మనసుంచు. 

నీవు ఉ్యగుడవై ధనాన్ని మాకు |పసాదించు. 14 1 
మం|తము 


జ [ప [దవ పరమస్యాః పరావతేః 
శివే తే ద్యావావృథివీ ఉథేస్తామ్‌ | 


(| శ 
తదయం రాజా వరుణ స్తథాహ 


షె నజ 


ఆడ 


| 
స త్వాయమహ్యత్‌ స ఉపేదమేహీ 105 ॥ 
పదము. 
™। [వ | [దవ । పరమస్యాః | పరాఒవత? | 


శివేఇతి |, తే। ద్యాపాపృథివీఇతి | ఉఖభేఇతీ | స్తామ్‌ | 


తక్‌ | అయమ్‌ । రాజా । వరుణః। తథా! ఆహ! 


శకట 


సః । త్వా। అయమ్‌ |! అహ్వాత్‌ | సః! ఉప | ఇదమ్‌ | ఆ | 


అం 
అతనా 


అహి ॥/5॥ 


తట కు 


అనువాదం 1 


దూరదేశంలో ఉన్న కీ రాజా! త్వరగా తిరిగెరా |! 

నీకు ద్యావాష్ఫృథువులు రెండూ 

కల్యాణ కారిణు లగుదురు గాక! 

ఈ వరుణ రాజు పైన చెప్పినట్టు నిన్ను ఆహ్వానించు గాత్ర | 
దు... లు 

నీవు నీ రాజ్యంలో |పవేశించు. ng 


కొం. 3ఆ.1సూ, 4 311 
మంగతము ; 


ఇ్దేఏన్ల9 మనుమ్యోకః పశేహి సం 

హ్యాజ్జాస్థా వరుణైః నంవిదానః । 

సత్వాయమహ్వాక్‌ స్వే సధసే స 

దేవాన్‌ యీక్షత్‌ సఉ కల్పయాద్‌ విశః n6n 
a | 

ఇద్దర ఇద్దర । మనుష్యాః | వరా । ఇహి | నమ్‌ | 


1 ॥ 
పి, అజాసాః । వరుణె౩। సమ్‌ ఓఒవిదానః । 
ఇ ఛి క 


సః। త్వా! అయమ్‌ । అహ్వాత్‌ | స్వే | సధఒస్టి! సః। 


దేవాన్‌ । యక్షత్‌ ! సః । ఓంఇతి | కఖ్పయాత్‌ | విశీః 816 ॥ 


అనువాదం | 

ఓ ఇందా! ఇందా! మనుష్యులమైన మావైవురా | 

నీవు వరుణ సహవాసిని, 

ఈ అహ్వానవిషయం నీకు తెలుసు, 

ఓ రాజా! ఈ వరుణహితుడైన ఇందుడు 

నిన్ను ఆహ్వానిస్తున్నాడు. 

నీవు స్వరాష్ట్రంలో [పవేళించు. 

అలా |పవేశించిన రాజు ఇం|దాదులను యజనం చేయుగాక 

ఆ రాజు (పజలను స్వస్వ వ్యాపారాలలో నియోగించు గాక! 
HG nu 


312 అథర్వవేద సంహిత 
మం[త ము 


పథ్యాఒ౬రేవతీర్పహుధా విరూపాః 

సర్వాఃనజ్ఞత వరీయ స్తే అ|కస్‌ | 

తా క సర్వాః సంవిదానా హ్వాయన్లు 

దశమీముగ౭ః సుమనా వశేవా n7an 


పదము ; 


క శై 
పథ్యాఒః | రేవతిః | బహుఒథా | విఒరూపా?ః । 


శు ము 


సర్వాః | సమ్‌ ఒగత్య । వరీయః । తే। అ|కన్‌ | 
తాః। త్వా! సర్వాః 1 సమ్‌2విదానాః | హ్వాయన్తు 


దశమీమ్‌ | ఉగః | సు౬మనాః | వశ | ఇహ 174 


అణ మొ తాల ఇనా 


అనువాదం 1 
ధనవతులై న, మార్గ్షహితకారిణులై న దేవతలు, 
బహుధా వివిధ రూపధారిణులై ఉన్నారు. 
వారితో కలిసి నీవు బహుతర |శేయస్సును కల్పించు. 
అ దేవత లందరూ ఏకకంరంతో 
నిన్ను రాష్ట్రంలో నికి ఆహ్యానింతురుగాక |! 
ఇక్కడ నీవు బలవంతుడవై, సంతుష్ణ మనస్కుడవై, 
నూరేళ్ళు నివసింతువు గాక! 


ఇది నాలుగవ సూక 9 


సూక్తం_5 
పర వంణి ధొరణ సరా కం 


బుషి; అథర్వుడు ॥ an సోముడు, పర్లమణి it ఛందస్సు: 1 పురో ౬నుప్పుప్‌ 
(తిష్టువ్‌ 5 2,8,5_7 ఆనుప్టప్‌, \ (తిషుప్‌, 8 విరాడురో బృహతీ ॥1 
మంతములు : 18 ॥ 


వినియోగం ;. తేజోబల అయుర్ధనాది పుష్టికోసమై చేసే హోమంలోను, మహా 
శాంతిలోను దీనికీ వినియోగం, 


మం|తము ; 
ఆయమగన్‌ పర్ణమణిర్నలీ 


బలేన (పమృణ న్రవత్నాన్‌ | 


వ్‌జో దేవానాం పయ వషేధీనాం 


kL 


వర్చసా మా జిన్వత్వ పయావన్‌ 114 


పదము; 
ఆ | తయలు |! అగన్‌ । పర్ణ ఒ మణీః | బల్‌ | 


బలేన । [(పఓఒమృణన్‌ । సఒవత్నాన్‌ | 

ఓజః | దేవానామ్‌ | షై 1 | ఓీషధీనామ్‌ । 

వర్చేసా | మా। జిన్యతు ! అ|ప్రీఒయావన్‌ min 
అనువాదం . | 


ఈ పర్ణమణి (మోదుగు) మావైపు వచ్చుగాక ! 
అది బలవత్తరమై, శ|తుషహిం[సకమై వచ్చు గాక | 


314 అధర్వవేద సంహిత 


ఇం్యదాదుల ఓజోరూపమై పషథభుల సారభూతమైన 
ఈ మణి నన్ను వదలి పోకుండుగాక ! 
నన్ను వర్శస్విని చేయుగాక ! ilu 


మంతము : 
మయి క్షత్రం పర్లమణే మయి ధారయతాద్‌ రయిమ్‌ । 
|) 
అహం రాష్ట్రస్యాభీవళ్లే నిజో భూయాసము త్తమః 1 ॥ 
పదము . 


వుంట | క్ష (తమ్‌ । ! పర్ణఒమతే | మయి । ధారయతాద్‌ । రయిమ్‌। 


నలత 


అహమ్‌ । రాష్ట్రన్య | అభిఒవగ్గ | నిఒజః | భూయాసమ్‌ | ఉర్‌ 


ఒతమః ॥ 2 [1 


యూ 


అనువాదం : 
నాలో క్షాతాన్ని నింపు ఓ పలాశమణి! 
ధనాన్ని నాకు చేకూర్చు. 
నేను నిన్ను ధరించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడంలో 
అనన్య సహాయుడను, ఉతముడను అగుదును గాక.! ॥2॥ 


మంత్రము * 

యం నిదధుర్వనన్పతౌ గుహ్యం దేవాః (ప్రియం మణిమ్‌ | 

తమస్మభ్యం సహాయుషా దేవా దేదతు భర్తీవే ॥3॥ 

పదము ; | | 

యమ్‌ | నిఒదధుః | వనస్పతౌ | గుహ్యమ్‌ | దేవాః | (ప్రియమ్‌! 
మణిమ్‌ 


కాం. 3అ.1*1నూర్‌ 315 


తమ్‌ । అన్మభ్యమ్‌ | సహ | ఆయుషో | దేవాః | దదతు | భర్తవే 


వు అనా 


ng 
అనువాదం ; 


ఇం దాడి దేవతలు పియము గుహ్యము అయిన మణిని 
మోదుగ చెట్టులో నిహితం చేసినారు. 

ఆ మణిధారణ'కై ఆయుస్సుతో పాటు దీనిని 

దేవతలు మా కిత్తురు గాక! ఫ్రై ॥ 


మంత్ర హా 
సోమస్య పర్ణః సపా తాం 
న్నిచ్లే]ణ దత్తో వరుజేన క! | 
తం [వీయాసం బహు స 
దీర్దాయుత్వాయ శతశారదాయ n4 hn 
పదము : 
సోమస్య | పరః | సహః | ఉ(గమ్‌ ఆ! అగన్‌ | 
_® న టు 
[ ( 
ఇన్దేణ | దతః। వరుజేన | శిషః | 
యట ఇది a. 


{ 
తమ్‌ | [పియాసమ్‌ | బహు । రోచమానః | 


ల 


( | 
దీర్దాయు ఒత్వాయ | శతజఒశారదాయ 141 


అనువొదం . 
దివిలోని సోమలతను కొని వస్తూండగా 
భూమిపై పడిన మొక్క ఇది. 


316 అభర్వవేద సంహిత 
బల నంపనృ మైన ఈ మణి నాకు లభించుగాక |! 
ఇం(దుడివ్వగా, వరుణుడు అనుమతింపగా 
దిర్హాయుస్సు కోసం బహు తేజస్కమైన 
ఈ మణిని నేను ధరిస్తున్నాను. 141 

మంత్రము ; 

| 
ఆ మా రుక్షత్‌ పర్లమణిర్మహ్యా అరిష్టతాతయే | 
Uc) కా బై! యి 
| ( 

యథాహ ము త్తరోసాన్యర్యన్షు ఉత సంవిదః 1 ॥ 

సదము ; 


ఆమా! అరుక్షత్‌ | పర్ణఒమభిః | మహో | అరిష్టఒతాతయే | 


శా కు అ న నా 


తక స అహమ్‌ । ఉత్తరః । అసాని | అర్యష్హుః | ఉత | సమ్‌ 
౬ విదః 15 ॥ 


అనువాదం 


ఈ పర్ణ మణి అరిష్టని వార ణార్భమై నన్నారోహించుగాక |! 
అధిక నుని కంకు సమాన జ్ఞాని కంకు 
నేనీ మణి భారణతో ఉత్కృష్టతరుడవై నాను. 15 ॥ 


మం|తము ; 

యే ధీపానో రథకారాః కర్మారా యే మనీషిణః | 

ఉప స్టీన్‌ పర్ణ మహ్యం త్వం సర్వాన్‌ కృణ్వభితో జనాన్‌ 
16 ॥ 

పదము ; 


యే । ధీపానః | రథఒకారాః | కర్మారాః [ యే। మనీషిణః | 


వు. ఉట 


కాం. ౮అ.* సూ. 9 317 
|] న్‌ 
ఉపజ స్టీన్‌ | పర్ణ | మహ్యమ్‌ । త్వమ్‌ | సర్వాన్‌ | కృణు। 


అభికః | జనాన్‌ n6 un 


శకము. 
లల 


అనువాదం ? 


ధీవరులు (బెస్తవారు), రథకారులు, కమ్మరులు 
మొదలై న షమ. క్ట పర్ణమణీ ! 
నా సేవార్థమై నాచుట్టూ చేర్చు. n6u 


మం|తము ; 

యే రాజానో రాజకృతీః సూతా[గామణ్యఒశ్చ రే | 

ఉప స్పీన్‌ పర్ణ మహ్యం త్వం సర్వాన్‌ కృణ్వభితో జనాన్‌ 
11 7/॥ 

పదము : 


యే । రాజానః | రాజఒకృతః 1 సూతాః । (గామ2న్య2ః చ। 
యే | 
ఉప2 స్టీన్‌ । పర్ణ | మహ్యమ్‌ | త్వమ్‌ | సర్వాన్‌ | కృణు। 


అభితః । జన్‌ n7n 


అనువాదం | 

అన్యరాజులు, మంతులు, సూతులు (గామణులు 

మొదలగు వారి నందరినీ ఓ పర మణీ! 

నా సేవార్థమై నా చుట్టూ చేర్చు, 171 
మం[తము; 
వర్ణోఒసి తనూపానః సయోనిర్విరో వీరెణ మయా | 


318 అధర్వవేద సంహిత 
] 1 

సంవత్సరస్య తేజసా తేన బధ్నామి త్వా మడి ॥98 ॥ 

పదము ; 


పర్ణః । అసి । తనూఒపానః | స౬యోనిః | వీరః। వీరేణ। 


| 
మయా |! 

సమ్‌ ౬వత్సరస్య | మస తేనే । బధ్నామి । త్వా । మడి 1841 
అనువాదం : 

ఓ మణీ! నీవు పలాశ నిర్మితవు. 

శరీర రక్షకుడవు, వీరుడవు. 

కావున ఆదిత్య తేజోయుక్తుడవెన నిన్ను 

లేజః (పాప్తికె ధరిస్తన్నాను. 18 ॥ 

ఇది ఐదవ సూక్తం 


ఇది మొదటి అనువాకం 


అనువాకం _ 2 
సూక ౦.6 
PY) 
శ తంనాశన సూకం 
అయుత 
బుషి; జగద్బీజం పురుషుడు ॥ దేవత; అశ్వత్థము ॥ ఛందస్సు; అనుష్టుప్‌ ; 
మం|తములు : TR 
వినియోగం : అభిచార కర్మలో దీనికి వినియోగం. 


క స | (| i 
పుమాన్‌ పుంసః పరిజాతోశ్వత్థః ఖదిరాదధి । 


కొం. 3 అ.2 సూ 6 319 


ఆ 


స హన్తు శ|తూన్‌ మామకాన్‌ యానహం ద్వేష్మి యే 
చమామ్‌ ॥1॥ 
పదము . 


| ( / 
పుమాన్‌ | పుంసః | పరిఒజాతః | త! | ఖదిరాత్‌ । అధి | 


సః । హన్తు | శత్రూన్‌ | మామకాన్‌ | యాన్‌ | అహమ్‌ | ద్వేష్మీ | 
యే; చ। మామ్‌ 114 


జనా 


అనువాదం? 


వీర్యాతిశయ వృక్షజన్యము, 

అశ్వత్థరూపమైన ఖదిర * వృక్షం నుంచి 

పుట్టిన్‌ మణిని ధరిస్తున్నాను. 

నేను ద్వేషించే శ|తువులను, 

నన్ను ద్వేషించే శ్యతువులను 

ఈ మణి నళింప జేయుగాక ! fn 


మం|తము : 

తానేశ్వత్ఞ నిః శృణిహి శతూన్‌ వై బాధదోధతః | 

ఇన్టే0ిఐ నృ తతా మెదీ మ్మితేణ వరుజేన చ 1బి క 
పదము. 


తాన్‌ | అశ్వళ్థ | నిః। తూ | శతూన్‌ [వై బాధఒదోధతః | 


ఇన్దేరణ । వృ(తఒఘ్నా | మేది । మిశ్రేణ । వరుజేన చ nan 


* ఇల (mM శిల Accacia Catechu wild (Vedic dictionary) 
అత్తపత్సి. ముడుగుదానుర 


320 అధర్యవేద సంహిత 
ఆనువాదం . 
ఖదిరోత్సన్న మైన, అశ్వత్ఞవికారమైన మణీ ! 
నర్వశ|తువులను నిశ్శేషంగా నిర్మూలించు. 
వృ[తహం౦తకుడైన ఇందునకు, మితునకు, వరుణునకు 
మి(తమైన ది అశ్వత్ధమణి, ॥ ల్ల ॥ 


మం[తము : 

యభాశ్వత్థ నిరభనో న్తర్శ్మహత్యజర్దవే । 

ఏవా తాన్హ్సర్వాన్నిర్భేజ్లి 9ధ యానహం ద్వేష్మియే చ మామ్‌ 

nal 

పదము 

యణ | అశ్వత్ధ | ని82.అఫోనః | అ న్లః | మహతి । అర్జవే | 

ఏవ। తాన్‌! సర్వాన్‌ | నిః । భజ్జి9 । యాన్‌ | అహమ్‌ । ద్వేష్మి 
యే।|చ।మామ్‌ ॥9 ॥ 


అనువాదం & 
ర్డీ అశ్వత్ధ వృక్షమా ! విశాలమైన అంతరిక్షం వంటి 
ఖదిర కోటరాన్ని చీల్చుకొని పెకి వచ్చిన 
ఓమణీ ! నేను ద్వేషించే శతువులను, 
నన్ను ద్వేషించే శ్యతువులను, సర్వులను నిర్మూలించు. ॥ 8 ॥ 


మం|తము ; 
యః సహమానశ్చరసి సౌసహాన ఇవ బుషభః | 


J | & 
తేసాశ్వత్ట త్వయా వయం సవత్నా న్హృహి షీ మహి (4! 


కాం. అ, ౪£నూ,.ర6 321 
పదము ।; 


| 
యః! సహమానః । చరేసి | ససహానఃఓఒఖవ | బుషభః | 


mm వు a దను 


తేన | అశ్వత్థ | త్వయా | వయమ్‌ | నఒపత్నాన్‌ | సహిషీమహి 


wD a న యి న్నా అ 


n4u 
ఆనువాదం : 
పర భంజకమైన అశ్వత్ధం తన నజాతీయాలైన 
ఇతరాలను అభిభవించే వృషభం వంటిది, 
ఇలాంటి నీ సహాయంతో ఓ అశ్వత్థమా ! 
మేము శతువులను నళింప జేస్తున్నాము. 1 శ ॥ 


మం[తము ఫి 
సినాత్వేనాన్‌ నిర్‌ యితిర్శ లో ్యః పాళశ్టె క తి£ీ! 


అశ్వత్థ శత్రూన్‌ పూహకాన్‌ యానహం ద్వీష్మి యే చ మామ్‌ 


శ్‌ du 
ష్‌? 


సినాతు ! ఏనాన్‌ | ని82.బుతిః | సతో కః | పాశ 81 అమో శై కః 


అశ్వత్థ | శతూన్‌ ! మామకాన్‌ | యాన్‌ | అహమ్‌ । ద్వేష్మీ | 
యు॥చ॥! మామ్‌ కజి5 ॥ 


అనువాదం : 


సర్వథా విడదీయరాని మృత్యుపాశాలతో నిర్‌ బుతి 

శ్యతువులను బంధించుగాగ! ఓ అశ్వత్ధమా | 

నేను ద్వేషించే, నన్ను ద్వేషించే 

శతువుల నందరిని నళింపజేయి. 15 ॥ 
అథర్వ, 21 


322 అథర్వవేద సంహిత 
మం [త ము, 


యధాశ్వత్ట వానస్పత్యానారోహాస్‌ కృణుషిధరాన్‌ । 


ఏవా మే శ్మతోర్మూర్థానం విష్వగ్‌ భిన్ది సహాస్వ చ ॥ 6॥ 

న వా వ ల © 

పదము: 

యథా | అశ్వత్థ | వానస్పత్యాన్‌ | ఆఒరోహాన్‌ | కృణుషే 
అధరాస్‌ | 

ఏవ । మె | శ|తోః । మూర్ధానమ్‌ నిష్వక్‌ | భిద్ధి | సవస్వ । చ 

106 ॥ 
అనువాదం | 


వనస్పతులను అధిరోహించి, ఒ అ క్వేత్ణమా | 


నీవు వానిని |కిందు పరుస్తున్నావు. 
నా శ్యతుశిరస్సును సర్వతః విదారించు అభిభవించు. 16 ॥ 
మం[తము; 
॥ శ i 
తేఒధరాళ్ళః [ప ప్షవన్హాం ఛిన్నా నారివ బన్టనాత్‌ | 
| { t క 
న వై బాధ్యపణుత్తానాం పునరసి నివర్తనమ్‌ 17 ॥ 
వదము ; 
| i 
తే, అధరాజణ్బాః 1 పప్ల మనా | ఛిన్నా | నౌొఃజఒఇవ ! బన్దనాక్‌ 


న। అ వై బాధఒ పే నుత్తానామ్‌ । పునః । అస్థి! నిఒవ ర్రనమ్‌ ॥ 7|| 


కొం. ౩అ 2నూ 6 323 


అనువాదం : 
తల? వంచుకొని వెళ్ళే ద్వివిధ 
శతువులు నదీ పవాహంలో వెళ్ళుదురుగాళ | 
( తీరం చేరకుందురు గాక |! 
రజ్జు బంధనం నుంచి విచ్చిన్నమైన నావ వలి 
వారు అధోముఖులయ్యే పోవుదురు గాక! 
ఈ మణితో తలలు వందుకున్న శతువు లిక తిరిగిరారు. 17॥ 


మం[తము 
ప్రైజాన్‌ నుదే మనసా ప్ర చి క్రేనోత [బవ్మోణా | 
| 

పై 9ణాన్‌ | వృక్షస్య | శాఖ యాశ్వత్హన్య నుదామహే కర ॥ 
పదము : 
[ప ! ఏనాన్‌ । నుదే | మనసా | [ప । చిత్తేనీ । ఉత | బహ్మణా | 
[ప ! ఏనాన్‌ । వృక్షస్య | తా | అశ్వత్థస్య | నుదామహే 

- కర 


అనువాదం ; 
సంకల్ప బలంతో ఈ శ తువులను 
స్థాన [భష్టులను చేస్తున్నాను. 
నా చిత్తంతో ఉచ్చాటనం చేస్తున్నాను. 
మం|తంతో, అశ్వత్థవృక్షశాఖతో 
ఈ శతువులను నాశనం చేస్తున్నాము. ug un 


ఇది ఆరవ సూక్తం 


సూకం=? 
అలతి 


బుషి: భృగువు, అంగిరసుడు॥ దేవత; 1_8 హరిణుడుః 4 విచ్చృతులగు తారకలు, 
ర ఆపస్సుు 7 యత్మునాశనమ్‌॥ ఛందస్సు; 1-5,7 అనుష్టుప్‌ ; 8 భురి 
గనుష్టుప్‌ ॥ మం[తములు; 1 7॥ 


వినియోగం : క్షేతియవ్యాధి నివారణకై న హరిణశ్చంగ మణి బంధనాదులలోను, 
కౌమారీ మహాశాంతిలోను దీనికి వినియోగం 
మంత్రము & 
| 


| 
హరిణస్య రఘుష్యదోధి శీర్షణీ భేషజమ్‌ | 


{ 
స శక్షితియం విషాణయా విషూచీశేమనీనశక్‌ nian 


పదము; 


{ ॥ 
హరిణస్య | రఘుఒస్యదః । అధి । శీర్షణి | భేషజమ్‌ | 


ఇక కవన! 


సః | క్షేతియమ్‌! విఒసానయా | విషూదీనమ్‌ | అనీనశత్‌ ॥ 1 ॥ 


అనువాదం ; 
వేగంగా పరుగెత్తే జింక తలపై 
కొమ్ము రూపంలో జౌషధం కలదు. 
ఆ హరిణం తన శృంగంతో మ్యేతియమైన 
వ్యాధులను సర్వత నళింపజేయుగాక |! nln 


మం[తము. 
అమ్‌ త్వా హరిణో వృషా పద్శి శ్చతుర్శి ర|కమీత్‌ | 


విషాజే వి ష్య గుష్పితం యదన్య క్షేతియం వది ॥2॥ 


కాం. 3౩ అ. 2 సూ. 7 325 
పదము: 


అను | త్వా। హరిణః | వృష | పత్‌ఒభి? | చతుః౬భి% | 
అ|కమీత్‌ ! 


వని మి టమ 


విఒసానే । వి। స్య । గుష్పితమ్‌ | యత్‌ | అన్య | క్షేతియమ్‌ | 


హృది ద్ద ॥1 


అనువాదం. 
మణి రూపంతో ఉన్న ధరించిన నిన్ను అనుసరించి 
హరిణం నాలుగు కాళ్ళతో 
"క్షేతియ రోగాన్ని ఆక్రమించినది. 
నీవు కూడ ఓ విపాణమా! 
రోగి హృదయంలో నాటుకొన్న 
రోగజాతాన్ని వినాశం చెయ్యి. 12 ॥ 


మం[తము “| 


అదో యదవరోచతే చతష్పక్త మివ చది | 
తేనా తే సర్వ్‌ం క్షేతియ మజ్లీభో క నాశయామసి ॥8॥ 


పదము ; 
అద8ః | యత్‌; అవ౬రోచేతే | చతుష్పక్షమ్‌ ఒఇవ | దక | 


తేన తే | సర్వమ్‌ | క్షైతియమ్‌ | అక్జిభ్యః 1 నాశయామసి ॥18% 


ఇల వి మయం ఇకక. శమం 


అనువాదం | 
చదరంగా ఉన్న చి|తాసనం వలి 
భాసించే అ హరిణ చర్మంతో, ఓ రోగి! 


326 అధర్వవేద సంహిత 
సీ సర్వావయవాలలోని క్షయ కుష్టూది రూపమైన 
బహు విధ శే[తియ రోగాన్ని నాశనం చేస్తున్నాము. Ee 
మంతము & 


అమూ యే దివి సుభగే విచ్చతౌ నామ తారకే | 


వి షైశియస్య్‌ ముజ్బాతా మధమం పాశ ము త్తమమ్‌ 14 11 
పదము: 


అమూ ఇతీ 1 యీ ష్‌ దివి; సుభగే ఇతి సుజభగే | విఒచ్చతో। 
పోవ] తారకే ఇతి। 


వి। క్షేతియన్య | మళ కామ్‌ | అధమమ్‌ | పాశమ్‌ |! ఉక్‌ 
ఒతమమ్‌ 14 ॥ 


అనువాదం : 
అదో ద్యులోకంలో వెలుగుతున్న శోభన రూపమైన 
నక్ష తాలు (మూలానక్ష తం) ఉదయించినవి, 
ఊత, పరశేతగతాలైన, ఊర్థ్వ అధోకాయగతాలైన 
రోగ బీజాన్ని విముక్తం చేయుగాక |! ॥శ్మీ॥ 


మం[తము క్‌ 


ఆప ఇద్‌ వా న భేషజీ రాపో అమీవచాతేనీః | 


ఆపో విశ్వస్య ఛేషజీస్తా స్వా ముళ్ళన్తు క్ష తియాడ్‌ non 
పదము. 


ఆపః । ఇత్‌ | వై! ఓంఇతి | భేషజీ?! | అపీః | అమీవ2.చాతనీః । 


mE ఇ . 


కాం రెఅ 2 సూ. 7 327 


( | 
ఆపః । విశ్వస్య । భేషజీ? | తాః | త్వా! ముజ్బున్తు ।! క్షేతియాత్‌ 
న non 


అనువాదం 
జలమే జాషథ రూప మైనది. 
జలమే చాషధ రూపంగా పరిణతమై రోగ నాశకమైనది 
జలమే సర్వరోగాలకు జాషధమైనది. 
ఓ రోగి! నిన్ను ఆ జలం 
శ్రియ రోగం నుంచి విముక్తుని చేయుగాక |! gn 


మం[తము. 
యదాసుకేః |కియమాణాయాః క్షే తియం త్వా వ్యానశే | 
వేదాహం తస్య భేషజం క్షే తియం నాశయామి త్వత్‌ n6n 


పదము ; 


యత్‌ | ఆఒసుతేః | క్రీయమాణాయాః | మ్మేతియమ్‌ | తా | వి 


అనక । | 


అల. బలా 


వేద | అవామ్‌ | తస్య | భేషజుమ్‌ | స యక! నాశయామి | 
త్వక్‌ u 6 nh 


అనువాదం : 
ఓ రోగి! నీవు స్వీకరించిన (దవీభూతమైన 
అన్నం నుంచి నీకు క్షేతియరోగం సం|కమించినది. 
దానికి జొషధాన్ని నే నెజుగదును. 
నీ నుంచి ఆ రోగాన్ని నాశనం చేస్తున్నాను, 1068 


328 అధర్వవేద సంహిత 


మం|తము : | 


అపవాసే నక్ష|తాణా మవవాన ఉషసా ముత | 


అపాస్మత్‌ సర్వం దుర్భూతమపే శతు ముచ్చతు 1741 
పదము : 


అపఒవాసే | । నక్మతాకామ్‌ | త సం | ఉషసామ్‌ | ఉత | 


అను బో ఇను కతా 


అవ | అస్మత్‌ । సర్వీమ్‌ | దుఃఒభూతమ్‌ | అపీ। క్షేతియమ్‌ | 


ఉచ్చుతు 17 ॥ 


అలలు. కోకు ఉను 


అనువాదం ః 
చుక్కలు అస్తమించే సమయంలో, ఉపోవసాన 
సమయంలో చేసి చికిత్సతో నిఖిల దుష్కృతం 
మా నుంచి వెడలి పోవుగాక! 
'క్షేతియ రోగం మా నుంచి తొలగి పోవుగాక ! 


ఇది ఏడవ సూక్తం 
సూ రకంగ 
SRR =) 
బుషికీ అథర్వుడు ॥ దేవత : 1-4 మి|తాదులగు విశ్వేదేవులు ; 6,6 మనస్సు ॥ 


ఛందస్సు: 1,8 [తిష్పుప్‌ ; ;2,86 జగతీ; 4 విరాడ్‌ బృహతీ గర్భా చతు 
ష్పదా |త్రిష్టుప్‌ ; గ్‌ అనుష్తుప్‌ [1 మం[తములు; 18 ॥ 
వినియోగం. :. ఉపనయన కర్మలోను, శాంతి కల్పంలోను, సాంమనస్య కర్మ 


లోను దీనికి వినియోగం. ఇది ఆయుష్యగణంలో నిది. ఇందులో 
నాలుగవ మం తానికి వివాహకాండలో వినియోగం. 


మం(తము శి 


క 
ఆయాతు మిత్ర బుతుభిః కల్పమానః 


కాం. 3అ. 2 సూ. రి 329 
సంజేశయన్‌ పృథివీ ము[సియాభిః | 

తధాస్పలక వరుణో వాయురగ్ని _ 

ర్భ్ఫహాడ్‌ రాష్ట్రం సంవేశ్యఒదధాతు 114 
పదము : 


ఆ | రాకు | శ్రుతః | బుతుఒభీః | కల్పమానః | 
నమ్‌ఒవేశయ్‌స్‌ | ష్‌ | ఉసియాలిః | 
అఖథీ | అన్మభ్యోమ్‌ | వరుణః | వాయుః | అన్నః | 


బృహత్‌ | రాష్ట్రిమ్‌ | సమ్‌ ఒవేశ్యమ్‌ దధాతు nin 


అనువాదం : 
మితదేవుడు మా రక్షణకై వచ్చుగాక | 
దీర్థాయుష్కారకుడు గోవులతో ( కిరణాలతో 
ప్పథివిని వ్యాపించిన వాడు, మరి వరుణుడు, 
వాయువు, అగ్ని మా రాజ్యాన్ని నివాసార్హం చేయుగాక ! 
ita 


మంతము జ 


ధాతా రాధిః సవితేదం జుషన్లా 


ఇవాల న్‌ు పాతు. 


- 
మిన తనకా (పతి హర్యన్లు మే వచః | 
హువే దేవీ మదితిం శూరవుశత్రాం 


శ 
సజాతానాం మధ్య మేష్టా యథాసాని 12 1 


330 అధర్యవేద సంహిత 


ధాతా ! రాతిః। సవితా । ఆ జుషన్లామ్‌ । 


తా శమ జు ను. 


ఇన్ట0ః । త్న్‌! [పతి | హర్యస్తు | మే! వచః | 
హువే । షే | అదీ౭మ్‌ | గా. | 


టి మధ్య మ్రేఒస్థాః | యథా | అహొని i2n 


అనువాదం ; 

విధాత, అర్యముడు, సవిత నా హవిస్సును సేవింతురుగాక |! 

ఇందుడు త్వష్ట కూడ నా వాక్యాన్ని 

అభిముఖులై విందురుగాక ! 

దేవి, అదితిని అవ్యానిస్తుస్నాను, 

సజాతుల మధ్యలో న న్నుండునట్లు చయుదుదుగాక [| ॥ వ్ల ॥ 
మంతము ; 

| 

సువే సోమం సవితారం నమోభి 


am) ద తట్ట 


1 | 
ర్విశ్వా నాదిత్యాం అహా ము త్తరత్వే | 
ష్‌ నము ననా 

అయ మగ్ని రదాయద్‌ దీర మేవ 
ర్తి _ లద భు 

[| 
నజా తెరిద్ధో (వతి బువద్భిః 1394 
పదము ; 


హువే । సోమమ్‌ | సవితారమ్‌ । నవుఃఒ౬భిః | 


జ. పపవన్లు 


విశ్వాన్‌ | అరిక్యాన్‌ | అ 4 క్రరఒత్వే | 


వానా the my 


కాం 3అ.౪సనూ. 8 


అయమ్‌ | షా, దిదయత్‌ । లా! ఏవ | 


అనాం అం ని 


నఒజాతైః | ఇద్ధః । అప్రీతిబువత్‌ఒభిః 


అనువాదం : 
సోముని, సవితను ఆదిత్యులను, 
నమస్కారాలతో |పయోక' నైన నేను 
యజమాని ఉన్నతికై ఆహ్వానిస్తున్నాను. 
ఈ అగ్ని దీప్రిమంతు డగుగాక | 


అనుకూల వాక్కులైన సజాత పురుషుల మధ్యంలో 


చిరకాలం అభివృద్ధి చెందుదురుగాక ! 
మంత్రము; 
ఇహేదేసాథ న వరో గేమాధే 
ర్యోగోపాః పుష్టవతీర్వ ఆజత్‌ | 
అ తామూ! కామినీ 
ర్విశ్వే వో దేవా ఉపసంయన్తు 
పదము, 


త వ Mol EC! 


వా a అ అన్ను వి a 


ఇర కక | న | పుష్టఒపలీః | వః। అ! అజత్‌ | 


అప్నై! mes ఉనే । కామిసీః 


విశ్వే | వః | దేవాః | ఉపఒసంయన్తు 


జ వర 


331 


nal 


19 i 


14 ॥ 


1 4 | 


332 


అనువాదం | 


అధర్వవేద సంహిత 


8 కామినులారా ! మారు కన్యవద్దనే నివసించండి. 


ముందుకు వెళ్ళిపోకండి. 


మార్ల (పేరకుడు, పోషకుడు అయిన పుష్టప 


( పూష )మిమ్ములను అందుకై | పేరేపించుగాక ! 
కామిస్తున్న ఈ వరునివద్దకు కామినులైన మిమ్ములను 


విశ్వేదేవతలు చేర్తురు గాక! 
మం్మతము : 
| 
సం వో మనాంసి సం|వతా 
ప ఖే న 
సమాకూతీర్నమా మసి | 
t 
అము రే హవా ష్‌ తాన్‌ 
శ 
వః సం నమయాముసి 
పదము 


i 
సమ్‌।! వః। మనాంసి। సమ్‌, [వతా । 


| 
సమ్‌ ! ఆ2కూతీకః | నమూమసి। 


త్‌ త షష శ్వ 


అమీ ఇతి | యీ । విఒ[వతాః | స్థన | తాన్‌ | 


వః । సమ్‌ | నమయామసి 


14 


toi 


19 4 





ఇభావం స్పష్టంగా లేదు. సాయణుడు, విట్నీ, (గిఫిత్స్‌ ఒకొక్కరు 
ఒకొక్క రకంగా అర్థం చెప్పుకున్నారు. సాయణుని ఇక్కడ అనుసరించాను, 


ఇది కూడా సంతృప్పికరంగా లేదు, 


కాం 3అ.ఐ2సూ. థి 333 


అనువాదం : 
మొ మనస్సులు ఏక మగునట్లు [(వతములను చేస్తున్నాము. 
అలాగే సంకల్పాలను ఏకం చేస్తున్నాము. 
పూర్వం విరుద్ధ కర్ములైన మీ విమనస్కతను 
తొలగించి మిమ్ములను ఏకం చేస్తున్నాము. "5 


మంత్రము _ 


l శి | 
అహం గృబ్ధామి మనసా మనాంసి 


| 
మమీ చిత్త మను చి శ్రేభిరేత | 
కే టై 
మమ వశేషు హృదయాని వః కృణోమి 


మకు యాత మను వర్మాన ఏత 16 i 


పదము: 
కీ | 
అహమ్‌ ! గృబ్దామి | మనసా | మనాంసి। 


మమ । చిత్తమ్‌ | అనే | చి శ్రేభిః 1 ఆ | ఇత । 


[| క gs 
మమ । వశేషు। హృదయాని । వః । కృణోమి ! 
మము । యాతమ్‌। అనుఒవర్శానః 1 ఆ|| ఇత n6 i 


అనువాదం : 
మో మనస్సులను నా మనస్సుతో 
స్వాయత్తం చేసుకుంటున్నాను. 
మోరు కూడ నాచిత్తాన్ని అనుసరించిన చిత్తములతో 
వత్తురుగాళ | నా వశంలోనికి మొ హృదయాలు వచ్చుగాక ! 
నన్నునుసరించి మరు వత్తురుగాక | 168 


ఇది ఎనిమిదవ సూక్తం. 


సూ కం_9 
Pr 2) 
బుషి: వామదేవుడు ॥ దేవత ; ద్యావాషృథిపీ, విశ్వేదేవులు॥ ఛందస్సు: 1-85 
అనుష్టుప్‌; 4 చతుష్పా న్నిచ్చద్‌. బృహతీ ; ్రి భురిగనుష్టుప్‌ i 
మం[తములు : | 1 
వినియోగం :. విఘ్నశమన కర్మలో దీనికి వినియోగం. 


మంత్రము; 

కర్శఫస్య విశఫస్య ద్య్యౌః పితా పృథివీ మాతా । 
యథాభిచ|క దేవా స్టథాప కృణుతా పునః Win 
పదము | 

కర్శఫస్య | విఒశఫస్య | దౌ్యః ! పితా । పృథివీ । మాతా | 


| | | 1 
యథా ! అభిఒచక్ర । దేవాః ! తథా । అప । కృణుత | పునః॥1॥ 


a ఇ కు 
wea కి 


అనువాదం : 
వ్యా ఘాదులు, సర్వాదులు ఇంకా 
వివధ పిశాచ విఘ్న కారిణులకు 
ద్యులోకం తండి, పృథివి తల్లి. 
మిరు పూర్వం వీటిని ఓ దేవతలారా! 
మాకు అభిముఖంగా పంపినారు. 
అలాగే తిరిగి వీటిని మాకు 
పరాజ్ముఖాలై పోవునట్టు చేయండి. ilu 


మం[తము : 
అ(శేష్మాణో అధారయన్‌ తథా తన్మనునా కృతమ్‌ | 


కృణోమి వృధ్ధి విష్కస్థం ముష్కాబర్జో గపామివ 12 ॥ 


కాం. ౩అ ఇసూ 9 3౩35 

పదము. 

అ (శేష్మాణః ! అధారయన్‌ | తథా | తత్‌ | మనునా | కృతమ్‌ | 

[వష ra LL 

కృణోమి | వధి। విఒస్కన్థమ్‌ | ముష్కఆబర్హః । గవామ్‌2ఇవ 
1 దీ 11 


అనువాదం ; 
విఘ్న ౦౮తో కార్యసాఫల్యం చెందని జనులు 
విఘ్ననవార ణార్థమై * “అరలు? 
మణిని దండాన్ని ధరించినారు. 
అలాగే మనువు విధించినాడు. 
నేను కూడ ఈ విధంగా చేసి 
ఎద్దులను (* ముష్కాబర్హం౦తో ) 
వీర్యహీనంగా చేసినట్లు విఘ్న జాతాన్ని 
శుష్క చర్మ రజ్ఞువుతో బంధిస్తున్నాను. 12 ॥ 


[కవనం శుష్మం కొతివం వధిం కృణ్యన్లు బన్థురః nl 

పదము, 

పిశక్లి। సూతే | ఖృగలమ్‌ | తత్‌! ఆ! బధ్ను గి! వేధన? | 

(్రవస్యుమ్‌ । శుష్మమ్‌ | కాబవమ్‌ । వ|ధిమ్‌ | కృణ్వన్తు ! బన్ధురోః 
క్ష క్ట క్ట 134 


* “ఈ అరలు" Aratu-The tree Colosathes Indica Bl- (cf aralu) 
దుండిలము మండూక పరము 
శ వృషభాలకు వృషణాలను కొట్టడం. 


336 అథర్వవేద సంహిత 
అనువాదం : 

పిశంగ వర్ణ సూతంతో కవచంవలె “అరలు ' మణిని 

సాధకులు తమ శరీరాలపై కట్టు కుంటున్నారు. 

అలాగే మేము ధరించిన ఈ మణి కూడా 

అతి | కూరమూ, శోషకమూ అయిన 

కాబవ మనే పైశాచిక 

విఘ్న జాతాన్ని నిర్వీర్యం చేయుగాక ! త్రి ॥ 


మం[తము। 
| | t 
యేనా శవస్యవ శ్చరథ దేవా ఇవాసురమాయయా । 


| | | | | 
శునాం కపిరివ దూషణో బన్ధురా కాబవన్య చ 14 ॥ 


పదము కి 


| | | ॥ 
యీన | [శవస్యవః | చరథ | దేవాఃఒళవ | అనురఒ౬మాయయా। 


శు... ఇదికాక. కర mr అము క 


( i 
శునామ్‌ | కపి8ఒళవ | దూషణః | బస్టురా | కాబవస్య | చ ॥; 44 


అనువాదం : 
అన్నాన్ని కోరే ఓ జనులారా! 
అసుర మాయతో మోహితులైన దేవతలవలె 
పరకృత మాయా మోహితులై 
సంగ్రామంలో తిరుగుతున్నారు. 
కుక్కలకు కోతివలె, అలాంటి 
మాయారూప విశేషమునకు బంధురమైన 
ఖడ్గం దూష యితి అగుగాక! 14 


మంత్రము ; 


దుష్ట్రే హి త్వా భత్స్యామీ దూషయిష్యామి కాబవమ్‌ | 


కాం. 3౩౨అ 2నూ 9 337 
క 1 
ఉదాశవో రధా ఇవ శవపబేఖిః సరష్యథ udu 


పదము. 
[+ 


| 
దుష్ట్యై | హొ, క | భత్సా్యమి | దూషయిష్యామీ | కాబవమ్‌ | 


i శ J 
ఉత్‌ | ఆశవః | రధాః౬ఇవ । శపదేభిః | సరిష్యథ 15 au 


అనువాదం . 
ఓ మణీ! నిన్ను పరకృత 
విఘ్ననివారణార్షమై కటుకుంటున్నాను. 
య రా లు 
ఇందులో కాబవ విఘ్న విశేషాన్ని నళింప జేస్తున్నాను. 
వేగవంతములైన అశ్వములు వూన్చిన రథాలవలె 
శాపాదులతో వియుక్తులై యథేచ్చగా సంచరించండి. ॥5 ॥ 


మంతము: 

| | ( h 

ఏకశతం మ విష్టితా వృథివీ మను । 

| | 
తేషాం త్వామ్మగ ఉజ్జ హా రుర్మణిం విష్కన్ల దూషణమ్‌ 16 ॥ 
పదము ; 

1 1 | / 
ఏకఠజఒశతమ్‌ | విజస్మ్కన్థాని | విఒస్థితా | గురక । అను । 
తేషాష్‌ | త్వామ్‌ | అ(గే | అత్‌ |! ప! మణిమ్‌ | వస్సన 

ఒదూషణమ్‌ n6i 


అనువాదం & 
నూట ఒక్క విఘ్నములు పృథివిని ఆ|కమించి ఉన్నవి. 
ఆ విఘ్నముల నివృత్తికై ఓ మణీ! 

ఆశగ 22 


338 అధర్వ వేద సంహిత 


నిన్ను పూర్వం దేవతలు ధరించినారు. 
అందువల్ల విష్కన దూషకమెన మణిని 
య Un) య 
నేను కూడ ధరిస్తున్నాను. Gan 


ఇది తొమ్మిదవ సూక్తం 
సూక ౦0౦.10 
(DT 2 


కాలంంజ్ఞం 


బుషి; అథర్వుడు ॥ దేవత * అష్టకా 1 ఛందస్సు; 1_8,8-11,18 అనుష్టుప్‌, 
శీర, 12 (తిష్టుప్‌, 7 షట్సదా విరాడ్‌ గర్భాతి జగతీ ॥ మం[తములు : 
1 18 ॥ 
వినియోగం ?- పుష్ట్యర్థ కర్మలలో, అష్టకా కర్మలో, సోమయాగంలో, చాతుర్మా 
స్యంలోని సొకమేధంబటో, రాజుకు చెందిన ఆరా[తిక విధానంతో 

దీనికి వినియోగం. 


మంత్రము, 


పథమా హ వ్యుఒవాస సా ధేను రభవద్‌ యమే | 


అ 


సా నః పయస్వతీ దుహా ము త్తరాము త్రరాం సమౌమ్‌ ॥ 1॥ 


పదము, 


me న్నన ల మొ జాలు అము 


[ప్రథమా । హ॥వి। ఉవాస । సా । ధేనుః | అభవత్‌ | యమే । 


తాలు మ హారాను 


/ 
సా; నః। పయస్వశీ | దుహామ్‌। ఉ త్రరామ్‌౬ఉ త్రరామ్‌ | 


సమామ్‌ nih 
అనువాదం * 


ఆది ఉషస్సు తమస్సును తొలగించినది. 


కొంచె అ 2నూ 10 339 
ఆ ఉపోయుక్ర మైన ¥ ఏకాష్ట్రక యముని విషయంలో 
ధేనువు ( ప్రీతికరం ) అయినది. 
అది మారు పయస్వతి యె 
ఏకుటా అభిమత ఫల దుగ్ధాన్ని [పసాదించినది nln 

మం[తము ; 


యాం దేవాః ప్రతినద్ద ద్ద రాత్రిం ధేను ముపాయతీమ్‌ ॥ 


సంవత్సరస్య యా పత్నీ సా నో అస్తు సుమజ్ఞలీ 1 దీ | 
పదము: 
యామ్‌ | దేవాః | వ్రతిఒనద్ద వి ని! రాతిమ్‌ | ధేనుమ్‌ । ఉప 


కసం | 


సమ్‌ ఒవత్సరస్య | యా। పత్నీ | సా। నః। అస్తు! సుఒమజ్ఞలీ 
12 ॥ 
అనువాదం ; 
ఏకాష్ట్రకా రాతిని ధేను రూపమై 
తమ వద్దకు వచ్చుదానిని చూచి దేవతలు _పశంసిస్తున్నారు. 
కాలపత్నీ అయిన ఆ వీకాష్టక 
మాకు మంగళకారి అగుగొక |! 12 ॥ 


మం[తము ; 
సంవత్సరన్యే [పతిమాం యాం త్వో రాత్ర్యుపాస్మేహి | 
సాన ఆయుష్మతీం [పజాం రాయస్వ్పోషేణ సం నృేజ॥18॥ 


కవత నిమి చుక నను తాను వతడానెత శ 


Er ఏకాష్టక= మాఘకృష్ణా న్షమి, 


340 ఆధర్య వేద సంహిత 
సడము 


| 
సమ్‌ ఒవత్పరస్య । [పతిఒమామ్‌ | యామ్‌ । త్వా! రాతి | ఉప 


| 
ఒఆస్మహే | 
| ] 
సా; నః! ఆయుష్మతీమ్‌ | [పఒజామ్‌ ! రాయః | పోపేణ | 
సమ్‌ । సృజ ॥8॥ 
అనువాదం. 
సంవత్సర (పతిరూపమైన రాతిని నిన్ను ఉపాసిస్తున్నాము. 
ఆ నీవు మాకు చిరజీవనం కల సంతానాన్ని పసాదిస్తూ 
వారికి ధనపుష్టిని కల్పించు, ng 
మం|త్రము ; 
; 
ఇయమేవ సొ యా [ప్రథమా వ్యాచ్చ 


/| 
దాస్వితరాను ఎలక: (పవిష్టా | 
మవాన్తో అస్యాం మహిమానో అన్హ 
1 
లా రిగాయ నవగజ్ఞన తీ 14 i 


పదము: 
ఇయమ్‌ | ఏవ। సా; యా! పథమా । విఒబౌచ్భత్‌ | 


న్‌ మా 
ష్‌ ఇతరాసు ।! చరతి । (ప ఒవిష్టా | 


అభా 


మహా చ్చేకి। అస్యామ్‌ | మహిమానః | అన్ల్హః। 


am ఊూరా 


వధూః | జిగాయ । నవజఒగత్‌ | వ 1414 


Ci a స యో 


కాం ౩అ 2సూ 10 341 
అనువాదం ; 

ఈ అది ఉషస్పే తమో నిరసనాన్ని చేసినది, 

ఇతర ఉషస్సులలో (పవేళించి ఉదయిస్తున్న ది. 

ఈ ఉపో మధ్యంలో అపరిమిత మహిమలు కలవు. 

సూర్యుని పత్ని అయిన ఉషస్సు, నవ నవోదయం 

పొందుతున్న సూర్యుని అనుసరించే వస్తున్నది. 

జనులకు వెలుగునిస్తూ సర్వోత్కర్షతో [పకాళిస్తున్నది. ॥ శ ॥ 


మంత్రము. 


! ) 
వానస్పత్యా (గావాణో ఘోష మ్మఠత 


హవిష్కృణ్వ నః వరివత్సరీణమ్‌ | 


క్ట { / 
ఏకాష్టకే సుుపజసః సువీరా 


ఉమకు 


వయం స్యోమ పతయో రయీణామ్‌ non 
పదము ; 


వానస్పత్య్యాః | [గావాణః | ఘోషీమ్‌ | అ|కత i 


pr ల స న కి 


| ] 
పావిః | కృణ్య_న్రః | పరివత్సరీణమ్‌ | 


అనాన్ను ల ఉను ఇనా 


ల! ి { 
ఏకఒఅష్టకే | సుఒ|[పజసః | సుజవీరాః | 


వయమ్‌ | స్యామ |! పతీయః | రయీణామ్‌ 15 ॥ 


wm కహ 
వ. 


అనువౌదం , 
ర్ట ఏకాష్టకా | నీకై వనస్పతి పికారాలైన 
( కొయ్యతో చేసిన ) రోళ్ళు, రోకళ్ళు, 


342 అధర్వ వేద సంహిత 


అలాంటి రాళ్ళు సంవత్సరంలో నిర్వ్హృత్సమయ్యే 

ఈ హవిస్సును ఉత్పన్నం చేస్తూ 

(శావ్యమైన శబ్దాన్ని కల్పిస్తున్నవి. 

ని అను్ముగహం వల్ల మేము సత్సంతాన వంతులమై, 
సువీరులమై, ధనపతులం అగుదుము గాక! "5 ॥ 


మం|తము ; 

| | 
ఇడాయాస్పదం ఘృతవత్‌ సరీ సృపం 
దాత వేదః (పతి హవా గృభాయ | 
యే గామ్యాః వశవో విశ్వరూపా 


స్టేషాం సపానాం సుల ర న్సిరస్తు 1 6014 


ఆజా 


పదము &§ 
| 
ఇడాయాః | పదమ్‌ | ఘృత ఒవత్‌ | నరీనృపమ్‌ | 
i జ స 
జాత ౬ వేదః | [పతి। హవ్యా। గృభాయ । 
ల se 
యే । (గామ్యాః! పశవః | విశ్వఒరూపాః | 


f శ్‌ \ 
తేషామ్‌ | సప్తానామ్‌ । మయి । రన్తిః। అస్తు 104 


అనువాదం . 
ధేను దక్షిణపాదం ఘృతో పేతమైనది. 
ఘృతోపేతమైన దానిని, హావ్యములను 
ఓ జాత వేదుడా (పతిగహించు, 
_(గామభవాలై న గోవులు, అశ్వాలు, మేకలు, గొత్తలు, 


కాం చేల 2సూ 10 3438 


పురుషులు, గర్భభములు, ఒం కులు ఇత్యాది 
విశ్వరూపొలైన స సపవిధథ పశువులకు నాపై  (పితి కలుగు గాక | 


161 
వ 
ఆమా వుల పోషేచ 
ర్యాతి దేవానాం సువుతౌ సామ | 
పూర్ణా దర్వే పలా పత పూర్ణా పునరా పత 
సర్వాన్‌ యజ్ఞాన్హ్సంభుజ్జతీషమూరం స ఆ భర nT 
పదము ! 
అఆ|[మా। పుష్టి | చ।పోషే; చ। 
రా థ్రీ? దెవాసామాంాజలు న్యాయా? 
పూర్ణా । ట్‌ (1 పరా । వత। నుఒ పూర్ణా | పునః। ఆ। ఉత్త | 
సర్వాన్‌ | | యజ్ఞాన్‌ | సమ్‌ ఒభుష్ణాతీ | ఇయమ్‌ | ఊర్జమ్‌ | నః | 
ఆ| భర " {iu 


అనువాదం . 
ఓ ర్యాతీ నన్ను సమృద్ధ ధనునిగా చెయ్యి. 
పుతపాతాది సంపద నాకు కల్పించు. 
ఇం|దాదుల కల్యాణ బుద్ధికి మేము 
పా్యతులం అగుదుముగాక | 
ఓ దర్వీ! (కొయ్య గరికె!) నీవు 


ఆడుతు అధర్వవేద సంపి అ 
హ*విస్స్పులతో నిండిన దానవై యష్టవ్య దేవతల వైపు వెళ్ళు. 
అభిమత ఫలాలను నింవుకొని మా దగ్గటికు తిరిగిరా | 
సర్వ యజ్ఞాలను హవిస్నుతో చక్కగా పాలిస్తూ, 
దేనతల నుంచి అన్నాన్ని, టలాన్ని మారె "కానిరా! 17a 

మంగతము ; 
|] i i 

ఆయవుణగ లల పతి రేకాషకే తవ । 

ట న 
సొన న ఆయుష్మశీం రక రాయస్పోషేణ సం సృజ॥ 6 


పదము * 


క 
ఆ; అయమ్‌ ।; అగన్‌ |; సమ్‌ ఒవత్చరః | పతిః । ఏక ఒఅప్టకే | 


ష్‌ స త కష స 
తవ | 
సా। నః! ఆయువ్మకిమ్‌ ! [పఒజామ్‌ | రాయః | పోషేణ | సమ్‌ 
స ల్‌ స్ఫుట DE | 
తష... ల్‌ 
శే శే వీకాష్ట్రకా! స్త సంవత్సరపతి వచ్చినాడు. 
నిప్పుని 'భర్తతో కూడి మారు పజను, ఆయుస్సును ఇచ్చి 
ధనంతో నుమ్ము, పరివుష్టులను చెయ్యి. 18 
మం|తము; 
i 
బుతూస్‌ యజ బుశతువప తీనార్రవా వానుత హాయనాన్‌ | 
క. అది _ | న్స జ్జ ఖై 
సమాః సంవత్సరాన్‌ మాసాన్‌ భూతస్య వతయే యజే॥ 8 ॥ 
పదము ; 


బుతూస్‌ | యజే | బుతు2.ఫ తీన్‌ | ఆర్రవాన్‌। ఉత। హాయనాన్‌ 


అ మకా 
om క ఆం జ 


కొంత అ సూ 10 345 


సమాః | సమ్‌ఒవత్సరాన్‌ | మాసాన్‌ | భూతస్య | పతయే | యజే 


19H 


అనువాదం : 
బుతువులను హవిస్సుతో |పీతులను చేస్తున్నాను. 
బుతు పతులను హవిస్సుతో |పీతులను చేస్తున్నాను. 
బుతు సంబంధాలైన కాల విశేషూలను 
సంవత్సరాలను, అహోరా తాలను, 
పక్షాలను, మాసాలను, హవిస్సుతో ఆనంద పరుస్తున్నాను. 
చరాచరాత్మక జగత్పతి అయిన కాల పురుషుని 
కూడా హవిస్సుతో (పేతుని చేస్తున్నాను. 19 
మంత్రము :; 
బుతు భ్యష్ట్వార చేభో క మాద్చ్యః సేంవత్సరేభ్యః 1 


_ధాకే వీడ్రానమృధ్‌ భూతస్య పతయే యజే ॥10॥ 


పదము; 

బుతుఒభ్యః 1 త్వా! ఆ ర్రవేభ్యః | మాత్‌ ఒభ్యః | సమ్‌ ఒవత్స 
రేభ్యః | 

ధ్యాతే | విఒధా(తే | సప | భూతస్య | పతయే! యజే 

ని [| క్ట క్ట 110 il 


అనువాదం 
వసంతాదుల (పత్యర్తమై ఓ ఏకాష్టకా హవిస్సు నర్చిస్తున్నాను* 
అలాగే బుతు సంబంధమైన అహో రా తాలకై 
నిన్ను యజణజనం చేస్తున్నాను. 


346 అధర్య వద ౧౦పొత్ర 
మాసాలకు సంవత్సరాలకు ఆధారమైన ధాతకు, విధాతకు 
భం అనే దేవతకు భూతవతికి 
హవిస్సు నిచ్చి (పాయం కల్పిస్తున్నాను, 1110 nan 


మం[తము ; 

ఇడయా జుహ్వాతో వయం దేవాన్‌ ఘృతపతా యజే। 
గ్భహా నలుభ్యతో వయం సం విశేమాప గోమీతః 1114 
పదము 1 


సగ జుహ్వతః | వయమ్‌ ని | ఘృతిఒవతా | యే! 


rn కు 


గృహాప్‌.+ ఆ అలుభ్యతః | క? సమ్‌ । విశేమ। ఉప। 
గోజమతః 1 11 ॥ 
అనువాదం | 
గోసంబంధమైన హవిస్సుతో నం మణ జానిత్లో 
హోమం చేస్తూ మేము దేవతలను పీతులను చేస్తున్నాము, 
అలాగే వారి అనుగహం వల్ల మేము సంపూర్ణులమై 
గోవులు నిండిన గృహాలలో “పవేశించి 
సుఖంగా ని నివసిస్తాము. 111 ॥ 


మం[తము; 


ఏకాష్టకా తపేసా తప్యమానా 


మ అ కన్ను 


జజాన గర్భం కుత మిన్ట0మ్‌ | 
స 


తేన దేవా. క్యబనహ్య. _శ్నకూన్‌ 


l [ 
నా దస్య్యూనా మభవ చృచీపతిః 112 ॥ 


!ీ జ్ఞ 


కాం 3అ 2నూ 10 3౩47 
పదము ; 


| | 
ఏకఒఅపష్టకా |! తపసా । తప్యమానా | 


- | 1 | 
జజాన | గర్భమ్‌ | మహిమానమ్‌ । ఇన్ట0ిమ్‌ | 


[| 
తేన । దేవా! వి। అసహన ! శతూన్‌ | 


అనిని చా వాణ శల (నాలు 


| 
హన్రా | దస్య్యూనామ్‌ | అభవత్‌ | శచీ ఒపతిః 1 121 


arm ల వ 


అనువాదం ; 
తపస్సు చేస్తూ ఏకాష్ట్రక్క తన గర్బం నుంచి 
మహిమో పేతుడైన ఇం|దుని_జనింప జేసినద 
అతనితో ఉపలక్షితులైన దేవతలు 
శ|తువులను అభిభవించినారు. 
ఆ శచీపతి దస్యు ఘాతకు డగుగాక'! 1 12 
మం[తము : 
y i i | 
ఇన్ష0 పుతే సోమవ్వుతే దుహితాసి [ప్రజాపతేః । 
( 
కామా నస్మాకం పూరయ (ప్రతి గృష్థాహ నో వావిః ॥ 18 ॥ 


పదము ; 


ఇన్దర్రఒవు (తే | సోమఒపుతే | వాతా | అసి+ప్రజా౭వకేః.. 


కామాన్‌ | అస్మాకమ్‌ ! పూరయ | (పఠీ। గృహ్హహి। నః। హవిః। 
| క్‌. కైక 


ఇతి ద్వితీియోఒనువాక ః 


3౩48 అధర్యవేద సంహిత 
అనువాదం . 
ఇం|ద జనని, సోమ జనని అయిన ఓ ఏకాష్ట్రకా | 
పజాపకకి నిప్పు కుమారెవు. 
మా కమి తార్దాలను హూరించు. 
అందుకై మా హవిస్సును స్వీకరించు. PET 


ఇది పదవ సూక్తం 


ఇది రండవ అనువాకం 


అనువాకం : లి 
సూకం.11 
దిధాంయంం సరూకం 


బుక [బిహ్మ భృగువు, ఆంగిరసుడు ॥ దేవత : ఇం[దుడు, అగ్ని, వాయువు, 
యత్మనాశనమ్‌, ఛందస్సు: 1-8 (తిష్టువ్‌, 4 శక్వరీగర్భా జగతీ, 5,8 
అనుష్టుప్‌, 7 ఉప్టి గ్బృహతీ గర్భా పథ్యాపంక్షి, 8 షట్పదా బృహతీ 
గర్భాజగలి 1 నుం[తములు; m8n 
వినియోగం; బాల్బగహరోగానికి, నిరంతర స్రీ సంగతివల్ల కలిగిన క్షయకు 
చేసి చికిత్సలో దీనికి వినియోగం, సర్వవ్యాధి నివృత్తి చికిత్సలో 
దీనికి వినియోగం. అంహోలింగ గణంలో చేరిన దీసూ కృం. 
అగణ వినియోగాదులన్నిటా దీనికి కూడ వినియోగం. 
[కతు మధ్యంలో జబ్బుపడిన యజమానికి చేసే చికిత్సలో కూడ 

దీనికి వినియోగం. 


మం[తము : 
ముజ్వామి త్వా హవిషా జీవనాయ 


| § 
కమజ్ఞాతయక్ష్మాదుత రాజయక్ష్మాత్‌ । 


కాం 3ెఅ ౩3సూ 11 349 
(గాహిర్డ గావా యద్యేత దేనం తస్యా 

ఇన్హారిగ్నీ [వ ముము క, మేనమ్‌ 111 
వదము ; 

ముజ్బామీ | త్వా! హవిషా | జీవీనాయ | 

కమ్‌ | అజ్జ్ఞాతఒ౬ యక్షాత్‌ |! ఉత | రాజ౭ యక్ష్మాత్‌ | 

గాహిః | పత. | యది ! ఏతక్‌ వనమ్‌ | తస్యాః | 


ఇద్దార్సిగ్ని ఇతి | [ప । ముముర్ర్తమ్‌ ! ఏనమ్‌ nln 


అనువాదం : 

చిరకాల జీవనార్థం అనిర్దిష్ట క్షయరోగం నుంచి 

నిన్ను హావిస్సుతో విముక్తుని చేస్తున్నాను. 

రాజయక్ష్మనుంచి నిన్ను విముక్తుని చేస్తున్నాను. 

పిశాచి ఈ బాలకుని ఆవహించినది. 

ఓ ఇం[దాగ్నులారా | 

దానినుండి వీనిని విడిపించ-డి. m1 ॥ 
మం[తము 

(| { 

యది క్షితాయుర్యది వా సరేతో 


యది మృతో కర న్లికం నిఒత ఏవ । 


కి 
తమా హరామి నిర్‌బుతేరువస్టా 


దస్పార్శ మేనం శత శారదాయ 1 సీ ॥ 


350 అధర్చవేద సంహిత 
పదము | 

క్‌ శ క 
యది । క్రితఒఆయుః | యది। వా! పరాఒఇతః । 


[( | 
యది । మృత సక్‌ అ అ న్రీకమ్‌ | నిఒళఇతః | ఏవ | 


తమ్‌! ఆ। హరామి। నిః2బుతేః | ఉవస్టాత్‌ | 


న తను వకూ 


అస్పార్శమ్‌ । ఏనమ్‌ । శతఒశారదాయ 1 దీ ॥ 


అనువాదం : 
ఇతని ఆయుస్సు తగ్గితే, ఇతను పరలోక గతుడైతే. 
యముని సమాపాసకి కొనిపోబడితే, 
ఆ మృత్యువు సమోిపం నుంచి తిరిగి 
వీనిని ఈ లోకానికి కొని వస్తున్నాను. 
నూరేళ్ళు (బతుకునట్టు చేస్తున్నాను. ॥ప్త॥ 


మంత్రము . 
సహ సాక్షేజ శతవీర్యేణ శతా 
యుషా హవిషా సోర్దమేనమ్‌ | 
ఇన్టో 9 యధై నం శరదో ప 
విశ్వస్య దురితస్య పారమ్‌ ian 
పదము | 
నహ స్రఒఅక్షేణ | శత ఒవీర్యేణ | శత ఒఆయుషా | 


వవ. జని ఇ 


హవిషా | అహార్షమ్‌ । ఏనమ్‌ । 


యము యై 


కారి తఅ3సూ 2.1 


(ల) 
౮] 
— 


ఇన్ట౦0 | యభా | ఏనమ్‌ | శరదః | నయాతి | ప్త | 


వజ గజాల 


విశ్వస్య | దుః౬ఇతస్య | పరర fd i 


అనువాదం . 
సహసౌాక్రుని చేయునది శతబలుని చేయునది, 
శతాయుష్కుని చేయునది అయిన హవిస్సుతో 
ఈ రోగ (గస్తుని మృత్యు సకాశం నుంచి కొని వస్తున్నాను. 
ఇం[దుడు వీనిని నూరెళ్ళదాకా సర్వ పాపములను 
దాటి తీరం చేరునట్టు చేయుగాక! Mer 


మం[త్రము వ 


| | 
శతం జివ శరదో వర్గమానః 
a న | 
శతం హెమన్హా స. వసన్హాన్‌ | 


ఆనా 


శతం త్ర త ఇన్హో9 Sy సవితా బృహస్పతిః 


శతాయుషా హవిషా హార్ష మేనమ్‌ 18 ॥ 


పదము: 


శతమ్‌ | జీవ | శరదః | వర్దమానః | 


వు. న్య స! 


శతక హేమనాన్‌ | శతమ్‌ | ఓంఇతి | ఎగా స్‌ | 


లి ఉమను. ఖత 


శతవ | అ | ఇన్దరిః | క, య | బృహస్పతిః | 


ము | హవిషా అ! అ హార్షమ్‌ | ఏనమ్‌ 1414 


లై 
మతాం 


352 అధర్యవేద సంహిత 
అనువాదం : 

ఓ రోగ విముక్తుడా ! 

వర్గమానుడవై శతశరత్తులు జీవించు. 

శతహేమంతాలు శత వసంతాలు జీవించు. 

ఇందుడు, అగ్ని, సవిత, బృహస్పతి నికు 

శతాయుస్సు నిత్తురు గాంక్ర | 

శతాయుస్సు నిచ్చే హవిస్సుతో మృత్యు సకాశం నుంచి 

పనిని తిరిగి కొని వస్తున్నాను. 1 శ్మీ | 
మం|తము : 

i 
ప వీశతం [పాణాపానావనడ్వాహావివ [వజమ్‌ | 
= _ 

ప్యే!స్యే యన్తు మృత్యవో యానాహు రితరా నృతమ్‌ ॥$ ॥ 


పదము ; 


[ప 1 విశతమ్‌ ! (పాణాపానౌ | అనడ్వాహౌ ఒఇవ | [వజమ్‌ | 


వి; అన్యే | యన్తు | మృత్యవః । యాన్‌ ! ఆహుః | ఇతరాన్‌ | 
క | శతమ్‌ | 19 ॥ 


ఆఅసువాదం ; 
1పాణాపానములారా |! 
మోరు వీనిలో తిరిగి |పవేశించండి. 
బండి గిత్తలు గోష్టానికి తిరిగి వచ్చునట్టు మారు తిరిగి రండి, 
క్షయేతర మృత్యుకారకాలైన 
రోగాలు వీని నుంచి వెళ్ళిపోవుగాక ! 
అ అపమృత్యువులు శత సంఖ్యాకాలని అభిజ్జులు చెపారు. ॥5 ॥ 


కాం. ౫౩అ.౮ఆనసూ 1 353 


మంత్రము : 


} 
ఇహైవ సం [పాణాపానౌ మాప గాతమితో యువమ్‌ | 
i | f - (| - - 
శరీర మస్యాజ్లాని జరసీ వహతం పునః 860 ॥ 


పదము. 


ఇహ । ఏవ । _న్లమ్‌ | పాణాపానొ । అప । గాతమ్‌ | ఇతః | 


అనా నాశ జ me ఇరా అరు 


యువమ్‌ | 
{ i క - 

శరీరమ్‌ |! అస్య | అజ్లాని | జరసే। వహతమ్‌ । పునః n6n 
అనువాదం, 

ఓ |పాణాపానములారా |! 

ఈ శరీరంలోనే ఉండండి, 

ఈ శరీరంలో నుంచి శీఘంగా వెళ్ళి పోకండి, 

వీని అంగాలను వృద్దాప్యం దాకా నిలుచునట్లు చేయండి. 


fbn 
మంత్రము : 
జరాయె త్వా పరీ దదామి 
తజ ౬. = 
జరాయె ని ధువామి త్వా। 
| ( (| 1 
జరా త్వా భ[దా నేష్ట వ్య 1న్యే యన్తు 
మృత్య వో యానాహు రితరాన్‌ ఛతమ్‌ 174 


అథర్వ, 23 


354 అధర్యవేద సంహిత 
పదము: 


J ॥ 
జరాయె । త్వా! పరి ॥ దదామి। 
శతు య EUS 


అ ఆతా లొ 


/ 
జరాయై। ని। ధువామి। త్వా। 
అ య గా తతా 


జరా।త్వా। భదా। నేష్ట। వి। అన్యే | యన్లు। 
మృత వః | యాన్‌ | ఆహుః । ఇతరాన్‌ | శతమ్‌ 17a 


అనువాదం ? 
ఓ వ్యాధివిముక్తుడా! నిన్ను రక్షణార్గమై 
వృద్ధాప్యానికి అధినం చేస్తున్నాను. 
అలాగే నీవు ముసలి వాడ వయ్యే వణకు 
రోగాల నుంచి రక్షిస్తున్నాను. 
ఆ జర నిన్ను శుభముల వెపు కొనిపోవుగాక ! 
క్షయేతర మృత్యుకారకాలైన 
రోగాలు వీని నుంచి వెళ్ళిపోవుగాక | 
ఆ అపమృత్యువులు శత సంఖ్యాకాలని అభిజ్ఞులు చెప్తారు 1 Ti 


మంత్రము ; 

అభి త్వా జరిమాహీత గాముక్షణ మివ రజ్జ్వా | 

యస్త్వా మృత్యు రభ్యిధీ.త్ర జాయమానం సుపాశయా | 

తం తే సత్యస్య హస్తాధ్యా ముదముఖ్బద్‌ బృహస్పతిః 15141 
పదము ; | | | | 


అభీ । త్వా। జరిమా। అహిత | గామ్‌। ఉక్షణమ్‌ ౬ ఇవ | రజ్జో! 


0 wi = శమ హు న్‌ు 


కొం. ౩ అ ర3నూ 12 355 
| 
యః | త్వా! మృత్యుః | అభి ఒఅధతత్త | జాయమానమ్‌ । సు 
- న్‌ గ్‌ గొ 
=r | 


తమ్‌ | స సత్యస్య । హస్తాభ్యామ్‌ | ఉత్‌ । అముళ్బ్బ్చత్‌ । 


బృహస్పతిః 185141 


అనువాదం . 
వృద్ధాప్యం నిన్ను బద్దుని చేయుగాక! 
ఎద్దును పగ్గం నలె మృత్యువు సీకు కలుగ గానే 
శుభ పాశంతో బంధితుని చేసినది, 
ఆ మృత్యుపాశాన్ని అవనాళి అయిన బ్రహ్మ 
హస్తాల నుంచి బృహస్పతి విడిపించు గాక! 1 ర ॥ 


ఇది పద కొండవ సూక్తం, 
సూక ౦-12 
బవానాత్‌న 
గృహ నిర్మాణ సరా క్ర 0 


బుషి? [బహ్మ ॥ దేవత, శాలా, వాస్రోప్పతి ॥ ఛందస్సు: 1,4,5 [(తిమ్షప్‌, 2 
విరాడ్‌ జగతి, 8 బృహతీ, $6 శక్వరీగర్భా జగతీ, 7 ఆర్ష ్యనుష్టుప్‌, 8 
భురిక్‌, 9 అనుష్టుప్‌ ॥ మంత్రములు; ni 


వినియోగం :. ఈ సూక్తం వాస్తోష్పత్య గణంలోనిది. నవశాలా వాసు స్తు సంస్కా_ 
రార్థ మై చేసే సే కర్మలోను, చతుర్గణి మహాళాంతిలోను అన్నిటా 
దిసీకీ వినియోగం, 


మం[తము. 

| 
ఇహెవ [(ధువాం ని మీనోమి శాలాం 
హ్‌ అతు షష 


క్షేమ తిష్టాతి ఘృత ముక్షమాణా | 


356 అ థర్వవేద సంహిత 


శ 
తాం త్వా శాలే సర్వ వీరాః సువీరా 


యూ. 


అరిష్టవీరా ఉప సం చరేమ nln 


EN 


పదము; 


షమ (ధువామ్‌ | ని! మినోమి ! శాలామ్‌ | 


తా న. అటు 


క్లేమే!. తిష్టాతి | ముస్టితమ్‌! ఉక్షమాణా | 


తామ్‌ | త్వా। శాలే | సర్వఒవీరాః | సుఒవీరాః | 


i ( 
అరిష్టఒవీరాః | ఉప | సమ్‌ | చరేమ nia 


వను అటక. అబు 


అనువాదం : 
ఈ [(పదేశంలో సుస్థిర గృహాన్ని నిర్మిస్తున్నాను. 
ఆ శాల, ఘృత సేచనం చేస్తూ క్షేమంగా ఉండుగాక ! 
ఓ శాలా! అనేక శూర సంతానంతో, 
సుగుణ సంపన్న సంతానంతో అరిష్టరహితులై న 
పుతాదులతో మే మిక్కడ సంచరింతుముగాక ! nt 


మంగతము ; 
ఇహైవ [నా [వతితిష్ట శాలే 
ఖ్వీవకి గోమతీ సూనృతావ శ్రీ । 
| ( 
ఊర్జస్వతీ ఘృతవతీ ప వయస 


త్యుచృ9యస్వ మహతే నొభగాయ 12 ॥ 


కాం. 3అ ౩నూ. 12 357 
పదము ; 


ఇహ । ఏవ। (ధువా | (పతి । తిష్టశాలే | 


జు 


అశ్వీఒవకి | గోఒనుతీ । సూనృతాఒవతీ | 
ఊర్జీస్వతీ | ఘృత ఒవతీ | పయస్వతీ | 
ఉత్‌ | [శయస్వ । మహతే | సొభగాయ ణప ॥ 


అనువాదం : 
ఇక్కడే ఓ శాలా! సుస్థిరంగా ఉండు. 
జునేక గోరాజి సంపూర్ణ మై సూనృతవతివై, 
ఊర్జస్వతివై, పయన్వతీవై మహాసౌభాగ్యంతో సంవర్ణ్థిల్లు ప్త ॥ 


మం[తము; 
ధరుణ్యఒసి శాలే బృహచ్భన్దాః వూతీధాన్యా | 


| 
ఆ త్వా వత్సో గమేదా కుమార 


అ 


ra | 
ఆ ధేనవః సాయమా స్పన్దమానాః nan 
పదము ; 


ధరుణీ । అసి ! శాలే। బృహత్‌ ఒఛద్దాః | పూతిఒధాన్యా | 


"క సో వ్‌ ల! శ 


క స ren 


ఆఅ | ధేనవః । సాయమ్‌। ఆఒస్పన్దమానాః nan 


ఆనువాదం . 
ఓ శాలా! నీవు (పశస్త స్తంభ పరివృతవు. 
(పశస్త సమాచ్చాదనం కలదానవు. 


368 అధర్యవేద సంహిత 


అక్షయ థాన్య _పపూర్ణ వైన నిన్ను 

మా సంతానం చేరుగాక ! పు[త పౌతాదులతో 

నీవు వజలుదువు గాక! ధేనుపలు సాయంకాలం 

శీర ధారలతో నిన్ను తిరిగి చేరుకొనుగాక | క్రి ॥ 


మం[తము ; 

ఇమాం శాలాం సవితా వాయు రిన్టో0 

బృహస్పతి ర్ని మీనోతు ప్రజానన్‌ | 

ఉక్షన్తూ ద్నా మరుతో ఘృతేన భగో 

నో కా నికృషిం కీనోతు n4n 
వరము; 


ఇమామ్‌ | శాలామ్‌ 1 సవితా । వాయుః । ఇన్దర్రః | 


బృహస్పతిః | ని। మినోతు । [పజఒజానన్‌ | 


క 


నల సక 


( 
ఉక్షన్లు । ఉద్నా | మరుతః | ఘృతేన | భగః | 


నః । రాజా! ని। కృషిమ్‌ । తనోతు । 11 44 


న అ వధు ఉనా 


అనువాదం : 
సవిత, వాయువు, ఇం|దుడు, బృహస్పతి 
శాలా నిర్మాణజ్జులైన వీ రందరూ ఈ ఇంటిని నిర్మింతురు గాక ! 
మరుత్తులు ఘృతంతో, ఉదకంతో 
ఈ గృహభూమిని తడుపుదురుగాక ! 
మాకు రాజైన భగుడు శాలా భూమిని 
చక్కగా చదును చేయుగాక! 14 ॥ 


కాం. 3౩ అ. 3౩ సూ. 12 359 
మంగతము | 

మానేస్య పత్ని శరణా స్యోనా 

దేవీ దేవేభి ర్నిమీతాస్య గే 

త్ఫణం వసానా సుమనా అస_స్ట్య 

మథాస్మభ్యం సహవీరం జరం దాః non 
క | 

మానస్య | పత్ని I శంకా మనా! 


షై దేవేభీః నిఒమీతా। అసి । అ।గే 


అవ్వు ఇత 


తృచీమ్‌ | వసానా । సుఓమనాః ! అసః | త్వమ్‌ | 


అథ | అస్మభ్యమ్‌ । సహ౭వీరమ్‌ రయిమ్‌ | దా దాః 19 ॥ 


అనువాదం । 
మాననీయ వాస్తు పురుష పత్ని వైన ఓ శాలా! 
నీవు ఆశ్రయమవె, సుఖకరివై, ద్యోతమానవై 
సృష్ట్యాదిలో దేవ నిర్మితవు. 
ఆ నీవు తృణ సమాచ్చాదనంతో శోభన మనస్కవు కమ్ము. 
నీలో నివసిస్తున్న మాకు వీర సంతతినీ, ధనాన్నీ ఇమ్ము ॥$॥ 


మంతమను , 
బుతేన స్థూణామధి రోహ వంశో[గో 


విరాజ న్నప వృజ్‌క్ష్వ శ|తూన్‌ | 


360 అధర్యవేద సంహిత 


శి 
మా తే రష న్నుపసత్తారో గృహాణాం 


శాలే శతం జీవేమ శరదః సర్వవీరాః n6n 


a] 
న్‌ా 


నదము ।; 


బుతేన | స్థూణామ్‌ | త్రి | రోవా। వంశ | ఉ(గః | 


a కనతో ల 


విఒరాఫీస్‌ | అప | వృజ్‌క్ష్వ | శతూన్‌ | 


మూ। తే! రిషన్‌ | ఉప సత్తారీః | గృహాణామ్‌ | 


_ తల్లా ము 


శాలే | శతమ్‌ । జీవేమ । శరదః । సర్వ౭. వీరాః n6n 


అనువాదం | 

అబాధ్యమైన రూపంతో ఓ * శతపర్వా ! 

శాలా మధ్యస్తంభాన్ని అధిరోహీంచు. 

ఉగుడవై, దీష్యమానుడ వై, 

మా నివాసం నుంచి శతువులను తరిమి వెయ్యి, 

ఓ శాలా! నీ ఉపసదనాలలో నివసించే 

మేము అర్హులము కా కుందుముగాక ! 

నీలో నివసించే మేము సర్వ వ్యుత 

పాతాది సమేతులమై నూరెళ్ళు జీవింతుము గాక! ॥16॥ 
ర 


ఏమాం కుమార న్తదుణ ఆ వత్సో జగేతా సహ | 


ఏమాం దం సుతః కుమ్మ ఆ దధ్నః కలై రగుః 87% 





* "వెదురు, 


కాం. 3౩ అ. ౩ సూ. 12 361 
పదము ; 


ఆ | ఇమామ్‌ | కుమారః । తరుణః | ఆ | కక్‌! జగతా | సహ। 


ea నతని ఆ 


ఆ। ఇమామ్‌! పరిఒ|సుతః | కుమృః । ఆ | దధ్నః। కలీ ౪ 


అగుః 117i 


అనువాదం : 

ఈ శాలకు తగుణుడైన కుమారుడు వచ్చుగాక ! 

గోవులతో పొటు దూడలు వచ్చు గాక! 

అలాగే మధు పూర్ణాలైన కుంభములు వచ్చుగోక ! 

దధి పూర్ణ్యాలెన కలశాలు వచ్చుగాక! 17 ॥ 
మం[తము : 


శ # 
పూర్ణం నారి [ప భర సక మెతం 


కలన ర్య ధారా మమృతేన సంభృతామ్‌ । 


| 
ఇమాం పాతూ నమృశేనా సమ జ్లీష్టా 


అజా © 
పూర్త మభి రక్షాత్యేనామ్‌ n8n 


తపో 


పదము ; 

పూరమ్‌ | నారి; | ప। భర । కుమృమ్‌ | ఏతమ్‌ | 

ఖా లి న వ్యా. ఆ కమమ చా 
ఘృతన్య | ధారామ్‌ | అమృతేన | సమ్‌ ఒభృతామ్‌ | 


ఇమామ్‌ | పాత్యాన్‌ | అమృతేన । సమ్‌ | అజ్లీ। 
-ధ 


ఇష్టాపూ రమ్‌ | అభి | రక్షాతి | ఏనామ్‌ 181 


క క 


362 అధర్వవేద సంహిత 
అనువాదం ; 

ఉదక పూర్ణమైన దః కుంభాన్ని 

ఓ నారీ! ఇంటిలోనికి కొనిపో, 

ఇది సుధామయమైన ఉదక౧తో నిండినది. 

మధు మృతాది ధారలతో నిండిన ఈ కలశం 

సుధారూప జలంతో సమృద్ధ మగునట్లు చెయ్యి. 

ఈ శాలను ఇక్కడ చేసే శాత, స్మార్తకర్మ అభిరక్షించుగాక ! 


1 వై i 
మంత్రము ? 
| || | 
ఇమా ఆపః [ప భరామ్యయక్షా యక్ష్మనాశనీః | 
} క శ 
గృహానుప (ప కీదా మ్యమృతేన సహాగ్నినా 19 ॥ 


పదము: 


ఇమాః | ఆపః | [ప |! భరామి। అయక్షాః | యక్ష్మ2ఒనాశనీః | 


| ॥ ] 
గృహాన్‌ | ఉప। (ప! వీదామి | అమృతేన । సహ । అగ్నినా 


అజా వబ Ge 


1 90॥ 
అనువాదం: 
ఈ కలశం లోని జలం ఇంటికి కొనిపోతున్నాను. 
ఇది యక్ష్మరహిత మైనది. యక్ష్మ నాశక మైనది. 
ఈ ఇంటిలో మేము కూడ అవినాళి 
అయిన అగ్నితో మాతు (పవేశిస్తున్నాము, "9 


ఇది పన్నెండవ సూకం 


సూకం_13 
నది పవాహ సూకం 


బుషి ; భృగువు ॥ దేవత: సిస్టువు, ఆపస్సు; వరుణుడు ॥ ఛందస్సు: 1 నిచ్చ 
దనుష్టుప్‌, 24,7 అనుషుప్‌, గ విరాడ్‌ జగతీ, 6 నిచ్చదనుష్తుప్‌ ॥ 

CF] ఠి 
మం[తములు : nT 


వినియోగం : తనకు అవసరమైన చోటికి [ప్రవాహాన్ని తీసుకువెళ్ళే కర్మకాండ 
లోను [గామనగరాదులకు వరదభయం కలిగే టప్పుడు చేసే కర్మ 
లోను, నదిని మళ్ళించుటలోను, ఉళాపన విఘ్నశమన కర్మలోను 
దీనికి వినియోగం. 


మం[తము 
[ 

యదదః సం్యపయతీరహావనీదతా హతే | 

ష్ట్ర ష 
తస్మాదా నదో్యోశ నామ స 

షే జ లి 

| 

తా వో నామాని సిన్ధవః nin 
పదము, 
యత్‌ |! అదః । సమ్‌ ఒ[పయతీః | అహా | అనేదత | హతే। 

| క ఇ. క్ష్‌ 
తస్మాత్‌ ! ఆ ! నద్యఒః | నామ | స్థ! 


| 
తా। వః। నామాని | సిన్ధవః nin 


అనువాదం. 
ఈ మేఘం తాడిత మైనప్పుడు, 
ఓ జలదేవతలారా | (ప్రవహిస్తూ శబ్రిస్తాగు, 
అందువల నే మోకు నదులను పేరు కలిగినది. 
డ్స్‌ కములు! మో పేర్తన్న ఇలాగే అన్వర్థ మైనవి, 1111 


364 అధర్వవేద సంహిత 
మంగతము స్ట 


యత్‌ (పేషీతా వరుజేనాచ్భీభం సమవల్లత | 

తదొప్పోదిన్లోరి వో యతీ స్టస్మాదాపో అను ష్టన ॥2॥ 
పదము ; 

యత్‌ | [పఓఒళీషితాః | వరుజేన । ఆక్‌ । శీభమ్‌ I సమ్‌ ఒఅవల్లత। 
తత్‌ | ఆహ్వాత్‌ | ఇన్ద9ః | వః । యతిః | తస్మాత్‌ | ఆవః। అను। 


స్థన 11వ ॥ 


we జ 


అనువాదం ? 
వరుణ |పెరితులై, మిరు వేగంగా 
బృందన్భ త్యం చేస్తూన్న ట్లు (పవపొస్తున్నారు. 
అటా వెళ్ళే మిమ్ములను 
ఇం|దుడు స్వాయత్ర ౦% చేసుకున్నాడు. 
అప్పటి నుంచి మోకు “అహ” (నీరు అనుపేరు వచ్చినది. 
12 ॥ 
మం[తము; 
/ U 
అపకానుం స్యన్దమానా అవీవరత వోహి కమ్‌ | 


చను. స్య re కవల 


ఇన్టోర్సి నః శక్రీభి క్టేవీ ్రస్మాద్‌ వార్నామ వో హితమ్‌ 1 శ ॥ 


పదము : 


am వ _- 


అప౭కామమ్‌ | స్యన్దమానాః | అవీవరత | వః। హి।; కమ్‌ । 


క A ct) cL im TR 


జః అప్నోోత్‌ 


కొం. ౩ అ 3సూ. 13 365 


| 
ఇన్దర్రః | వః । శక్తిఒభి | దేవీః | తస్మాత్‌ ! వాః। నామే | వః। 
హితమ్‌ ॥8 ॥ 


అనువాదం : 

నిమ్మామంగా ఎల్ల ప్పుడూ పవహీంబే 

మిమ్ములను ఇం|దుడు స్వశకి తో 

స్వాధీనం చేసికొనుటకై అభిలషించినాడు. 

ఓ దేవతలారా! అందువల్ల మోకు “వార్‌ ౫” 

( వరింపబడునది ) అను పేరు (పసిద్ధమై నది. Pe 
మం|తము ( 


ఏకో వో దేవోప్యేతిష్టత్‌ న్యద్దీమానా యధావశమ్‌ । 


ఉదా నిషు ర్మహిరితి తస్మో దుదక ముచ్యతే 141 

పదము; 

ఏకః | వః । దేవః | అవీ | అతిష్టత్‌ | స్యన్దమానాః | యథా 
ష్‌ 1 ఇవశమ్‌ | 


Can! 


ఉత్‌ | అనిషుః | మహీ? । ఇతీ | తస్మాత్‌ | ఉదఠమ్‌ | ఉచ్యతే॥4॥ 


అన శక్యా ఇ mm యూ 


అనువాదం: 

అసహాయ శూరుడు ఇందుడు తన ఇచ్చ వచ్చినట్టు 

అటూ ఇటూ (పవహిస్తున్న మాపై అధిష్టూత అయినాడు. 

అందువల మారు మహత్త్వ పూర అ 
ag) ద భి 

ఉచ్చ్వ్వసిత వతు లె నారు. 

అందువల మోకు *ఉదకం అనుపేరు కలిగినది. 14 
C౧ 


a ( ఉదననాత్‌ ఉదకం ) 


366 అధర్వవేద సంహిత 
మంత్రము న 


ఆపో భ(దా ఘృత మిదాప అస 
మ ఈ 

న్నగ్నషోమౌ కతా ఇత్‌ తాః | 

us రసో మధువృచా మరంగమ 


ఆ మా పాజేన సహ వర్చసా గమేక్‌ 15% 
పదము 1 


అపః | కనా! ఘృతమ్‌ | ఇత్‌ | ఆపః । ఆసన్‌ । 


అలి 


అగ్నిషోమౌ । బి|భతి । ఆపః ! ఇత్‌ | తాః। 


pm - శవా 


ప్రీ వః | రసః | మధుఒపృచామ్‌ | అరమ్‌ ఒజగమః । 


1 ] ల్‌ 
ఆ| మా। [పాణేన। సహ | వర్చసా । గమేత్‌ 15 ॥ 
అనువాదం 
జలం తృ ణాది సిప్పాదకమై ఘృతమైనద్‌ 
జలమె అగ్నిసోములను ధరించినది. 
మధురస సమ్మిశ్రితమైన వీటికి 
ఉద్భూతరసం అక్షయ మై, (పాణభరితమై, 
వర్చస్సంయుతమై నాకు లభించుగాక |! ni 
మంత్రము. 
| 
ఆదిత్‌ పశ్యామ్యుత వో శృణోమ్యా మా 


ఘోషా గచ్చతి వాజ్‌ మాసామ్‌ | 


కాం. ౩ అ. ౩ నూ, 193 367 
మనే భేజానో అమ్నతేస్వ తరి 
తీ i | లెలోొత్ర హౌ 
t | | 
హిరణ్యవర్ణా అతృపం యదా వః 1 64 
పదము , 


కత 16.5 దళాలు ఆత. ఫాల మ! అనూ! 


లు... క wre తనా అవ కోల 


ఘోషః | గచ్భతి | వాక్‌ | మా! ఆసామ్‌ | 


ఉట బ్బ అనన్ను మసాల... శరన 


మన్యే | భేజానః | అమృతస్య | తరి | 
{ 
హిరణ్య ఒవర్హాః । అతృపమ్‌ [| యదా । వః 1014 


అనువాదం ।; 
అవల నేను చూస్తున్నాను; వింటున్నాను. 
శబ్దం నన్ను చేరుతున్నది. 
వాగిం[దియం ఈ జల రసాగమనంతో నా వద్దకు వస్తున్నది 
ఇందుతో నేను అమృళభుక్కువై నట్టు భావిస్తున్నాను. 
ఓ హిరణ్య వర్ణాలెన అపోదేవతలారా | 
మొ సంసేవనీరితో నేను సంతృపుడ నవుతున్నాను. ॥16॥ 


మంత్రము . 
ఇదం వ ఆపో హృదయ మయం స్‌ బుతావరీః ॥ 


ఇ హేట్ట మేత శక్వరిర్య|తేదం 'వేశయామి వః 17 ॥ 


వదనము ; ల 


ఇదమ్‌ | వః | ఆపః | హృదయమ్‌ | అయమ్‌ | వత్సః | బుత 


వాస్తు, ఆని 


2ఒవరీ?ః |! 


౨68 అధర్వవేద సంహిత 


ఇహ । ఇజమ్‌ | ఆ। ఇత | శక్వరిః | యత | ఇదమ్‌ | వేశ 


ర we జము 


యామి | వః 7a 


అనువాదం ; 
ఓ ఆపోదేవతలారా! మీశై అర్పిస్తున్న 
హృదయ స్థానీయ హిరణ్యం వైపురండి, 
సత్యోపేతాలైన ఓ జలములారా | 
ఈ గుంటలో పడవేసిన మండూకం మోకు వత్సప్రాయ మైనది, 
గోవుల వలె మో రావేవు పరువెత్తండి. 
శక్రిమంతాలైన మిరు ఈ గుంటలో ఈ విధంగా 
( కప్ప మోద వేసిన నాచు బాగా (పొకునక్తుగా ) 
స్థిర పవాహోలు కండి. 
నే నిప్పుడు మిమ్ముల నీ ఖాతంలో |పవేశ "పెడుతున్నాను. ॥7॥ 


ఇది పదమూడవ సూక్తం 


సూకం౦ం- 14 
PN 2.) 
బుషి; [బ్రహ్మ ॥ దేవత: గో మడు, మం[తములలో పేర్కొన్న అర్యాముడు 
మొదలగు దేవతలు ॥ ఛందస్సు: 1.5 అనువుప్‌ ; 8 ఆర్తీ (తిన్లువ్‌ ॥ 
టె ష(_ ద 
మం[తములు : n6n 
వినియోగం :_ గో పుష్టికాముడు చేసే కర్మలో దీనికి వినియోగం, 
మం|తము : 
| 
సంవో గోష్టైన 


శా 


మ సం ర ల్యూ సం సుభూత్యా | 


. 


*అహర్జాతస్య యన్నామ తేనావః సం స్పజామసి 114 


ః అహర్జాత౦ = రోజు రోజూ పు తపౌ[ తాదిరూపంతో వర్థిల్లునది. ) 


కాం. ౩ అ. 3౩సూ. 14 369 


సమ్‌ | వః । గోఒస్టేన | సు౬సదా | సమ్‌ | రయా్యా।॥ సమ్‌ । 
సుఒభూత్యా | 
అహఃఒజాతస్య । యత్‌ । నామ | తేనే | a సమ్‌ | సృజామసి 


గ్‌ 14 
అనువాదం : 
ఓ గోవులారా! మిమ్ములను సుఖనివాసమైన 
గోశాలలో నిలుపుతున్నాము. 
ఆహారాది రూపమైన ధనంతో ఈ శాలను నింపుతున్నాము. 
సమృద్ధితో దినిని సంపూర్ణం చేస్తున్నాము. 


దిన దిన (స్రవర్ధమానంగా మిమ్ములను 
సంయో గింప “జేస్తున్నా. 11 ॥ 


మం[తము ; 
సం బీః సృజత్వర్యమా సం వూషా సం బృవాస్పతిః । 
(1 మ నై ॥ 
సమిన్దో0 యో ధనంజయో కతు పుష్యత యద్‌ వసు 
కద్‌ ॥ 
వదము ; 


సమ్‌ । స సృజతు |! అర్యమా | సమ్‌ | పూషా | సమ్‌ ! బృహ 
స్పతిః | 
సమ్‌ | ఇన్దర్రః | యః | దనుక కరక | క్షమం | వుష్యత | 


బావతో 


యక్‌ | వసు 12 ॥ 
అథర్వ. 24 


370 అథర్వవేద సంహిత 
అనువాదం | 
క్రీ గోవులారా | అర్యముడు మిమ్ములను సృష్టించుగాక ! 
పూష సృష్టించుగాక | బృహస్పతి సృష్టించుగాక | 
ధనంజయుడైన ఇందుడు మిమ్ములను సృజించుగాక ! 
ఇలా వృద్ధిపొందిన మిరు క్షీరఘృతాదికమైన 
ధనాన్ని నాకు కల్పించి పోషింతురు గాక | nan 


మంగతము : 

సంజగ్మానా అబీభ్యుషీరాస్మిన్‌ గోష్టి కరీషిజీః 1 

బి[భతీః సోమ్యం మధ్వనమీవా ఉపేత్‌న 13 ॥ 
పదము : 


సమ్‌ ఒజగ్మానాః | అ బీభ్యుషీః | అస్మిన్‌ | గోఒస్టే | కరీషిణీః | 


బి భతీః | సోమ్యమ్‌ | మధు ! అనమీవాః | ఉప2వీతన 134 


ఇమా వ! వమ అబా జనా 


అనువాదం: 
నా గోష్టంలో దిన దినాభివృద్ధి చెందుతున్న గోవులు 
చోరవ్యాఘాది భయహీనాలై, చిరకాలజీవనం కలవై) 
రోగహీనాలై, సోమ మయాలై, 
మధు రస ధారిణులై పెద్ద వాదుగులతో ఉండుగాక! ॥§్ర ॥ 


మంగతము ; 
క 4 | 
ఇహైవ ,.గావ | ఫతనేహో శకేవ పుష్యత । 


J | ॥ 
ఇహైవోత (ప. జాయధ్వం మయి సంజ్ఞానమస్తు వః ॥4 ॥ 


కాం. 3 అ 3౩సూ 14 371 
పదము : 


ఇహ । ఏవ । గావః । ఆ। ఇతన। ఇహోఇతి | శకొ౬.ఇవ | పుష్యత 


అ శు Cn _—_ = ద “ఇలా srr Pan mu 


ఇహ । ఏవ | ఉత FEY జాయధ్యమ్‌ । | మయు। నమ్‌ఒజ్ఞానమ్‌। 


జ mw న అన్యా 


అస్తు! వః 1 44 


అనువాదం : 
మరు నా గోష్టంలోని కే రండి. 
ఇక్కడే మక్షికాలవలె అసంఖ్యాకాలుగా వృద్ధికండి. 
అదీగాక ఈ గోష్టంలోనే సంతానవతులు కండి. 
నాపై మోకు సం పీతి కలుగుగాక | 14 


మంతము ; 

శివో పో గోక్టో భవతు శారిశాకేవ పుష్యత | 

లె - | న | 

ఇహైవాత (ప జాయధ్వం మయా వః సం సృీజామసి॥5॥ 
పదము ; 


శివః | వః। గోఒస్థః ! భవతు । శారిశాకౌ౭.ఇవ । పుష్యత | 


వ కము, జనా ఎయు అ వవ కోలు అన్న 


ఇహ ఏవ! ఉత । వ్ర! కాయద్వమ్‌ ! మయా । వః। సమ్‌ | 


= చను అ! 


సృజామసి 151 


అనువాదం : 
మా గోష్టం సుఖకర మగుగాక |! 
మోరు *శారిశాకాల వలె సమృద్ది చెందండి, 
అదీగాక ఈ గోష్టంలోనే సంతానవతులు కండి. 
నేను మిమ్ములను వృద్ధిపొండిస్తున్నాను, 15 ॥ 


* (క్షణంలో వేలకొలదిగా పెరిగి పోయే పాణి విశేషాలు) 


372 అథర్వవేద సంహిత 
మం[తము; 
| | 
మయా గావో గోపతినా సచధ్వ- 
] ] 
మయం వో గోష్ట ఇహ పోషయిష్టుః | 


రాయస్పోషేణ బహులా భవీ నీ 


ర్ట్‌వా జీవ!స్తీ రుప వః సదేమ 10% 
పదము ; 


( 
మయా । గావః । గోజపతినా | సచధ్యమ్‌ | 


అయమ్‌ | వః । గో ఒస్థః | ఇహ । పోషయిష్టుః | 


| 
రాయః | పోషిేణ ! బహులాః | భవ వ్లీః | 


= ఇమ ఈమ 


జీవాః | జీవ స్టీక | ఉప। వః । నదీమ i6n 


జక అ wm mm అనన 


అనువాదం, 


గోవులారా ! గోపతితో కలిసి నివసించండి. 

ఇక్కడ ఈ గోష్టం మోకు పోషక మగుగాక |! 

ధన సమృద్ధితో అసంఖ్యాకాలై చిరం జీవులైన 

మి*రు మాకు లభింతురు గాక! 10 ॥ 


ఇది పదు నాల్హవ సూక్తం 
సూ_క్రం_1ర5 
వాణిజ్య లాభార్ధం.... 


బుషి; అథర్వుడు (పణ్యకాముడు) ॥ దేవత; 1 ఇం(దుడుం 2 సగ్ధానుడు, 8 
అగ్ని, 4 [వవణుడు, వి|కయుడు, 5 దేవులు, అగ్ని, 8 దేవులు, 


కొం. 3 అ. 3 నూ. 15 373 


ఇం|దుడు, ప్రజాపతి, సవితా, సోముడు, అగ్నీ 7 వైశ్వానరుడు, 8 
జాత వేదులు ॥ ఛందస్సు: 1 భురిక్‌ తిష్తువ్‌, 2,8,8 తిష్టు్స్‌ 4 షట్‌ పదా 
బృహతీగర్భా విరా డత్యష్టిః; 5 విరాడ్‌ జగతీ, 7 అనుష్టుప్‌, 8 నిచ్చత్‌ 
(తిష్టుప్‌ ॥ మం|తములు 181 


వినియోగం ;. వాణిజ్య లాభార్థ మై చస కర్శలోను, పణ్యకాముడు ఇంద్రుని 
గూర్చి చేసే హోమంలోను దీవికి వినియోగం. 


మం[తము ; 
ఇస్టి్యమవాం వణిజం చోదయామి 


సన ఏకు పుర ఏతా నీ అస్తు | 
(1 
నుదన్న రాతిం పరిపనినం మృగం 
జ జల నా 
శ 
స ఈశానో ధనదా అస్తు మహ్యమ్‌ nin 


నావా 


వదము ; 


ఇన్ట0మ్‌ |! అహమ్‌। వజిజమ్‌ । చోదయామి । 


me బవాలు 
- 


సః। న8। ఆ। ఏతు। పురః2వఏతా | నః। అస్తు! 


ee నన ల! అల కా am a ఆలు వు 


నుదన్‌ | అరా౭మ్‌ | పరిఒపన్ధినమ్‌ | మృగమ్‌ | 


సః । ఈశానః | ధనజఒదా?ః | అస్తు | మహ్యమ్‌ nla 


ఇన... a 


అనువాదం . 
నేను వాణిజ్య కర్త్వయైన ఇం|దుని ఉద్బోధిస్తున్నాను. 
ఆయన మా వద్దకు వచ్చుగాక |! 
మాకు పురోగామి అగుగాక! 
శ|తువులను, మార్గ నిరోధకులను, 


(కూర మృగాదులను, చంపి ఈశ్వరుడైన 
ఆ ఇం|దుడు నాకు ధనదాత అగ్గుగాక | 


అ నరా ద్యావావృథివీ సంచర్‌ ని | 
తే మా జుషన్తాం పయసా ఘృతేన 

జ్‌ _ 
యథా [కీత్వా ధనే మాహరాణి 
పదము : 


క 
యీ । పస్టానః 1 బహవః | దేవఒయానాః | 


ఇసు. ఇఅవిిన్నా 


ఫ్‌ 
అన్సరా | ద్యావా పృథివీ ఇతి | సమ్‌ ఒచర్‌ ని । 


తే। మా। జుషన్లామ్‌ | వయసా | ఘృశేన | 


యథా | (కేత్వా | ధనమ్‌ | ఆఒహరాజి 


అనువాదం : 
దేవతలు నడిచే _పసిద్ధ మార్గాలు, 
అనేక దేశాలకు వెళ్ళే మార్గాలు 
ద్యావా పృథువుల మధ్యలో ఉన్నవి, 
ఆ మార్గాలు క్షీర ఘృత సంయుతాలై, 


అధర్వవేద సంహిత 


nin 


N22 


గది ॥ 


నేను నా వస్తు వికయంతో ధనం సంపాదించు కొని 
స్వగ్భహం చేరుకొనునట్లు అవి నాకు తోడ్పడుగాక | ॥బ్ల॥ 


కాం. 3 అ. 3౩ సూ. 15 375 
మం[తము ; 
ఇధ్మేనాగ్న ఇచ్చమానో ఘృతేసీ 
జుహోమి హవ్యం తరసే బలోయ | 
క్ట - , F 
యావదీశే (బహ్మణా వన్లమాన 
మ a (శ 


ఇమాం ధియం శతసేయోయ దేవీమ్‌ nan 


పదము: 

ఇధ్మేన । అగ్నే! ఇచ్చమానః ఘృృతేన | 
జుహోమీ । హవ్యమ్‌ | తరసే । బలాయ । 
యావీక్‌ | ఈశే | [బహ్మణా i వన్దమానః ॥ 


ఇమామ్‌ । ధియ్‌మ్‌ | శత ఒసేయాయ । దేవీమ్‌ nan 
అనువాదం : 

వాణిజ్యలాభ కామనతో ఓ అగ్నీ! నేను సమిధలతో, ' 

ఘృతంతో, హవ్యంతో నిన్ను తృప్పిపరుస్తున్నాను. 

వేగం కోసం, బలం కోసం మంతంతో స్తుతిస్తూ 

వ్యవహార కుశలమైన నా బుద్దితో అసంఖ్యాక 

ధనలాభం కోసం హోమం చేస్తున్నాను. "gn 
మంగతము : 


ఇమా మగ్నే శరణిం మీమృహో 


నోయమధ్వానమగాయ దూరమ్‌ | 


376 అధర్వవేద సంహిత 
శనం నో అస్తు (ప్రపణో వీకయశ్చ 

(పతిపణః ఫలినం మా కృణోతు | 

ఇదం హవ్యం సంవిదానౌ జుషేథాం 


| 
శునం సీ అస్తు చరిత ముద్టితం చ 14 ॥ 


my 


పదము ; 
ఇమామ్‌ । అగ్నే । శరణీమ్‌ | మీమృషః । 

నః | యమ్‌ । శక | అగాయ । దూరమ్‌। 
శునమ్‌ | నః । అస్తు । (పఒపణః | విజ కయః। చ। 


(పతిఒపణః | ఫలినమ్‌ | మా! కృణోతు | 


అ; ఖ Oo భామకు ము వాష్‌ శిల 


ఇదమ్‌ | హవ్యమ్‌ । సమ్‌ ఒవిదానా | జుషేథామ్‌ | 


శునమ్‌ | నః। అస్తు। చరితమ్‌। ఉత్టితమ్‌ | చ [14 ॥ 


అనువాదం. 
ఓ అగ్నీ [ మా ఈ |వతలోప 
రూపమైన అపరా ధాన్ని క్షమించు. 
మేము దూరాభారం వెళుతున్నాము. 
(కయ వికయాదులు మాకు సుఖ కారకము లగుగాక! 
నేను తిరిగి తెచ్చె ధనం కూడా 
నాకు తగినంత లాభం చేకూర్చు గాక ! 
ఓ ఇందాగ్నులారా |! 


కాం. 3అ.3సూ. 15 377 


మోరు ఏకమై ఈ నా హవ్యాన్ని స్వీకరించండి. 
మొ |పసాదం వల్ల మా క్రయ వికయాదులు 
లాభ యుక మై హాయి నిచ్చు గాక |! 14 


మం[తము : 

యేన ధనేన (స్రపణం చరామి 

ధజీన డా ధన మిచ్భమోనః 

తన్మే భూయో భవతు మా కనీయోస్నే 

సౌత ఘ్నో దేవాస్‌ హవిషా నిషేధ 15 ॥ 
పదము , | 


మేన । ధనేన | (పఒపణమ్‌ । చరామి । 


ధనేన | దేవాః | ధనమ్‌ | ఇచ్భమానః | 


తత్‌ । మే । భూయః । భవతు । మా। కనీయః | అగ్నే | 


a 
= 


సాతఒఘ్నః | దేవాన్‌ | హవిషా | ని। సేధ 15 A 


we బాము 


అనువాదం ; 
మూల్యధన సంపాదనార్థినై న నాకు 
దేవతలారా! అది న షు లంగా లభించుగాక ! 
సుఖిని చేయుగాక! మో (పసాసాదంతో నా ధనం 
బవుతర మగుగాక! అల్పతరం కాకుండుగాక ! 
హవిస్సుతో తృప్తుడవై లాభవిఘ్న కారులైన 
దేవతలను నివారించు. 15 ॥ 


378 అధర్వ వేద సంహిత 
మం [త ము; 


యేన ధనేన |ప్రపణం చరామి 

ధనేన దేవా ధన మిచ్భమానః | 

తస్మిన్‌ మ ఇన్లోర రుచిమా దధాతు 

వజాపతిః సవితా సోమో అగ్నిః n6in 
వదము : 


యేన | ధనేన | [హవన | చరామి | 


గ్‌ | దేవాః । ధనమ్‌ | ఇచ్చమానః | 


ననా. 


తస్మిన్‌ | మే ఇన్ట0ః | రుచిమ్‌ | ఆ | దధాతు । 


అ సఖ 


(జాఒవ్‌తిః | సవితా | సోమీః | అ షర ॥ 


అవకా 


అనువొదం ; 

మూల్యధన సంపాద నార్థినై న నాకు 

దేవతలారా! అది పుష్కలంగా లభించుగాక ! 

సుభిని చేయుగాక! నా ధనం సర్వజన 

| పీతికరమగు నట్టు ఇందుడు చేయుగాక |! 

ఆలాగే పజాపతి, సోముడు, అగ్నికూడ చేయుదురుగాక! ॥6॥ 
మంత్రము; 


ఉప త్వా నమసా వయం హోతీరై్వశ్వానర స్తుమః | 


స నః (పజాస్వాత్మసు గోవు పాజిషు జాగ్భహి గ్‌ 7 ॥ 


కాం, 3౩3 అ. 3౩సూ. 15 379 
“a 


ఉన త్వా | నమసా | వయమ్‌ । హోతః ! వైశ్వానర | స్తుమః | 


సః। నః | (ప్రఒజాసు | అత్మఒసు | గోషు | [పాజేష । జాగ్భహి 


14174 

అనువాదం : 

ఓ హోతా! వైశ్వానరా ! 

నీకు మేము నమస్కరించి స్తోతం చేస్తున్నాము. 

నీవు మా పుత పౌ తాదులలో, మాలో, 

మా పశువులలో, మా [పాణాలలో _పబుద్ధుడవు కా! ॥ 7 ॥ 
మం్యతము: 
విశ్వా హీ తే సదమి దృీరేమా 
శ్వాయేవ తిష్టతే జాతవేదః | 

క i 
రాయస్పోషేణ సమిషా మదన్సో 
మా తే అగ్నే వతివేశా రిషోమ 180॥ 


సదము : 


విశ్వాహా । తే । సదమ్‌ | ఇత్‌ | భరేమ । 


శు శాక. అలు 


అశ్వాయజఇవ | తిష్టతే । జాత ఒవేదః | 


ఉనను అవా అము బగా 


క 
రాయః | పోషేఐ । సమ్‌ | ఇషా ! మద ్హః | 


మా। న్‌ | అగ్నే | | ,వతీఒచేశాః । రిషామ ॥ర8॥ 


ఇతి తృతీయోఓఒనువాక కి 


380 అధర్వ వేద సంహిత 


అనువాదం ; 


ఓ జాతవేదా |! స్వస్తాన గృహంలో ఉంటున్న నీకు 

(పతిరోజు హవిస్సు నిస్తున్నాము. 

స్వగృహంలో ఉండే అశ్వాదులకు 

అహార మిచ్చినట్టు ఓ అగ్నీ ! 

నీకు పరిచర్యలు చేస్తున్నాము. 

ధన సమృద్దితో, అన్నంతో 

హర్షం మ పొందుతున్నాము. 

మోకు నష్టం కలుగకుండు గాక! 18౪81 
ఇది పదునైదవ సూక్తం 
ఇది మూడవ అనువాకం 


అనువాకం: 4 
సూ_క్రం_16 
[పాతః|పార్టన 
బుషి! అథర్వుడు ॥ దేవత: 1 మం(|తాలలో పేర్కొన్న, అగ్ని, ఇం దుడు 


మొదలగువారు; 2.6 భగుడు; 7 ఉషస్సు ॥ ఛందస్సు॥ 1 అర్జీ జగతీ, 
2,5. (తిప్టుప్‌; 4 భురిక్‌ పంక్రి ॥ మం్యతములు : 1 ₹॥ 


వినియోగం :_ 'మేధాకాముడు, వర్చస్కాముడు చే సే కర్మలలో దీనికి వినియోగం 
మంగతము ; 


| 

oe 
(లం (వాతర పహవాము"వా 
పాతర్శ్మితావరుణా [పాతరశ్వినా । 
re క్‌ ౯ 
[పాతర్భగం పూషణం [బహ్మణస్పతిం 


| 
(పాతః సోమ ముత రు|దం హవామహే nin 


కొం. ౩ అ. 4ఓ4నూ 16 
పదము. 


(ప్రాతః | అగ్నిమ్‌ | _పాతః I ఇన్ట్రమ్‌ I హవామహే 


[ప్రాతః । మి[తావరుణా | (పాతః | అశ్వినా | 


(శక | భగమ్‌ | పూషణమ్‌ | (బ్రహ్మణః | పతిమ్‌ | 


(ప్రాతః | సోమీమ్‌ | ఉత | ర్కుదమ్‌ | హవామహే 


తను అలు అటు 


ఆనువాదం ; 


381 


11% 


[పాతః కాలంలో అగ్నిని, ఇందుని ఆహ్వానిస్తున్నాము. 


(పాతః కాలంలో మి తావరుణులను, 
అళ్వినీ దేవతలను ఆహ్వానిస్తున్నాము. 
[పాత కాలంలో భగుని పూషణుని 
(బహ్మణస్పతిని ఆహ్వానిస్తున్నాము. 


(పాతః కాలంలో సోముని, రుదుని ఆహ్వానిస్తున్నాము. ॥1॥ 


మం[తము; 
(వాతక శర భగ న హవామహే 


ము అనన్‌ 


వయం పుత మదీతేర్యో వీధరా | 

ఆధశ్చిద్‌ యం మన్యీమానస్తురశ్చిద్‌ 

య చిద్‌ యం భగం భక్షీత్యావా 

పదము । 

[పాతఃఒజిత్‌మ్‌ | భగమ్‌ | ఉక । హవామహే । 


వయమ్‌ ! వు[తమ్‌ | అదీతే8। యః । విఒధర్తా ! 


1న ॥ 


382 అధర్యవేద సంహిత 
ఆ(ధః | చిత్‌! యమ్‌! మస్యేమానః | తురః | చిత్‌ | 


రకమ కమలకు అ 1 | 


L-] 
Ce 


అనువాదం ; 
(పాతః కాలంలో స్వాభిమత సాధకుడైన ఉథగుని, 
అదితి ప్యుతుడైన భగుని, 
మేము వర్చః కాములమై అహ్వానిస్తన్నాము, 
ఆయన సర్వపోషకుడు, 
దర్శిదుడైనా, సమృద్ధుడైనా తమ కోరిక 
నెరవేరుటకై ఆయనను స్తుతిస్తారు. 
రాజు కూడా ఆయనను స్తుతిస్తాడు. 1బీ ॥ 


మం[తము : వ 


భగ [వజెతర్భగ సత్యరాధో 


భగేమాం ధియ ముదవా దదేన్నః | 


భగ |పణో my గోభి రశై్వ 

ర్భగ [వ నృఖీ కసా సమ nan 
శ | 

భగ | [పఒనేతః | భగ | సత్యఒరాధః | 

భగ్‌ | ఇమామ్‌ । ధియేమ్‌ | ఉత్‌ ! అవ। దదేక్‌ | నక 


అను — 


భగో। (ప్ర! నః। జనయ । గోభీః। అన్వైః। 


ఇ కవు ఇన్నా 


భగే । వ। నృఒఖీః। నృఒవ నః | స్యామ nan 


కాం. ౩ అ. ఓ నూ. 16 383 


అనువాదం 
ఓ భగటదేవా! నీవు సర్వ జగ న్నేతవు. 
సత్య ధస నంయుతుడవు. 
ఓ భగదేవా! నా స్తుతిని సఫలం చెయ్యి. 
మాకు మేధా జననాది ఫలా న్నివ్వుం 
ఓ భగదేవా! మమ్ములను గోవులతో, 
అశ్వాలతో సమృద్దులను చెయ్యి. 
ఓ భగదేవా! |! మమ్ము పవ్యత పౌొతాదులతో 
భృత్యులతో సమృద్ధులను చెయ్యి. 18 
మం[తము; 
ఉతేదానీం భగవ న స్యామోత 
[వపిత్వ ఉత మధ్యే అహ్నామ్‌ | 


| ( 
ఉతోదితౌ మఘవ నూర కస్య 


వ. అ 


వయం దేవానాం సుమతౌ సామ గక ॥ 


పదము ; 


ఉత | ఇదానీమ్‌ | భగ౭వ నః! త్యారు | ఉత | 


వ్రఒపిత్వే ఉత | మధ్యే | అహ్నామ్‌ | 


ఉత | ఉత్‌ ౬ఇతౌ 1 మఘ2వన్‌ | నూర్యన్య 


wm ను 


వయమ్‌ | దేవాసామ్‌ |! నుఒమతోౌ | స్యామ 14% 


అనువాదం * 
భగదేవ యుక్తులమై మే మిప్పుడు 
సౌభాగ్యవంతులం అగుదుము గాక! 


చెరి4 అథర్య వేద సంహిత 
మరిన్ని, సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం 
ఓ ఇందా! మేము నూర్యుని యెడల, 
దేవతల యెడల సద్బుద్ధి కలవార మగుదుము గాక! ॥4॥ 


మం[తము; 
( 
భగ ఏవ భగవాం అస్తు దేవ 
సేనా వయం భగవ న్హః స్యామ । 
తం త్వా భగ సర్వ ఇజోహవీమి 
= om] టీ న. 
i | 
స నో భగ పుర ఏతా భవేహ 15 ॥ 
పదము 3 


| | 
భగః | ఏవ |! భగవాన్‌! అస్తు । దేవః | 


— ~~ 


| ( 
తేన ।; వయమ్‌ । భగఒవన్తః। స్యామ | 


తమ్‌ |] త్వా! భగ। సర్వః | ఇత్‌ | జోహవీమి। 


చను. కహ టా టు 


సః। నః। భగ । వురఃజఏతా। భవ। ఇహ 80 4 


అ = కనా ఇ వాకు a) 


తలలను 


అనువాదం . 
భగదేవుడే ధనవంతు డగుగాక! 
అయన ధనంతో మేము ధనవంతుల మగుదుముగాక | 
ఓ భగదేవా! అలాంటి నిన్ను 
సర్వజనులు పునః పునః అహ్వానిస్తున్నారు, 
ఓ భగదేవా! నీవు ఈ వ్యాపారంలో 
మాకు వురోగామివి కా! 15 ॥ 


కాం. ౩ అ. 4 సూ, 16 385 
మం[తము : 

సమధ్వరాయోషనసో నమ న 

దథి[కాపేవ శచయే పదాయ | 

పర్మాటీనం ఓసువిదం భగం మే 

రథ మివాశ్వా వావ్రేస. త వహన్లు ॥6॥ 
సదము | 


సమ్‌ | అధ్వరాయ । ఉషసః । నమ న్ర | 


కాల వా జ యా 


దధి[కావాఒఇవ | జచయే | పదాయ్‌ । 
అర్వాచీనమ్‌ | వసు౭.విదీమ్‌ | భగమ్‌ | మే, 


| 
రథమ్‌2ఇవ । అశ్వాః | వాజినేః | ఆ | వహన్లు | 16 81 


అనువాదం క 
ఉపో దేవతలు యజ్ఞార్రం వత్తురు గాక | 
అశ్వం సుఖ్యపయాణానికై సజ్జితం అయినట్లు 
సంగతలైన ఉపోదేవతలు వేగవంతాలైన అశ్వాలు 
కూర్చిన రథాన్ని వలె ధనాధి పతి అయిన భగదేవుని 
నాకు అభిముఖునిగా కొని వత్తురు గాక! u6u 
మంగతము: 
( | ( 
అశ్వావతీ గ్లోమతీ ర్న ఉషసో 


వీరవతీః సదముచ్భన్తు భ(దాః | 
అథర్వ. 25 - 


386 అధర్యవేద సంహిత 
| 1 
ఘృతం దుహానా విశ్వతః పపితా 
యూయం పాత స్వ సిభిః సదానః 17|| 
am ora ఆజ్‌ 
పదము ; 
( wes + 4 
అశ్వఒవతీః | గోఒమకతీః | నః! ఉషసః । 
{ ( 
పీరఒవపీః | సదమ్‌ । ఉచ్చన్లు । భదాః। 
| వ ౧ ఇ. 
ఘృతమ్‌ । దుహానాః। విశ్వతః | దఒపీతా, | 


యూయమ్‌ | పాత। న సి౭భీః | శం నః 174 


ఆరాట am “నా 


అనువాదం | 


ఉపోదేవతలు అశ్వవతులై గోమతులై, వీరవతులై, 

శుభకార్య పరలై మా ఇంటిని సర్వదా అలంకరింతురు గాక! 

ఉదకాన్ని |పవషాంప జేస్తూ సర్వతః సంతృప్తి పరుస్తూ 

ఉషస్సులు సర్వదా మా స్వస్తి వాచనంతో 

మమ్ము రక్షింతురుగాక ! i Ti 
ఇది పదునారవ సూక్తం 


సూక్తం -1 7 
కృషికె.... 


బుషీ! విశ్వామి[తుడు ॥ దేవత; సీత॥ ఛందస్సు: 1 అర్తీ ర్షిగాయ;తీ ; , వర్‌, 0 
[తిష్టుస్‌ ; 8 పథ్యాసంకి ; 48 అనుష్టుప్‌, 7 విరాట" వుర ఉష్టిక్‌ ; 0 
నిచ్చ దనుష్టుప్‌ ॥ మంతములు ; కొ 9 ॥ 


వినియోగం ౩- కృషినిస్పత్తి కర్మలోను, వృషలాభ కర్మలోను, అద్భుతశాంతి 
కర్మలోను, యజ్ఞ్జవాస్తు సంస్కార కర్మలోను, అగ్నిచయన 
కర్మలోను దీనికి పనిమోగం. 


కొం. 3అ.ఉసూ. 17 387 
మంగతము 
థీ } శి 
సీరా యుష్జన్తి కవయో యుగా వి తీన్వతే పృథక్‌ । 
1 | | - 
ధీరా దేవేషు సుమ్నయౌ Hin 


పదము , 


సిరా | యుశ్ఞాన్సి | కవయేః | తు వి। తన్వతే । వృథీక్‌ | 


వా న వమ 


ధీరాః । దేవేషు | సుమ్న౭ యౌ nia 


అనువాదం . 
దేవతల"కై చేసే యజ్ఞం సుఖకరం కావలెనని 
మేధావులైన జనులు నా గేళ్ళను సన్నద్ధం చేస్తున్నారు. 
ధీరులైన వారు కాడిని ఎద్దుల మెడపై ఉంచుతున్నారు, "fn 


మం[తము i 


యునక సిరా వి యుగా తీనోత 


కృతే యోనా వపతేహ వీజమ్‌ | 
విరాజః క్నుక్‌ సభీరా అసన్నో 


నేడీయ ఇత్‌ సృణ్యఒః పక్వమా యువన్‌ 1 బై ॥ 
| స 
పదము; 


| | 
యున్నక్త । సిరా! వి; యుగా | తనోత । 


త్‌ కా భయా 


కృతే । యోనౌ । వపత । ఇవా | బీజమ్‌ | 


a చని వయా — 


388 అధర్వవేద సంహిత 


విఒరాజః వ్నష్టిః | సఒభరాః । అసత్‌ | నః। 


జ. త్ను శ 


నేదియః । ఇత్‌ । సృణ్యఒః | పక్వమ్‌ | ఆ | యవన్‌ బి ॥ 


అనువాదం : 
కృషీవలులారా | నాగేళ్ళను సన్నద్ధం చేయండి. 
కాడిని ఎద్దులపై పె ఉంచండి, 
అంకురోత్సతికి కారణమైన 
ఈ దున్నిన భూమిలో ; విత్తనాలను చల్ల ౦డి,. 
త్వరగా -పెగు ఫలభార సహితమగుగాక | 
త్వరలో ఈ పంట పరిపక్వమై కోతరు వచ్చుగాక ! TA 


మంత్రము 5 

లాజ్ఞలం పవీరవక్‌ సుశీమీం సోమనత్సరు । 

ఉదిద్‌ వీపతు గామవిం (వస్థావద్‌ 

రథవాహనం పీబరీం చ [వఫర్వ్యఒమ్‌ 19 ॥ 
క. 


లాజ్జలమ్‌ : పవీర౬వక్‌ | సుఒశీమమ్‌ | సోమసత్‌ ౬గురు | 


అ ము ము. వ 


ఉత్‌ | ఇత్‌ | వపతు | గామ్‌ | అవీమ్‌ | [వస్థాఒవత్‌ | 


రథఒవాహనమ్‌ | పీజీరీమ్‌ | చ। (ప ఒఫర్వ్యఒమ్‌ 1904 


అనువాదం ; 
నిశితమైన నాగేటి కొలు భూమిని చీల్చుకొని పోతున్నది, 
కర్త కునికి సుఖాన్నిచ్చే మేడితో (త్సరుతో) * 


“Vedic Index of names and subjects 


కాం. 3 అ. ఓసూ. 17 389 


కూడిన గొల్లు విత్తుగాక ! 

గోవులను, గొజ్ఞాలను గమన సమర్థం చేయుగాక ! 

రథ వాహన సమర్థమైన అశ్వవృషభాదులను 

బలిష్టైలను చేయుగాక | in 


మం|తము : 

ఇన్ద9ః సీతాం నిగ్భహ్హాతు తాం పూషాభిరక్షతు | 

సానః పయస్వకీ దుహా ము క్రరాము త్తరాం సమామ్‌ 14 | 
పదము: 


ఇన్ల0ః | సీతామ్‌ 1 ని। గృష్ణాతు | తామ్‌ | ma అభి | రక్షతు। 


సా। నః। పయస్వతీ । దుహామ్‌ | ఆ స్థరామ్‌ఒఉ త్రరామ్‌ | 


సమామ్‌ 14 ॥1 


అనువాదం! 
ఇందుడు నాగేటి చాలును పరి|గహించుగాక | 
దానిని పూష అభిరక్షించుగాక ! 
ఆ నాగేటి చాలు మాకు అభిమత ఫలవతియై 
ఏకేటా పంట నిచ్చుగాక ! 1 త్మ ॥ 


మంత్రము 8 

శునం సుఫాలా వి తుదన్తు భూమీం 
శునం కీనాశా అన్‌ యన్లు వాహాన్‌ | 
శునాసీరా హవిషా తోశమానా 


సుపిప్పలా వచేధిః కర్తమ సై EL 


390 అధర్వవేద నంహిత 
పదము ; 


శునమ్‌ | సుజఫాలాః | వి; తుదన్తు | భూమిమ్‌ | 


అన క అనా 


శునమ్‌ | కీనాశాః | తను యన్లు | వాహాస్‌ | 


శునాసిరా | హవిషా | తోశమానా | 


త్‌ 


సుఒపిప్పలాః | ఓషధీ? | కరమ్‌ | అసై్మ nol 


యు నా గలా. 


ఆనువాదం | 

నూ మంచి నాగళ్ళు మాకు 

సుఖం కల్లించునట్టు భూమిని దున్ను గాక! 

కర్షకులు హాయిగా ఎద్దులను అనుగమింతురు గాక! 

వాయు సూర్యులారా ! 

మారు మా హావిస్సుతో సంతుషులై మాకు 

(వీహి యవాదులన్న బాగా పండు నట్లు చేతురుగాక[ ॥5 ॥ 
మం|తము ; 

శ్రీ |) | 

శునం వాహాః శునం నరః శునం కృషతు లాజ్ఞలమ్‌ | 
ఖ్‌ " క్‌ - క్ష 
శునం వర|తా బధ్యనాం శున మష్టా9 ముదిజయ 164% 
oa క అ నా యబ ౧ 
పదము క 


| | 
శునమ్‌ | వాహాః | శునమ్‌ | నరః । శునమ్‌ । కృషతు ! లాబ్బలమ్‌। 


శునమ్‌ । వర తాః | బధ్యన్హామ్‌ |! శునమ్‌ | అష్టా౦మ్‌ | ఉత్‌ । 


అజయ 16 ॥ 
ల 


కాం. త అ. ఓ నూ. 17 


అనువాదం . 
ఎద్దులు బాగా దున్ను గాక! 
కర్షకులు బాగా దున్నుదురు గాక! 
నాగలి హాయిగా దున్నుగాక ! 
పగ్గాలు గట్టిగా ముడివడుగాక | 
ములుకోల ౫ సుఖార్భమై _పేరకమగుగాక ! 


మం[తము . 

శునాసిరేవా స్మ మే జుషేథామ్‌ | 
యద్‌ దివి చక్రథుః పయ 
స్టేనేమా ముప సిఖ్బతమ్‌ 


పదము ; 


/ 
శునాసీరా |; ఇహ । స్మ! వే |; జుషేథామ్‌ । 


వ a 


( శ 
యత్‌ । దివి। చ|కథుః । పయః 


శ | 
తేన | ఇమామ్‌ ।; ఉప। సిజ్బతమ్‌ 
ఆనువాదం 
శునాసీర దేవతలు ఈ నా క్షేతంలో 
నా హవిస్సును చ్చీవింతురు గాక! 
వారు దివిలో ఉదకాన్ని సృష్టించి, 


ఆ వృష్టి జలంతో ఈ భూమిని తడుపుదురుగాక ! 


ఈ పకోదం అమో 
© 


391 


16 i 


nH 7 


17 ॥ 


nT 





392 అధర్యవేద సంహిత 
మం[తము క 


సీతే వన్గామహే త్వార్వాచీ సుభగే భవ । 
అన్నా య జ 


యథా నః సుమనా అసో యథా నః సుఫలా భువః॥8॥ 


Pe 


పదము : 


సితే | వన్దామహే । త్వా! అర్వాచీ | సుఒభగే। భవ । 


ర శ్రీ క 
యథా । నః। సుఒమనాః | అసీః 1 యథా! నః। సుజఒఫలా । 


అ a] 


భువీః 184 


ఆనువొదం : 
ఓ సీతా! (ఓ నాగేటిచాలా ! ) 
నీకు నమస్కరిస్తున్నాము. 
ఓ నుభగా! నీవు మాకు అభిముఖవు కమ్ము. 
మా యెడ సుమనస్కవు కమ్ము. 
మా శోభన ఫలోపేతవు కమ్ము, 1911 


మంతము : 
శి క 
ఘృతేన సీతా మధునా సమక్రా 
| | - ; 
విశె్వ రేవ రనువుతా మరుద్భిః | 
రూ Oe మ 
సా నేః సీతే పయేసాభ్యావవృ 


తృ్వోర్టేస్వపే ఘృతవత్‌ పిన్వేమానా గ్‌ ర ॥ 


కాం. ౩ అ. 4 సూ, 18 393 
పదము 
కి తి క గీ t 
ఘృతేన । సీతా! మధునా | సమ్‌ ఒఅ క్రా I 
U 
విశై్వైః | దేవై 8 I అనుఒమతా | మరుత్‌ ఒభిః | 


| 
సా। నః। సితీ।! పయసా। అభిఒఆవవృత్స 


1 క 
ఊర్ణస్వతీ పతక | పిన్వేమానా 19 


అనువాదం ; 
ఉదకంతోో మధు రసంతో సంసిక్త అయిన ఆ సీతను 
విశ్వేదేవతలు, మరుత్తులు స్వీకరింతురుగాక | 
బలో పేతవె ఘృతవతివై సేచనం చేస్తూ ఓ సీతా! 
నీవు ఉదకంతో మాకు అభిముఖురాలవు కా! 19 ॥ 
ఇది పదునేడవ సూక్తం 


సూక్తం -16 


వనస్పతి వ 


బుషి: అథర్వుడు ॥ దేవత వనస్పతి (వాణపర్డి)॥ ఛందస్సు? 1-85 అనుష్టుప్‌ 
4 అనుష్టుబ్లర్బా చతుష్పాదుష్టిక్‌ , 6 ఉష్టిగర్భా పథ్యా పజ్మి,-!! మంత 
ములు; 161 


వినియోగం; సపత్నీజయ కర్మలోను, వివాద జయ కర్మలోను దీనికి వినియోగం. 
మం[తము క 


| 
ఇమాం ఖనామో్యషధిం వీరుధాం బలవ త్సమామ్‌ । 


యయా సవత్నీం బాధతే యయా సంవిన్టతే వతిమ్‌ ॥ 1 1 


అధర్వవేద సంహిత 


ఇమామ్‌ | ఖనామి | ఓషధిమ్‌ | పీరుధామ్‌ | బలవత్‌ ఒతమామ్‌ | 


కి 


యయా | సఒపస్నీమ్‌ 1 బాధతే | యయా | సమ్‌ ఒవిన్దతే | 


శి 
పతిమ్‌ ॥11॥ 
అనువాదం! 


*ఈ ఓషధిని లతారూపమైన ఓషధులలో 
బలవత్తరమైన దానిని తవ్వి పెకి తీస్తున్నాను. 
ఇది నా సపత్నిని బాధిస్తుంది 
అలాగే పతిని లభింప జేసుంది. niu 
న: 


ఉత్తానఒపర్దే ను సుభగే దేవేజూతే సహస్వతి । 


సపత్నీం మే పరా బుద పతిం మే కివలం కృధి n2n 
పదము . 


ఉత్తానఒపర్ణే | సుఒభగే | దేవీ ఒజూతే | సహస్వతి | 


సఒవశ్నీమ్‌ । | మే 1 వరా! నుద। హ్‌ కేవలమ్‌ | కృధి ॥2॥ 


అనువాదం! 
ఊర్ధ్వ ముఖాలైన ఆకులతో 
సుభీగం, దైవ [పేరితం, అభిభవన సమర్థం 
అయిన ఓ “ఓషధీ | (పార! 
నా సపత్నిని పరాజ్ముఖురాలిని చెయ్యి. 
నా పతిని అసాధారణుని చెయ్యి. TA) 
*క$షధీ; DPata, Patha, Clypea Hernandifolia 
పార: విసబొద్ది, విసబొంది, చిలుబొడ్ది, అగరు (లు) సొంటి, 


కొం. ౩ అ. ఊఉ సూ. 18 395 
మం[తము ; 
( శ | 
నహి కే నామ జ|గాహ నో అస్మిన్‌ రమసే పతోౌ | 
| 


! 
పరామేవ పరాపతం సపత్నీం గమయామసి 18 ॥ 


వము, 
న్‌ు 


పదము 


నహి । తే వకు జ(గాహ | నోఇతీ అస్మిన్‌ | రమసే । పతౌ 


మన్నా 


పరామ్‌ 1 ఏవ । పరాఒవతీమ్‌ | సఒపత్నీమ్‌ | గమయామసి॥8॥ 


ఊ అను మ అను నా. శూల భిల్ల. 


అనువాదం ; 


ఓ సపత్నీ! నీ పేరు కూడా నేను తల పెట్టను. 
నా దగ్గర నున్న పతితో రమింప వద్దు. 
సపత్నిని దూరదేశాలకు పంపి చేస్తున్నాము. ign 


మం|తము 1 
ఉత్తరాహ ము త్తర ఉత్తరే దు _త్రరాభ్యః | 
అధః సవత్నీ యా మమాధరా సాధరాభ్యః 14 ॥ 


పదము, 
ఉక్‌ ఒత్‌రా | అహమ్‌ |! ఉత్‌ ఒతరే । ఉత్‌ ఒతీరా |! ఇర్‌ | ఉక్‌ 


ఆ అ రం 


ఒతరాభ్యః | 
] 
అధః | సఒపత్నీ [| యా। మము | అధరా।॥సా। అధరాభ్యః॥4॥ 
అనువాదం. 


ఉత్కృష్ట తరమైన ఓ ఓషధీ! (పార!) 
నేను ఉత్కృష్టతరు రాలను అగుదును గాక! 


396 అధర్యవేద సంహిత 
ఇతర ఉత్తమ సస్రీలలో అత్యుత్తమురాల నగుదునుగాక ! 
నా సపత్ని నికృష్ణులలో నికృష్ణురాలగుగాక |! ॥త్మీ॥ 
మం[తము ; 


అహ మస్మి సహమానాథో త్వ మేసి సానహిః | 


ఉభే సహాన్వతీ భూత్వా సపత్నీం మే సహావహై 15, 


పదము ; 


అహమ్‌ । అస్మి | సహమానా | అథోఇతి | త్వమ్‌ | అసి! ససహిః 


ఉభేఇతి | సహస్వతీ ఇతీ | భూత్వా | సఒపత్నీమ్‌ మే, సప 


అలక 


వహ ॥ ల ॥ 
క 
అనువాదం. 


నేను సపత్నిని అభిభవింప గలుగుతున్నాను. 

నీవు కూడా శ్వతువులను అభిభవింప గలుగుతున్నావు 

మన మిరువురం అభిభవన సమర్జులమై 

నా సపత్నిని అభిభవింతుముగాక |! 1 ర్‌ ॥ 


మం్మతము : 

) 
అభితేధాం సపామానా ముపతేధాం సహీయసీమ్‌ | 
మామను (స తే మనో వత్సం గౌరివ 


( 
ధావతు పథా వారవ ధావతు 16॥ 


Note - “*సపత్ని"”కి బదులుగా వివాద జయ కర్మలో 
“సపత్న **" పరంగా ఆర్థం చెప్పుకోవాలి. 
* ( (పతిపకి ). 


కాం. ౩ అ. 4సూ 19 397 
పదము & 


అభి | తే! అధామ్‌ । నహమానమ్‌ ! ఉప | తే! అధామ్‌ । నహీ 
యసీమ్‌ । 


శ షు 


కాకు అను Henle 


థావతు | స | పకకే |! ధావతు 1641 


a కము. అన్య శు శయొు 


అనువాదం : 
అభిభవన శీలమైన ఈ ఓషధిని ఓ సపత్నీ | 
నీ శయనస్థానం [కింద సర్వ తా పరచు తున్నాను 
అధికంగా అభిభవన శీలమైన ఈ ఓషధిని 
నీ శయనం ఉపరి భాగంలో కూడ పరుస్తున్నాను. 
ఈ పషధి పభావంతో నా వశమైన నీ మనస్సు 
న న్ననుసరించి నడచుకొనుగాక | 
న వెంట పడు ఆవువలె, పల్ల ౦లోనికి వెళ్ళే నీటివలె 
సపత్ని సర్వథా నా స్వాధీన చిత్త అగుగాక | n6 ॥ 


ఇది పదునెనిమిదవ సూక్తం 
సూక ౦.19 
Pr + 
జి 
వర అనా నిబర్హణం 
బుషి! వసిష్టుడు ॥ దేవత: విశ్వేదేవులు, ఇం|దుడు ॥ ఛందస్సు! 1 పథ్యా 
బృహతీ, 2,4 అనుష్టుప్‌, 3 భురిగ్‌_బృహాతీ, ర్‌ [శిముప్‌, 6 షట్పదా 
శిషుప్‌, కకుమ్మతీ “గర్భాఒతిజగతీ ; 7 విరాడాస్తార పంక్తి; 8 పథ్యా 
సంకి_॥ మం|తములు. 18 4 
వినియోగం :. సర సేనను ఉద్విగ్నం చేసే హోమంలో, సం[గామ జయార్థం 


చేసే అజ్యహోమంలో, అగ్ని చయనంలో, మహావతంలో 
దీనికి వినియోగం. 


398 అధర్యచవేద సంహిత 
మం త ము: 


| 
సంశీతం మ ఇదం _బహ్మ సంశీతం వీర్యం! బలమ్‌ | 
॥ స్త్‌ న ( 
నంశీతం క్షత మజర మస్తు జిష్టు ర్యేషో మస్మి పురోహితః ॥1॥ 
సదము ; 


సమ్‌ ఒశీతమ్‌ | మే | ఇదమ్‌ | (బహ్మా ! సమ్‌ ఒళీతమ్‌ |! వీర్యఒమ్‌ 


జల్‌ | 
సమ్‌ ఒశీతమ్‌ | క్షతమ్‌ | అజరేమ్‌ | అస్తు | జిష్టుః | యేషామ్‌ | 


& | - | 
అస్మి | పురఃజఒహితః ॥4 1 4% 


అనువాదం ; 
నా ఈ బాహ్మణత్వం దోష పరిహారంతో వెలుగొందుగాక |! 
నా వీర్యం, బలం తీర క ఎత మగుగాక ! 
నాక్ష్యతం మరింత తీ్డ్‌మై; జరా రహితమై 
జయళీల మగుగాక |! ణు వురోపితుడుగా ఉన్న 
మా రాజు జయార్థమై నే ననీ (పార్ణన చేస్తున్నాను. m1 


మంత్రము; న 


సమహ మం షా స్యామి సమోజో వీర్యం!బలమ్‌ ॥ 


వృశ్చామి శ్యతూణాం బాహూననేన హవిషా హమ్‌ 12n 


పదము 1 
సమ్‌ | అహమ్‌ | ఏషామ్‌ | రాష్ట్ర్రమ్‌ | సామి | సమ్‌ । ఓజకి | 


య. ప ae “© 


వీర్యఒమ్‌ | అతో | 


కాం. 3 అ. ఉసూ. 19 399 


| / 
వృశ్చామి | శ తూణామ్‌ | బాహూన్‌ | అనేనీ | హవిషా | అహమ్‌ 


124 
అనువాదం : 
నే నున్న రాజుల రాజ్యాన్ని సమృద్ధం చేస్తున్నాను. 
ఓజోవంతం చేస్తున్నాను. 
బలిష్టం చేస్తున్నాను. 
మా రాజ శతువుల బాహువులను 
ఈ హవిస్సుతో ఖండించి వేస్తున్నాను. "2h 


మం|త్రము , 

నీచైః పద్యన్తా మధీరే భవన్తు 

వరల. మూరల అమా. తృత్యాక 

కిణామి [బహ్మాణామ్మితా - 

నున్నయామి స్వానహమ్‌ nan 


పదము; 
నీచై 8 | వద్యస్హామ్‌ | అధరే | భవన్తు । 


_ 


మే 1 నః। సూరిమ్‌ । మఘ జఒవానమ్‌ | పృతన్యాన్‌ । 


అకక నా! ను. 


క్షిణామి | [(బహ్మణా | అమి కాన్‌ | 


ఉక్‌ | నయామి | స్వాన్‌ ! అవామ్‌ 134 


అనువాదం ; 
నా శ్యతువులు అధః పతితులగుదురుగాక |! 
పాదా|కాంతు లగుదురుగాక |! 


400 అథర్వ వేద సంహిత 
మా పభూత ధన యుక్తుడైన రాజును జయించుటకై 
వారు తవు సేనను సమిాకరిస్తున్నారు. 
ఈ అమోఘమైన మంతంతో 
శ తువులను నేను హింసిస్తున్నాను. 
మా రాజును ఉత్క్చృ్ట్షుని చేస్తున్నాను 1g 
మం[తము: 
క ( 
వీకే యాంసః పరశోరగ్నేసిక్సతరా ఉత । 
జ్‌ _ రుం 


ఇద్దరిన్య వ|జాత్‌ తీక్షీయాంసో 

యేషా మస్మీ పురోహీతః 14 ॥ 
అక | 

కీక్టీ యాంనః । పరశోః । అగ్నేః | పీక్టఒత రాః | ఉత | 
ఇన్దరన్య | వ జార్‌ | పీస్టీయాంసః | 

యేషామ్‌ । అస్మీ । వపురఃఒహీతః 14 ॥ 


అనువాదం | 
నేను వురోహితుడుగా ఉన్న రాజు పరశువులు 
తీక్ల తరము లగుగాక! అగ్ని కంతె తీక్టము లగుగాక! 
అలాగే ఇం్యదుని వ్మజం కంకె తీక్టతమము లగుగాక! ॥4॥ 


మం[తిము: 
ఏషా మహ మాయుధా నం స్యోమ్యేషాం 


రాష్ట్ర్రం సువీరం వరయామి | 
అ ప్ర ధి 


కాం 3౩అ 4నూ 19 401 
( ) 
( దం ఆట చే 
బక డత కటల మస్తు కర 
|| 
చిత్తం విశ్వేవన్తు దేవాః 15 a 


వదము ; 


ఏషామ్‌ | అహమ్‌ ! ఆయుధా ! సమ్‌ | స్యామి | ఏషామ్‌ | 


రాష్ట్ర్రమ్‌ | సుఒవీరమ్‌ | వర్ధయామి | 


వ! 


ఏషామ్‌ | క్షతమ్‌ |! అజరమ్‌ | అస్త | జిష్టు | ఏషామ్‌ | 


చి న్‌త్త్‌ పిక! | విశ్వే ! అవన్లు | er 10 ॥ 


MP ae 


ఆనువాదం$ 
నేను మా రాజుల ఆయుధాలను నిశితం చేస్తున్నాను, 
వీరి రాజ్యం వీర సముపేతంగా సమృద్ధం చేస్తున్నాను. 
అంతే కాక వీరి క్షతం జరారహితం ల అగుగాక | 
యుద్ధోన్ముఖమైన వీరి మనస్సును 
సర్వదేవతలు కాపాడుదురు గాక! న. 


మం[తము : 
| / 
ఉద్ధర్షన్తాం మఘవన్‌ వాజినాన్యుద్‌ 


| శ 
కీరాణాం జయతా మేతు ఘోషః । 


టా. = 


న్రిశిడ్‌ ఘోషా ఉలులయః కేతుమ న ఉరీరతామ్‌ । 


దేవా ఇన్ట0 జ్యేష్టా మరుతో ఆర్త సీనయా n6 an 


అథర్వ, 26 


402 అధర్వవేద సంహిత 


ఉత్‌ | హర్షన్హామ్‌ ! ముఘజఒవన్‌ ! వాబినాని | ఉత్‌ | 


వ అభ తూ 


| క (| 
రీరాణామ్‌ |! జయతామ్‌ | ఏతు | ఘోషః । 


పృథక్‌ | ఘోషాః | తతత ఈ | కేతుఒమ న్తః | ఉత్‌! ఈర 


వనుకు జ్‌ 
అ “ముం వ వ 


తామ్‌ | 
దేవాః | ఇన ఒజ్యేష్టాః | మరుతః | యన్లు | సినయా 1614 


అనువాదం . 


చతురంగ బలాలు ఓ ఇందా! ఉత్సాహవంతా లగుగాక! 
జయ పాపి నందుతున్న మా శూరుల 

సింహనాదం దిక్కులు పిక్కటిల్ల చేయుగాక! 

వేరు వేరుగా *' ఉల్లులు " అంటూ (పజ్ఞానవంతాలై 

ఆ జయ ఫఘోషలు అటూ ఇటూ చెలరేగుగాడ! 
ఇం(దస్వామికులైన మరుత్తులు 

మాకు సాయం చేయుటకై తమ €మ 

సేనలతో పాటు వత్తురు గాక! 16 nn 


మం|తము | 
( 
| పేతా జయతా నర ఉ[|గా వః సన్లు బాహవః | 
P | - - 
తీక్టేషవో బలధన్యనో హతో 


| 
[గాయుధా అబలా నుగ బహవః 1౮74 





ఖ్‌ ధ్వన్యను కరణం. 


కాం. 3అ తనూ 19 408 


పదము ; 


శ 
[ప | ఇత ।; జయత । నరః । ఉ|గాః | వః । సన్లు | బాహవేః | 


న ల. 


| 
పీక్టఒ ఇషవః | అబలఒధన్వనః | హత । 


శ శ 
ఉ|గ౬ఆయుధాః | అబలాన్‌ | ఉగ౬ఒబాహవః 174 


అనువాదం! 
మా భటులు యుద్ధభూమికి వెళ్ళుదురు గాక ! 
శతువులను జయింతురుగాక | వీరి నిశిత బాణాదులు 
మొ బాహువులను ఉగములు చేయుగాక! 
ఉగాయుధులై న మారు ఉ్యగబాహువులై 
దుర్చలధనుర్థారులూ, అబలులూ అయిన 
శతువులను చంపుదుకుగాక | iT 


మం[తము : 

/ 1 ] | 
అవసృష్టా పరా పత శరమే (బహ్మసంశితే । 
జయామితాన్‌ (ప పద్యన్వ జ హ్యేఒషాం 


| | 
వరం వరం మామీషాం మోచి కశ్చన [0% 
పదము ; 

( | | 1 
అవఒసృష్టా। పరా। వత । శరవ్యే I [బహ్మఒసంశితే I 


ళు 
జయ్‌ | అమి[తొన్‌ 1 |1ప। పద్యస్వ । జహి | ఏషామ్‌ ! 


వరమ్‌ వరమ్‌ | మా। అమీషామ్‌ | మోచి। కః । చన un 


404. అధర్వవేద సంహిత 
అనువాదం ; 

అభిమంతితమై, హింసా సమర్థమైన బాణమా |! 

నీవు మాధనుర్వినిర్ముక వై పరసేనాభిముఖంగా వెళ్ళు. 

ఆ అమితులను జయించు. 

శ|తుసేనలో |పవేశించి, అందలి గ్రీష్టతరమైన 

చతురంగబలాన్ని చంపు, 

ఈ దూరంలో కనిపించే శతుమధ్యంలో 

ఏ ఒక్క వీరుడూ తప్పించు కొనకుండుగాక ! 18 1 


ఇది సందొమ్మిదవ సూక్తం 
సూకత౦=ఎ-2(0 
అజా 
అట్ల ఒల్లో 
తేజసర్ప కోసం [వారన 
అ 
బుషి; వసిషుడు ॥ దేవత; 1,8,5 అగ్ని; 8 అర్యముడు, భగుడు, బృహసృతి, 
0 

దేవీ, ఓ సోముడు, అగ్ని; ఆదిత్యుడు, విష్ణువు, (బహ్మ, బృహసృతి, 
గి ఇం|దుడు, వాయువు, ? అర్యాముడు, బృహసృతి, ఇం[ దుడు, వాతము, 
విష్ణువు; సరస్వతి, సవిత, వాజి, 8 వీశ్వములు, భువనములు, 9 పంచ 
(సదిక్కులు , 10 వాయువు, త్వష్ట॥ ఛందస్సు: 1.6, 1,9,10 అనుష్టుప్‌ 
8 పథ్యాపంక్రి; 8 విరాడ్‌ జగతీ | మం[తములు : 1110 ॥ 


వినియోగం ;- నిర్‌బుతి కర్మలో చేసే హోమంలో, ఉతళ్ళావన విఘృశమన 
కర్మలో చేసే హోమాలలోో అరణ్యంలో అగ్ని సమారోసణంలో 
సవయజ్జ్ఞంలో, అగ్ని చయనంలో దీనికి వినియోగం, 


మంత్రము: 


అయం తే యోనిర్‌ బుత్వి యో యతో జాతో అతత 


ల 


| 1 
తంజానన్నగ్న ఆ రోహాధా నో వర్థయా రయిమ్‌ ॥1 4 


కాం తెఅ,ఉసూ 20 405 
పదము , 


అయమ్‌ | లె | యోనిః | బుత్వియః | యతః | జాతః | అరోచథాః 


Cn) 


తమ్‌ | జానన్‌ | అగ్నే | ఆ। రోహ। అధ। నః, వరయ । 


రయిమ్‌ ॥ 1 ॥ 
అనువాదం | 
అరణిలో నుంచి ప అగ్నీ | ఉత్పన్న మైనావు. 
అక్కడ దీప్తి చె చెందుతున్నావు, 
ఆ ఉత్పత్తి స్థానాన్ని గుర్తెరిగి అందులో [పవేళించు. 
అనంతరం మా ధనాన్ని అభివృద్ధి చెందించు, nla 
మంతము 1 
అగ్నే అచ్చా వదేహ నీః (వత్యజ్‌ నః శకున భవ | 
6 జ వ న 
[ప్రజో యచ్చ విశాంవతే ధనదా అసి నన్ట్య్వమ్‌ ॥2॥ 
పదము ; 
| 
అన్నే | అచ్చ । వద। ఇహ । న8। (పత్యజ్‌ | నః। సుజమనాః। 
క | i సల | 


వే! నః | యచ్చ । | విశామ్‌ | ల) ధనజఒదాః । అసి । నః | 
ఈతి. 12 
అనువాదం 8 
ఇకిడ మాకు ఓ అగ్ని | [పియభాపషివికా ! 
మాకు అభిముఖుడవై సుమనస్కుడవు కమ్ము. 


406 అధర్వవేద సంహిత 
సర్వ (పజాపాలకుడా! మాకు ధనాదుల నిమ్ము. 
నీవే మాకు ధనదాతవు. 12 
మం|తము -. 
[ప టో యచ్చత్వర మా [ప భగకి (ప బృహస్పతిః | 
[వ దేవీః: [పోత సూనృతా రయిం దేవీ దధాతు మే ॥10॥ 
నవదను | 
[1ప। నః | యచ్చతు ॥ అర మా 11ప। భగః | [ప | బృహనృతిః। 


[ప | దేవీ? | [ప । ఉత | సూనృతా। రయిమ్‌ , దేవీ। దధాతు । 


మే ॥8॥ 


తనా 


అనువాదం 

మాకు అర్యముడు సర్వం (పసాదించుగాక ! 

భగుడు, బృహస్పతి కూడా ధనాన్ని [పసాదింతురు గాక! 

ఇం|దాది దేవతలు ధనా న్నిత్తురు గాక! 

మణి పియభాషిణి అయిన 

దేవి సరస్వతి, ధనాన్ని నాకు ఇచ్చుగాక ! EY 
మం[తము థి 
సోమం రాజాన మవసేగ్నిం గిర్భిర్త వామహే | 

క్ష స్త] క్త ఇవా 

ఆదిత్యం విష్ణుం సూర్యం [బహ్మాణం చ బృహస్పతిమ్‌ 1411 
సదము ; 


సోమేష్‌ | రాజానమ్‌ | అవ్‌సే | అగ్నిమ్‌ | గీ8౬భిః | హవామహే। 


జ అము లి ఈము 


కొం. 3౩3 అ. ఓసూ 20 407 
జ్ర మ! ] 
ఆదిత్యమ్‌ | విష్ణుమ్‌ | సూర్యమ్‌ | (బహ్మాణమ్‌ | చ। బృహ 


స్పతిమ్‌ 14 ॥ 

అనువాదం ; 

రాజైన సోముని, అగ్నిని రక్ష ణార్గమై 

స్తుతిగితాలతో ఆహ్వానిస్తున్నాము. 

అలాగే ఆదిత్యుని, విష్ణువును, సూర్యుని 

(బహ్మను,; బృహస్పతిని వీ రందరిని అహ్వానిస్తున్నాము, 14 
మం[తదు. 

| ] / 
త్వం నో అగ్నే మ. ర్పరహ్మ es చ వర్ధయ | 


త్వం నో దేవ దాతవే రయిం దానాయ చోదయ ॥1ఏ ॥ 


వట 


పదము; 
త్వమ్‌ । నః । అన్నే | అగ్ని ఒభిః | (బ్రహ్మా | యజ్ఞమ్‌ 1 చ! 
| | వరయ | 
థి 


వతు hh కా 


త్వమ్‌ | నః। దేవ! దాతవే | రయిమ్‌ | దానాయ | చోదయ॥5॥ 


మి అల శ 


అనువాదం : 
ఓ అగ్నీ! నీ విభూతి రూపాలైన విభిన్నాగ్నులతో కలిసి 
మౌ మం తాన్ని, యజ్ఞాన్ని, సమృద్ధం చెయ్యి. 
మా ధనాన్ని ఓ దేవా! దానార్ధమై వృద్ధిచెందించు. 1 ర్‌ ॥ 


మం|తము 


క 
ఇన్దవాయూ ఉభావిహ సుహవేహ హవామహే | 


408 అధర్యవేద సంహిత 
€ | 
యథా నః ష్ట్ర. ఇట! సంగత్యాం 
i | 
సుమనా అసద్‌ దాన కామశ్చ నో భువత్‌ 160 ॥ 
వదము , 


ఇన్దవాయూఇతి | ఆల | ఇహ | సమతా | ఇహ | హవామహే 


ప ఖు, తరముల కత ను. వనన నా ఎకి, చను 


యథా | నః | సర్వః | లత్‌ | జర సమ్‌ ఒగత్యామ్‌ | 


శ్‌ శ 1 f 
సుజమనాః | అసర్‌ | దానఒకాముకి చ । నః । భువత్‌ ॥16 ॥ 


పు అము చమన 


అనువాదం ; 


ఇం[ద వాయువులను ఉభయులనూ 

ఈ కర్మ డై అహ్వానిస్తున్నాము, 

ఈ దేవతలీ కర్మలో అహ్వాన సులభులు , 

సర్వ జన సంగతిలో వీరు సహృదయులు. 

వారు మా దానాన్ని కూడా అభిలషించేవారు. 181 


మంగతము ౩ 


అర క్టమణం బస ల ప దానాయ చోదయ | 


లు మను 


వాతం విష్ణుం సరస్వతీం సవితారం చ వాజినేమ్‌ 171 


బయ a శుక 


పదము ; 


అర్యమణమ్‌ | బృహస్పతిమ్‌ | ఇన్షర్సమ్‌ | దానాయ ! చోదయ | 


= mm ధి 


వాతమ్‌ | విష్ణుమ్‌ | సరన్వతీక్‌ | సవితారమ్‌ చ! వాజినమ్‌॥7॥ 


కాం. ౩ అ, 4 నూ. 20 409 
అనువాదం | 

ఓ స్తోత పారకుడా! 

అర్యముని, బృహస్పతిని, ఇం|దుని, 

దానార్థమై | పేరేపించు. 

వాయువును, విష్ణువును, సరస్వతిని, 

వేగవంతుడై న సవితను కూడా _పిరేపించు. nT 


మంతము, 
) / ) 
వజ ను న సంబభూ 
వూ చ ణా భువనాన్య గ్ర నః । 
ఉతాదోత్సన్న నం దాపయతు పైని 
రయిం చ నః సర్వవీరం ని యచ్చ 1811 
పదము; 


వాజన్య | ను। రకర సమ్‌ | బభూవిమ । 


ఇమా । చ। విశ్వా! భువనాని ! అ న్హః 


ఉత | ఆదిత్సన్నమ్‌ | దావయతు | [సఓజానన్‌ | 


ఉన్నత రత న 


రయిమ్‌ । చ। నః I సర్వ౭వీరమ్‌ | 1 ని। | యచ్చ n8n 


*అన్నోత్పతి కర్మలో మేము సంఘటితులమైనాము. 
ఈ విశ్వ భువనాలు దానిలో అంతర్లర్భితము లై ఉన్నవి, 


ఇది స్పష్షంగా లేదు - సాయణుడు ఇచ్చిన అర్హం పె నిది. 
టు గ | 
*జోశరక్తి” అని మిగళావా రన్నారు, 


410 అధర్యవేద సంహిత 


దాన బుద్ధి లేని వానిని కూడా జ్ఞానియె _పీరేపించు గాక ! 

మాకు ధనాన్ని, సర్వ వీర పుతులను 

సుస్థిరం చేయుగాక | ॥ర్రి॥ 
మం|తము : 


దు[హాం మే పళ్ళ [పదిశో దుహా ముర్విర్యదాబలమ్‌ । 


పాపేయం సర్వా ఆకూతీ ర్మనసా హృదయేన చ 1194 
పదము ; 
దు[హామ్‌ । మే। పళ్ళా | (పఒదిశః ! దు[హామ్‌ | ఉర్వీః । యథా 


ఒబలమ్‌ | 


షు 


ప! ఆపేయమ్‌ | సర్వాః | ఆఒకూతీః | మనసా | హృదయేన | 


అనా ఇనినమి ఉహు 


చ ॥1 9 ॥ 


ఆఅనువొదం | 
*1 పంచ సంఖ్యాకాలైన దిక్కులు 
నాకు ఫలదాయకా లగు గాక! 
షట్సంఖ్యాకాలైన * 2“ ఉర్వీదేవశలు 8 
యథాశక్తి థనా న్నిత్తురు గాక! 
మనస్సుతో, హృదయంతో కూడా 
సకల సంకల్పాలు నాకు లభించుగాక ! 19 ॥ 


మం|తము ; 

గోననిం వాచ ముదేయం వర్చసా మాభ్యుదీహి | 

స “కా స జ 

ఆ రున్దాం సర్వతో వ న bs దధాతు మే॥10॥ 


"నయ నారాక కాయాలరాం... దానాల ద. 


కరే నాల్లు న అంతరాళమూ.. 
2, దివీ, పృథివి మొదలై నవి, 


ernest వాలు జానా rm గా అలకా టట బలల. వనం. 


కాం. 3అ. ర సూ, 21 411 
పదము 4 


గోఒసనిమ్‌ | వాచమ్‌ | ఉదేయమ్‌ | వర్చసా మా! అభి. 


(a శై కటు 


క 
దిహి | 


ఆ | రున్దామ్‌ | సర్వతః | వాయుః । త్వష్టా | పోొషమ్‌ | దధాతు । 
క్ట మే ॥10॥ 
ఇతి చతుర్‌ ఒనువాక ః 
అనువాదం . 
గోధన (పదమైన వాక్కును నేను వచిస్తున్నాను. 
ర్డీ వాగ్గేవతా | నీవు తేజస్సుతో 
నన్ను అభ్యుదయం చెందించు. 
వాయువు సర్వ|తా |పాణరూపంతో ఆవరించుగాక ! 
త్వష్ట నాకు పుష్టి నిచ్చుగాక 1 110 ॥ 


ఇది ఇరవె యవ సూక్తం 


ఇది నాలవ అనువాకం 
ళో 


అనువాకం : లి 


సూకం._.21 


కామాగ్ని శాంతికి. a 


బుషి: వసిష్టుడు ॥ దేవత: 1-/ అగ్ని: 8.10 మం తాలలో పేర్కాన్న సవిత 
మొదలగువారు ॥ ఛందస్సు: 1 పురో ఒనుష్టుష్‌, తిప్టుస్‌ | 2,9,8 భురిక్‌ 
(తిపుప్‌; శీ (తిషువ్‌, ర్‌ జగతీ, 68 ఉపరిష్టాద్‌ విరాడ్‌ బృహతీ, *? విరాడ్‌ 

గర్భా (తిష్టుప్‌ ; ఫి నిచ్చదనుష్టుప్‌ : 10 అనుష్టుప్‌ ॥ మంతములు; 11101 
వినియోగం ;- దోషోవహతాలైన గృహగోష్టాదుల శాంత్యర్థం చేసే కర్మలో, 
నుణిధారణహోమాది కర్మలలో, వళాశమన కర్మలో, (ప్రాయ 


412 అధర్య వేద సంహిత 


శ్చిత్త కర్శలో దీనికి వినియోగం. ఇందులోని మొదటి ఏడు 
రల బృహద్గణంలోనివి. [కవ్యాదులను తరిమి వేసిన తరువాత 

“హో మంలో చివరి మూడు మంత్రాలకు ఏనియోగం. 
సత ఇ సాకమేధ పర్వంలో కూడ దీనికి వినియోగం. 


మం[తము : 
అగ్నయో అప్బ్వ! న ర్యే వృతే 
పురుషే యే అశ్మసు | 


తి ట్ర 


ఆవివే శోషధిర్యో వనస్సశతీం 


స్థిభ్యో అగ్నిఖ్యో హుత మ స్ట్వేతత్‌ nin 


పదము : 

యే | అగ్నయః । అప్‌ ౬సు | అన్తః । యే । వృ(తే । 

యే। పురుషే! యే । అశ్శఒను | 

యః | ఆఒవివేశ | ఓషధీ?! యః | వనస్పతీన్‌ । 

తేభ్యః | అగ్నిఒభ్యః | హుతమ్‌ । అస్తు । ఏతత్‌ 111 


అనువాదం: 

ఉదకమధ్యంలో ఉన్న అగ్నులకు, 

మేఘంలో విద్యుదూపంగా ఉన్న అగ్నులకు, 

పురుషునిలో వైశ్వానరాత్మకంగా ఉన్న అగ్నులకు, 

* సూర్యకాంతాది శిలలలో ఉన్న అగ్నులకు, 

ఓషధులలో, వనస్పతులలో ఉన్న అగ్నులకు, 

ఆ అగ్ను లన్నింటికీ ఈ హవిస్సు చెందుగాక ! iin 
EN Te 


కాం రఅ ర5సూ 21 418 
మంత్రము & 

యః సోమే అన్హర్యో గోహ్వన్తర్య 

ఆవిష్టో వయః సు యో మృగేషు । 

య ఆవివేశ ద్విపదో యశ్చతుష్పద 

స్తేభ్యో అగ్నిభ్యో హుత మ స్ట్వైతత్‌ 161 
పదము | | 

యః । సోమే | అ న్తః। యః | గోషు | అన్సః। యః । 
ఆఒపీష్టః | అ | యః । మృగేషు | 

యః | ఆ ఒవివేశ | ద్విఒపదః | యః ॥। చతుఃఒపదః | 

తేభ్యః ert |! హుతమ్‌ । అస్తు ! ఏతత్‌ 1 బి (1 


అనువాదం ; 
సనోమలతలో, అంతరావిష్టమై ఉన్న అగ్ని, 
గోవులలో అంతర్గర్భితంగా ఉన్న అగ్ని, 
పక్షులలో ఉన్న అగ్ని, మృగాలలో ఉన్న అగ్ని, 
ద్విపాదులై న మనుష్యాదులలో ఉన్న అగ్ని 
ఈ అగ్నులన్నిటికీ ఈ హవిస్సు చెందుగాక ! బి ॥ 


పమం[తము : 
య ఇద్దే్రణ సరథం యాతి దేవో 


i | 
వైశ్వానర ఉత విశ్వదావ్యఒః | 


414 అధర్వ వేద సంహిత 


| ] 
యం జోహవీమి పృతనాసు సాసహిం 


తేభ్యో అగ్నిభ్యో హుత మ స్ట్వేతక్‌ 124 
పదము. | | | 

యః | ఇన్టేఫణ | సఒరథమ్‌ | యాతి | దేవః । 

వైశ్వానరః | ఉత | విశ్వఒదావ్యఒః | 

యమ్‌ జోపావీమి | పృతనాను । ససహిమ్‌ । 

తేభ్యః | అగ్ని ౬భ్యః | హుతమ్‌ |! అస్తు! ఏతత్‌ nai 


అనువాద ౦ : 
ఏ అగ్ని ఇందునితో ఏక రథుడై వెడతాడో, 
ఏ అగ్ని వెశ్వానరుడో, ఏ అగ్ని విశ్వదాహకుడో, 
సం|గామాదులలో ఏ అగ్నిలో జయార్థమై హోమం చేస్తారో, 
ఆ అగ్నికి ఈ విహస్సు చెందుగాక | 18 ? 


మం|తము | 

యో దేవో విశ్వాద్‌ యము కామమాహు 

ర్యం దాతారం (పతిగృహ్హన్త మాహుః | 

యో ధీరః శక్రః bod 

స్టిభ్యో వసుత హుతమే స్టే ష్రతత్‌ 14 
ప. గ్‌ | 


యః |! దేవః। విశ్వఒఅత్‌ | యమ్‌ । ఓంఇతి | కామేమ్‌ । ఆహ్యుఖ | 


గాల మణ 


కాం. ౩ అ 5 సూ. 21 £15 
| 
యమ్‌ | దాతారమ్‌ । పతిఒగృష్టానమ్‌ |! అహుః | 
యః | ధీరః | శ|కకి ! పరిఒభూః | అదాభ్యః | 
క es 
తేభ్యః | అగ్నిఒభ్యః | హుతమ్‌ । అస్తు । ఏతత్‌ 14 i 
అనువాదం 1 
అగ్ని సర్వభక్షకుడో, ఎవనిని కామఫలాత్మకుడంటారో, 
ఏ అగ్నిని ఫలదాతగ్యా [పతిగహీతగా చెప్తారో, 
ఏ అగ్ని ధీమంతుడో, శక్తిమంతుడో, 
శ తువులను పరిభవించు వాడో, 


ఎవనిని ఎవరూ హింసించలేరో, 
ఆ వివిధ రూపొగ్నులకు ఈ హవిస్సు చెందుగాక! ॥14॥ 


మం[తము; 
( i | 
యం త్వా పోతారం మనసాఖి సంవిదు 
ప్రయోదశ వ జనక! పళ్ళ మనన 
వర్పోధసే యశ సే సూనృతావతే 
తేభో్య అగ్నిభ్యో ee మ స్ట్వైతత్‌ 190 


పదము 
యమ్‌ | త్వా! హోతారమ్‌ | మనసా | అభి |! సమ్‌ ఒవిదుః | 


(తయఃఒదశ | a పళ్ళ | వరా బాకి! 
వర్చఃఒధసే | యశసే ) సూనృతాఒవతే | 


తేభ్యీః | అగ్నిఒభ్యోః | షే. ఇ అస్తు । ఏతత్‌ 15 ॥ 


416 అధర్వ వేద సంహిత 
అనువాదం : 

ర్డీ అగ్నీ | నిన్ను దేవతలకు హోతగా భావిస్తున్నారు. 

|తయాదశ ( సంసర్భ, అహస్పత్యనామకమైన 

అధికమాసంతో చేరి) సంఖ్యగల మాసములు, 

మనువు సృష్టించిన వసంతాది 

*పంచ బుతువులు, వీ రందరూ వర్చస్సు కోసమై 

[పియ సత్యాత్మకమైన వాక్కు కోసమై 

నీ విభూతి రూపాలైన అగ్నులకు 

ఈ హవిస్సు నర్పిస్తున్నారు. 15 ॥ 
మం[తము : 
ఉక్షాన్నాయ వశాన్నాయ సోమ సృష్టాయ వేధసే 


వై శ్వానర జ్యే షేభ్య సేభో అగ్నిభ్యో హుత మ స్ట్వైతత్‌ 116141 


సదము ! 
| 
ఉక్షఒఅన్నాయ । వశాఒఅన్నాయ | సోమ ఒవృష్టాయ | వేధసీ | 


i l ఖ్‌ 
వై శ్వానర ఒజ్యే షైభ్యః | తేభ్యః I అగ్ని ఒభ్యః | హుతమ్‌ | 
అస్తు |; ఏతత్‌ 1॥ 6 ॥ 

అనువాదం . ష్‌ క్ష్‌ 

వృషభ రూపమైన హవిస్సును భుజించు వానికి 

వంధ్యా గోభక్షకుడైన వానికి, 

సోమ పృష్టుడైన వానికి జగ ద్విధాతకు, 

వీ రందరికి పెద్ద వాడైన వైశ్వానరునకు___ 

ఈ అగ్ని రూపా లన్నింటికి ఈ హవిస్సు చెందుగాక! 16 ॥ 





* ( హేమంత శిశిరాలు ఒకటిగా పరిగణించి ) 


కొం. 3అ.ర5సూ 21 417 
మం|త్రము : 

దిజేం పృథివీమన్వ _న్లరిక్షం 

యే విద్యుత్‌ మనుసంచర ని | 

యే దిక్ష్వ! న్తర్యే వాతే అన... 

స్టేభ్యో అగ్నిభ్యో హుతమ స్ట్వేతత్‌ u7Ta 
పదము : | | 

దివమ్‌ ! పృథివీమ్‌ | తను | అ న్లరిక్షమ్‌ | 

యే2.విద్యుతీమ్‌ | అనుఒసంచర న్రి | 

యే। దిక్షు! అన్హ్లః। యే। వాతే । అ న్హఃి | 
తేభ్యః | అగ్ని ఒభ్యీః । హుతమ్‌ | అస్తు। ఏతత్‌ క్‌ 7 గ 


అనువాదం : 

ద్యులోకంలో, భూలోకంలో, అంతరిక్షంలో | పవేళించి 

ఏ అగ్నులు సంచరిస్తున్నవో, 

విద్యుత్తులో (పవేళించి ఏ అన్ను లున్నవో, 

దిజ్మ ధ్యంలో ఏ అగ్ను లున్నవో, 

వాయువులో ఏ అగ్నులు సంచరిస్తున్నవో 

వా రందజఅకు ఈ వావిస్సు చెందుగాక ! mn Ta 
మం|తను , 
హిరణ్యపాణిం సవితారమిన్ద౦ం 


బృహస్పతిం వరుణం మిత మగ్నిమ్‌ | 
అథర్వ. 27. - క్ష 


418 అథర్యవేద సంహిత 
విశ్వాన్‌ దేవా నజ్లిరసో హవామహ 

ఇమం కవ్యాదం శమయ న్ల్వగ్నిమ్‌ n8n 
పదము : 

హిరణ్య ఒపాజిమ్‌ | నవితారమ్‌ । ఇన్ష0మ్‌ | 

బృహస్పతిమ్‌ | వరుణమ్‌ | మి|తమ్‌ | అగ్నిమ్‌। 


విశ్వోన్‌ | దేవాన్‌ | అజ్జరసః | హవామహే । 


అ వ అబ్‌ తగా 


ఇనుమ్‌ | [కవ్యఒఅదమ్‌ ! శమయన్తు ! అగ్నిమ్‌ 10801 


అనువాదం : 
హిరణ్యపాణి అయిన సవితను, 
ఇం[దునీ, బృహస్పతిని, వరుణుని, మితున, అగ్నిని, 
విశ్వేదేవతలను, నర్వ దేవతలను, అంగిరసాది 
మహర్షులను అహ్వానిస్తున్నాము. 
వారు మాంసాహారియైన దుష్టాగ్నిని శమింప జేతురుగాక |! 
18 I 
| | 
శానో అగ్నిః (కవ్యాచ్చ్భా నః పురుషరేషణః | 
న్స్‌ 1 
అథో యో విశ్వదావ్య! స్తం [కవ్యాద మశీశమమ్‌ 19 ॥ 
పదము ; 


శా స్తః ( అగ్నిః | (కవ్యఒఅత్‌ | శాన్దః | పురుషఒ రేషణః | 
క ఆటలు శా దు గ 


మ్మ లక ఆము 


కాం. 3౩అ రనూ 21 419 


ఆథోఇతి 1 యః | విశ్వ ఒదావ్యఒః | తమ్‌ | [గ్రవ్యఒఅదేమ్‌ | 
అశీశమమ్‌ 19 ॥ 


అలు ఆము బాటా 


అనువాదం : 
ఈ (క వ్యాదుడై న అగ్ని, సవితాదులైన 
దేవతల అన్నుగహంతో సుఖకరు డగుగాళ | 
పురుష హింసకుడైన అగ్ని శాంతు డగుగాక | 
సర్వదాహకుడ్రైన అగ్నిని మాంన 


భక్షకుడైెన అగ్నిన శాంతున్‌ చేస్తున్నాను 19 nn 
మంతము . 
ద పర్వతాః సోమప క్‌ ఆప్‌ ఉత్తానశీవరీః 
| 
వాతః పర్జన్య ఆదగ్ని స్తే (కవ్యాద నమశీశమన్‌ 1104 
పదము : 


య్‌ | పర్వతాః | సోమ ఒప్ఫృష్టాః | ఆవీః । ఉత్తాన ఒశీవరీః | 


జగామ. అలాల - 


వాతః | వర్దన్యఃి | ఆత్‌ | అగ్నిః | తే|! _కవ్యఒఅదేమ్‌ | ఆశీ 


శమన్‌ ॥ 108 
అనువాదం . 
సోముడు పె భాగంలో గల పర్వతాలు 
వెల్లకిల పడుకొని పారే ఉదకాలు 
వాత పర్దన్యులు వీరంద౭ూ 
కవ్యాదుడైన అగ్నిని శాంతుని చేసినారు. 110 ॥ 


ఇది ఇరవై యొకటవ సూక్తం 


సూక_0 వల 
తెజసర్పకై.... 


బుషి | వసిష్టుడు ॥ దేవత; విశ్వే దేవులు, బృహాస్సతి, వర్చస్సు ॥ ఛందస్సు: 
1 విరాట్‌ (తిప్పుస్‌ : 2,5,8 అనుష్టుప్‌ : 8 సజ్బుపదా పరానుష్టువ్‌ విరాడ 
తిజగతీ, 4 షట్పదాజగతీ ॥ మం[తములు : 18 11 


వినియోగం :. తేజస్కాముడు చేసే కర్మలో హసిదంత మణీబంధనంలో, 
పురోహితుడు ఏనుగును రాజునకు [పతి ఉదయం అప్పగించు 
టలో, [బాహ్మీమహాశాంతిలో దీనికి వినియోగం, 


నుం్యతము : 

హ స్టివర్చసం [వేథతాం బృహద్‌ యశో 

ఆదిత్యా యత్‌ తన్వఒః సంబభూవ | 

తత్‌ సర్వే సమీదు ర్మహ్యమేతద్‌ 

విశ్వే దేవా అదితిః సజోషాః nin 
పదము ; 

హ స్తిఒవర్చసమ్‌ | [పథతామ్‌ | బృహత్‌ | యశః ; 

అదిత్యాః । యక్‌ | తన్వఒః । ర | 

తత్‌ | సర్వే |; సమ్‌ ॥ అదుః । క । ఏతత్‌ | 


| 
విశ్వే । దేవాః | అదీతిః | సఒజోమోః alin 


కొం. 3౩ అ, 5 నూ. 22 421 
అనువాదం : 

హస్తివర్చస్సు మాలో (పథితమగుగాక | 

అదితి శరీరం నుంచి తేజస్సు సముత్సన్న మైనది, 

దానిని విశ్వేదేవతలతో సమాన |పీతిగల 

అదితితోపాటు, అందణూ కలిసి నాకు |పసాదింతురుగాక ! 


nin 
మం[తను; 
మితశ్చ వరుణశ్చేన్లో9 రు[దశ్చ చేతతు | 
ట్ల ణ్‌ న్‌ FF ] 
దేవాసో విశ్వధాయనసిస్తే మాళజ్జాన్తు వర్చసా 12 | 


పదము; 


మి|తః | చ। వరుణః। చ| ఇద్దర్రిః | రుదః । చ | చేతతు | 


| 
దేవాసః | విశ్వఒధాయసః | తీ; మా! అళ్జున్తు | వర్చసా ॥ 2 i 


అనువాదం : 
మితుడు, వరుణుడు, ఇం|దుడు, 
రుదుడు నన్ను గుర్తింతురుగాక |! 
విశ్వపోషకులైన ఆ మితాది దేవతలు 
నన్ను వర్చస్సుతో ఆల్చిష్టుని చేయుదురుగాక ! 12h 


మం|తము -. 
1 


యేన 


' జ్ఞ 


ర్స్‌ వర్చసా సంబభూవ 
అటి చు టా. 


యేన రాకా మనుష్యేఒష్వప్ప్వ1న్లః | 


422 అధర్యవేద సంహిత 


యేన్‌ దేవా దేవతామ్మ[గ ఆయన్‌ 
తేన మామద్య వర్చసాగ్నే వర్చస్వినం కృణు = ॥8॥ 
పదము ॥ 


యేన । హస్తి! వర్చసా | సమ్‌ఒబభూవ । 


యేన | రాజా । మనుష్మేఒషు | అప్‌ఒసు | అన్తః | 
యేనీ | దేవాః । దేవతామ్‌ | అ(గే | అం సజ | 
తేన | మామ్‌ | అద్య | వర్చసా | అగ్నే | వర్చస్వినమ్‌ | ర్పణు 
n 3 i 
అనువాదం : 
గజం ఏ వర్చస్సుతోడ సముత్సన్న మైనదో, 
మనుష్యులలో ఎవడు ఏ వర్చస్సుతో 
రాజు కాగలుగుతున్నాడో, ఉదక మధ్యంలో 
ఏ వర్చస్సుతో రాణులు వర్చస్సు లౌతున్నారో, 
ఇం|దాదులు సృష్టాదిలో ఏ వర్శస్సుతో 
దేవత్వాన్ని పొండినారో, ఆ వర్చస్సుతో షి అగ్నీ |! 
ఇప్పుడు నన్ను తేజస్వినిగా చెయ్యి, "లై 
మంగతము 


యత్‌ తే వర్చోజాతవేదో బృహద్‌ భవత్యాహాంతేః | 


1 | 
యావత్‌ సూర్యస్య వర్చృ ఆసురస్య చ హస్తినః | 


శ 
తావ న్మే అశ్వినా వర్చ ట్ర ధతా పుష్కుర(సజా 114 nN 


ల్‌ 


కొం. ౩ అ. 5 నూ. 22 428 
పదము ; 


యత్‌ | స | వర్చః । జాత ౬ వేదః | బృహత్‌ | భవతి | అఒహుతేః 

న సూర్యస్య । వర్చః | ఆసురస్య | ష్‌ | హ పైన | 

తావక్‌ | మే, అళ్వినా | వర్చః 1 ఆ | ధత్తామ్‌ | పుష్కర ఒ|సజా 
1 4 ॥ 


ఆనువాదం : 
ఓ జూతవేదా! 
ఆహూతుడవైన అగ్నీ! 
నీ అధిక తేజస్సు సూర్యునకు వర్చస్సునిస్తున్నది. 
ఆసురమైన గజానికి ఏ వర్చ స్ఫున్నదో, 
అంత వర్చస్సును నాకు పు పుష్పమాలలతో 
అలంకృతులైన అశ్వినీ దేవతలు |పసాదింతురుగాక ! ॥4॥ 


మం|తము : 

యావచ్చత సః [పదిశశ్చక్షుర్యావత్‌ సమశ్నుతే | 

తాపేఠ్‌ సమైత్విన్ది్యియం మయి తద్ద సి వర్చసమ్‌ 15 ॥ 
as మ 5 Gass 


పదము ; 


యావేక్‌ | చత|సః | (వఒదిశః | చక్షుః | యావత్‌ | సమ్‌ 
ఒఅశ్నుశే | 


తావత్‌ | సమ్‌ ఒఏతు | ఇగ్గి లయలు! కరు | తత్‌, హస్‌ 
ఒవర్చసమ్‌. 151 


424 అభర్యవేద సంహిత 


అనువాదం 1 
నాలుగు దిక్కులు ఎంత వఅకు వ్యాపిస్తున్నవో, 
చక్షు రిందియం యావత్సర్యంతం చూస్తున్నదో, 
ఆ మహేంద[పతీక నాకు లభించుగాక ! 
ఆ హాస్పి వర్చస్సు నాకు లభించుగాక |! 15 1 


మం[తము। 


| శే [| 
హస్తి మృగాణాం సుషదా మతిష్టావాన్‌ బభూవ హి, 


అను 


తస్య భగేన వర్చేసాభి షిహ్నొమి మా మహమ్‌ _ 86 ॥ 
పదము $ 


హస్సీ | మృగాణామ్‌ । సుఒనదామ్‌ | అతిస్థాఒవాన్‌ | బభూవ | 


హ్‌, 


తస్య । భగేన | వర్చసా | అభి  సిఖ్బామి । మామ్‌ | అహమ్‌॥6॥ 


అనువౌదం ; 
స్వేచ్చగా అరణ్యంలో సంచరించే మృగాలలో 
వనగజం అత్యుత్కృష్టమైనది కదా! 
అలాంటి హస్తికి చెందిన భాగ్యరూప వర్చస్సుతో 
నన్ను నేను అభిే షేచనం చేసుకుంటున్నాను. 10 ॥ 


ఇది ఇరభై రెండవ సూక్తం 
సూక్తం _ 28 
ఏీరవు[తపాప్పికై Sage 


బుషి! (బహ్మ 11 'దేవత ; యోని॥ ఛందస్సు : 1-4 అనుష్టుప్‌, గ్‌ ఉపరిష్టాద్‌ 
భురిగ్‌ బృహతీ: 8 స్క_౦థో[గీవా బృహతీ ॥ మరీ[తములు : i XK: 1 


వినియోగం ౩. వంసనన కర్మకు చెందిన వివిధ (ప కియలలో దీనికి వినియోగం. 


కాం. 3 అ. రసూ. 23 425 
మంత్రము : 

యేన వేహద్‌ బభూవిథ నాశయామసి తక్‌ త్వత్‌ | 

ఇదం తదన్య|త త్వదప దూరే ని దధ్మసి 114 


పదము , 


యేన | వేవాక్‌ | బభూవీథ | నాశయామసి | తత్‌ | త్వత్‌ | 


ఇదమ్‌ | తత్‌ । అన్య|త | త్వత్‌ | అప | దూరే।ని। దధ్మసి॥1॥ 


ఉననా mw, కినొమెో 


అనువాదం. 
ఓ నారీ ఏ పాపంతో నీవు వంధ్యవయ్యావో 
దానిని నీ నుంచి తొలగించి వేస్తున్నాము. 
అది తిరిగి నీకు అంటకుండా 
నీ నుంచి దూరంగా దానిని పార వేస్తున్నాము. nln 


మంత్రము ; 
ఆకే యోనిం గర్భ ఏతు పుమాన్‌ బాణ ఇవేషుధిమ్‌ | 
ఆ వీరో[త జాయతాం పుత స్టే దశేమాస్యః 12 ॥ 


పదము , 
అ। తే; యోనిమ్‌ | గర్భః | ఏతు | పుమాన్‌ | బాణః 2ఇన | 
[| ఇషుఒధిమ్‌ | 


ఇవాల తనను 


| 
ఆ । వీరః । అత | జాయతామ్‌ | పుతః 1 తే। దశ ఒమాస్యః॥£8 


426 అధర్వవేద సంహిత 
అనువాదం , 


బాణం పొదిలో దూరినట్టు పురుష రూప 

గర్భం నీ యోనిని (పవేళీంచుగాక | 

నీ గర్భం పు[తుడుగా పరిణమించి పది మాసాలలో 
బలవంతుడైన వీరుడుగా జనించుగాక ! m2 


మం|తము : 
| | 
పుమాంసం ప్యుతం జనయ తం పుమానను జాయతామ్‌ | 


| ' 
భవాసి పుతాణాం మాతా జాతానాం జనయాశ్చ యాన్‌ 


nan 
పదము: 
పుమాంసమ్‌ | పుతమ్‌ | జనయ। తమ్‌ । పుమాన్‌ | అను | 
జాయతామ్‌ | 
భవాసి | వ వ్యుకాణామ్‌ I మాతా | జాతాసామ్‌ | పపకి | చ l 
లై యాన్‌ 13॥ 
అనువాదం | 
ఓ నారీ! నీవు మగ బిడ్డను కను, 
అ తరువాతా పుతుడే కలుగుగాక ! 
ఇలా కలిగిన వ్యుతులకు నీవు తల్లివి కమ్ము. 
ఆ తరువాత కలిగిన వుతులకు కడా తల్లి వికా! 1g 


మం[తము : 
/ 1 
యాని భ|దాణి బీజాన్యషభా జనయన్రి చ| 


తె స్వ్వం బం విన్దన్వ, సా (పనూర్ధేనుకా భన ప. 


కాం. ౩ అ, ర నూ. 23 427 
పదము 1 


| 
యాని । భ్యదాబీ | వీజాని | బుషభాః | జనయ న్లి। చ। 
- i క 
తైః! త్వమ్‌ | పుత్రమ్‌ । విన్లన్వ । సా। |ప్రఒసూః। దేనుకా । 
| క్‌ క భవ ॥ 4॥ 


చాయా శూ 


అనువాదం . 


అమోఘ వీర్యాలైన బీజాలు గోవులలో వత్సరూపంలో 
జనించినట్టుగానే నీవు పుతుని పొందు. 

అలా |పసవించి ధేనువు వలెనే 

ప్యుతునితో పాటు వర్ణిల్లు. 14 


మంతము 

కృణోమీ తే (పాజాపత్యమా యోనిం గర్భ ఏతు తే । 
విన్గన్వ త్వం తరి న యు స్రుభ్యం 

శమసచ్చము తసై్మ త్వం భవ 15 ॥ 
పదము. 


కృణోమి | తే । [ప్రాజాఒపత్యమ్‌ | యోనిమ్‌ | గర్భః | వతు! తే 


-— 


విన్దన్వ | త్వమ్‌ | పుత్రమ్‌ | నారి । యః | తుభ్యమ్‌ | 
శమ్‌ | అనేక్‌ | శమ్‌ | ఉంఇతి। తప్టై। త్వమ్‌! భవే 15% 


అనువాదం . 
సీ సంతతిని ఓ నారీ! 
_పజోత్పత్తి కరం చేస్తున్నాను. 


428 అథర్వ వేద నంహిత 


నీ యోనిలో గర్భం చేరుగాక ! 

అలా నీకు పుత[ పాపి కలుగుగాక | 

పు తుడు నీకు సుఖహేతు వవుతాడు. 

నీవు కూడా వానికి సుఖహేతు వగుదువు గాక! [బ్‌ ॥ 


మంత్రము ; 

యాసాం ద్యాః పితా పృథివీ మాతా 
నట అ 

తాస్త్వా కశత దె వీః 

పావనో షధయః nen 
కః 

యాసోమ్‌ । ద్యాః। పితా! పృథివీ; మాతా । 

సము[దః | మూలమ్‌ । వీరుధామ్‌ । బభూవ । 

తాా। త్వా! పు[త౬విదా్యాయ । దై వీః | 

ప! అవన్లు। ఓషధయః 161 


అమి వ జా 


అనువాదం , 
ఓషధులకు ద్యులోకం పిత అవుతున్నాడు. 
వృష్టిరూప రేతోధారణంతో పృథివి తల్లి అవుతున్నది. 
సము[ దం ఆ జలరాళికి మూల మౌతున్నది. 
ఆ దేవతారూపాలైన కీషధథులు 
పుతలాభార్గమై నిన్ను రక్షింతురు గాక ! 1681 


ఇది ఇరబ్చై మూడవ సూక 0 


సూ _తృం- 24 


బుషి, సల్మ ॥ దేవత: వనస్పతి, _వజాపతి ॥ ఛందస్సు: 1, లి? అనుష్టుప్‌ : 
2 నిచృత్‌ సథ్యాపంక్తి i మం్మతములు. i జ it 


వినియోగం :. ధాన్య సమృద్ధికర్మలో దీనికి విసియోగం. మొదటి మం తానికి 
పితృ మేధ కర్మలో వినియోగం. 


మం|తము : 
t { థి 
పయస్వతీ రోషధయః పయస్వ న్మామకం వచః | 
అథో పయస్వతీనామా భరేహం సేహ[సశః 11% 
పదము, 
యస్వతీః | pa | పసయనస్వక్‌ | మామకమ్‌ | వచే | 


అథోఇతి। ప | యస్వతీనామ్‌ । ఆ।|భరే! అహమ్‌ | సహన 


శ గన్ని 


1114 
అనువాదం : 
(వీహి యవాదులు సారవంతము లగుగాక |! 
అలాగే నా వచనం సారవంత మగుగాక! 
మటీ సారవంతమైన ఓషధులవల్ల వచ్చిన ధాన్యాన్ని 
బహు విధాలుగా + మేము సంపాదించు కొందుముగాక ! ॥1॥ 


మంత్రము . 

| 
వేదాహం పయస్వ న్హం చకార ధాన్యఒం బహు | 
సంభృత్వా నామ యో దేవ స్థం వయం 


హవామహే యోయో అయజ్యనో గృహే Er 


భకక 


430 అధర్యవేద సంహిత 
పదము; 


వేద । అహమ్‌ | పయస్వ న్హమ్‌ | చకార | ధాన్యఒమ్‌ । బహు | 
సమ్‌ ఒభృత్వా | నామ । యః। దేవః। తమ్‌! వయమ్‌ | 


అట వ్‌ న | ఆర్తి 
హవామహా | యఃజఒజయః । అయజ్వనః | గృ ఘౌ 1న | 


అనక వా మా కోనా 


అనువాదం : 
సారసంపన్న దేవుని నే నెణుగుదును. 
ఆయన ధాన్యాన్ని సమృృద్ధం చేసినాడు. 
సర్వసార సమాకర్షకుడైన సంభృత్వ దేవుని 
స్తుతిస్తూ ఆహ్వానిస్తున్నాము. 
యాగం చేయని వాని ఇంటిలోని పదార్థ 
సంచయాన్ని కొనివచ్చి అయన మాకు |పసాదించుగాక ! 
12 
మం|తము ; 
| 
ఇమా యాః పళ్ళ (పదిశో మానవీః పళ్ళ కృష్ణయః । 
వృష్టై శాపం నదీరీవేహ స్ఫాతిం సమావహాన్‌ 1894 
పదము. 
| | శ 
ఇమా8ః | యాః ! పఇ్ళి | పఒదిశః | మానవీః । పళ్ళ | కృష్ణయః। 
- | క్‌ త్‌ త. 
వృష | శాపమ్‌ | నదీ$ఒఇవ | ఇహ । స్ఫాతిమ్‌ | సమ్‌ ఒఆవహాన్‌ 
క్ట | "dn 
అనువాదం : 


వర్షం కురియగా నదులు తమలోని (పాణిజాతాన్ని 
వేగంగా కొని పోయినట్టు 


కొం 3౮అ రసూ 24 4831 


ఈ పొచ్యాది పంచ దిక్కులు, 

పంచ మానవ జాతుల: ఇక్కడ ఈ యజ మానుని 

ధనధాన్య సమృద్దితో నింపుదురుగాక | 19 ॥ 
మంత్రము : 


ఉదుత్సం శతధారం నహ|స్రధార మక్షితమ్‌ | 

ఏవాస్మా కేదం ధాన్యం౬ సవా సధార మక్షితమ్‌ "40 

పదము ; 

ఉత్‌ | ఉత్సమ్‌ | శత ఒధారమ్‌ | సహ సఒధారమ్‌ | అక్షీతమ్‌ | 

ఏవ । అస్మాక ! ఇదమ్‌ । ధాన్యఒమ్‌ | సహ సేఒధారమ్‌ | 
అక్షితమ్‌ 14 4 

అనువాదం : 

జలో త్పత్తి నె సానం శత ధారాయుక మై, 


సహ్మసధారా యుక్తమై క్షయరహిత "మైనట్టుగానే 
మా ఈ ధాన్యం అపరిమిత ఛారాయుకం, “ 


అక్షయం అగుగాక! 14h 
మంత ము 
శతహ స్త సమాహర సహసవాస్త నం కీర । 
కృత స్య కార్య ఒస్య చేహ స్సాతిం సమావహ HON 


పదము ; 
శతఒహస్త | నమ్‌ఒ ఆహర | సహసఒహ స్త । సమ్‌ | కీర | 


కృతన్యే | కార్యఒన్య | ఖ్‌ | ఇహ | నాతల సమ్‌ ఒఆవహ॥ఏ॥ 


432 అధర్యవేద సంహిత 
అనువొదం ; 

శతకర సంయుత దేవా! 

థనధాన్యాదులను కొని తెమ్ము. 

సహ సహస్తుడ వైన కదేఐా! 

వాటిని మాపై కురిపించు. 

నిష్పన్నం, నిప్పాదనీయం అయిన 

ధనధాన్యాదులు సమృద్దిగా నాదు లభిస్తున్నవి. 1 ర ॥ 
మం[తము : 
తిసో మాతా గన్దర్వాణాం చత|సో గృహపత్నా్యః | 
తాసాం యా స్ఫాతిమ త్తమా తయా త్వాభి మృశామసి ॥6॥ 
పదము. 
తి|సః । మా|తాః | గన్దర్వాణామ్‌ | చత సః | గృవాఒపత్నా్యః | 
తాసామ్‌ | యా । స్ఫాతిమత్‌2.తమా । తయా । త్వా! అభి | 

| మృశామసి 16141 

అనువాదం : 

సమృద్ధి హేతువులై న గంధర్వ మాతృ1([తయం 

2 గృహిణీ చతుష్కంతో అతిశయ సమృది 

ల అధ 

సంపన్నమైన ఓ ధాన్యమా! 

నిన్ను అభిస్పృృళిస్తున్నాము. HG 


బరా దాయి. జావ డనాారాన అండాల సకాలం. (బారా జాబాాతాలనడా. దినంగా సజాతి అతల. గాయక నిఖనావానటా అనాను. నాలు. అజా దాలలపనాజడా నము వాని. కారాల మజాను. ప ఏలా 


1. సమృద్ధిహేతువులై న కళలు _ సాయణుడు. 
2, ఆప్పరసలు లేదొ గృహిణులు. 
ఇవి రెండూ ఒక రకమైన కొలతలని కొందజు. 


కాం. ౩ అ. ర5సూ 25 433 


మం[తము : 

ఉపోహశ్చ సమూహశ్చ క్షత్రారౌ తే |ప్రజావతే | 

తావిహా వహతాం స్ఫాతిం బహుం భూమాన మక్షితమ్‌ ॥ 7 ॥ 
పదము : | | | 


ఉపఒఊహకః। చ। సమ్‌ఒఊఈహః | చ। క్షత్తారో |తే| [పజాఒపతే। 


చినన ఆను 
లు. జ క 


తౌ। ఇహ । ఆ। వహతామ్‌ । స్ఫాతిమ్‌ | బహుమ్‌ | భూమానేమ్‌ । 


mm వా కనెను 


అక్షితమ్‌ 417॥ 
ఆనువాద౦ ; 
ఉపోహ సమూవా దేవు లిద్దజూ, 
ఓ పజాపతీ! నీకు సారథులు. 
వారు ఇక్కుడ బహు |పకారం, డ్షయరహాతం 
అయిన సమృద్ధిని లభింప జేయుదురుగాక ! 174 


ఇది ఇరవై నాల్హవ సూక్తం 
సూక్తం = 25 
శ్రీ వశీకరణార్దం.... 


బుష్‌: భృగువు। దేవత; కామేషుడు; మి తావరుణులు ॥ ఛందస్సు ః అనుష్టుప్‌ 
మం[తములు | 1851 
వినియోగం :. స్తీ వశీకరణకాముడు చేసే విభిన్న కర్మలలో దీనికి వినియోగం, 


మం|తము : 
ఉత్తుదస్త్వోత్‌ తుదతు మా ధృథాః శయనే స్వే 


అథర్వ, 28 


434 అథర్వవేద సంహిత 


ఇషుః కామన్య యా భీమా తయా విధ్యామి త్వా హృది 


Nin 
పదము: 
ఉత్‌ ఒతుదః | త్వా! ఉత్‌! తుదతు। మా। ధృథాః । శయనే | 
అ a Saeed We స్వ 


ఇషుః | కామన్య | యా । భీమా । తయా | విధ్యామి । త్వా। 


హృది ॥ 1 


అనువాదం : 
ఉత్తుదనామకుడై న దేవుడు 
నిన్ను కామినీ కామారను చేయుగాక |! 
*నీ శయన స్థానంపై నీవు అనురకవు కాకుందువు గాక |! 
భయం కరమైన కామబాణాన్ని 
సి హృదయంలో (గుచ్చుతున్నాను. mln 


మం|తము , 
ఆధీవర్ణాం కామశల్యామిషుం సంకల్పకుల్మలామ్‌ | 
తాం సుసరీనతాం కృత్వా కామో విధ్యతు త్వా హృది urn 
పదము ; క 
ఆధీఒపర్దామ్‌ కామఒశల్యామ్‌ | ఇషుమ్‌ | సంకల్పఒకుల్మలామ్‌ | 
తామ్‌ | సుఒసేంనతామ్‌ | కృత్యా । కామః | విధ్యతు । త్వా! 

క గ్‌ హృది ॥ నీ ॥ 


*“సీవృ నిద పోలేకుందువుగాక 1” ఆని భావం. 


కొం.3 అ రనూ 25 435 


అనువాదం ; 
మనోవ్యథా పతాలు కలది, కామ శల్యం కలది, 
సంకల్ప మహ్‌ దారుశల్య సః శిష మెనది, 
౧౧కు గాం 
అయిన ఈ బాణాన్ని ఎక్కు పెట్టి లాగి 
స హృదయంలో గాడునట్లు కాముడు విడుదుగాక  ॥ ల్లి ॥ 


మంళఈము i 


} శ | 
యా ష్లేహానం శోషయతి కామస్యేషుః సుసంనతా | 


(పాచినవక్షా వ్యోఒషా తయా విధ్యామి త్వా హృది 13 ॥ 


పదము । 


| 1 1 ] 
యా । ప్లీహానమ్‌ | శోషయతి | కామస్య । ఇషుః | సుఒసంనతా । 


—_ 


పాచీనఒపక్షా | విజవీషా | తయా । విధ్యామి | త్వా। హృది 104 


అనువాదం : 
కాముని సుసన్నతమై వెళ్ళే బాణం 
హృదయంలో (పవేళించి, నీ ప్రీహాన్ని దహిస్తు' ది. 
|పాచీన పక్షయుతం సర్వ దాహకం 
అయిన ఆ బాణంతో ని హృదయాన్ని 
ఓ కామిని! భేదిస్తున్నాను, nga 


మంతము : 
} క 
అ జ వమా 
అతా విద్ధా వ్య్‌జషషయా శుమ్మోస్యాభీ సర్పమా | 


సృషుదుం ర్నిమన్యుః కివలీ పీయవాదిన్యను వతా 248 


436 ఆధర్యవేద సంహిత 
వదము ; 
|| |] ow 
సహా విద్ధా । విజపషయా | శుష్మ2 ఆసా | అభ | హరా | మా! 
శి | 4 
మృదుః | నిఒమన్యుః | కిఐలీ |; [పియఒవాదినీ । అను2|వతా 
14 | 
అనువాదం . 
విదాహయుక్తం, కోకాత్మకం అయిన 
బాణంతో తాడితవై శుష్కకంర వె నానద్దకు రమ్ము. 
కోపరపొతవై, మార్దవ భరితవై, 
మదేక శరణవై, పియ వాడినివై మదను[వతవు కమ్ము 14 
మం్మతము : 


శీ ] 
ఆజామి త్వాజన్యా పరి మాతుర థో పితుః | 
జ ల క త్త | 
యథా మమ [కతావసో మమ చిత్త ముపాయసి ఓర్‌ | 


పదము, 


శమ మో నరా 


॥ ( 
ఆ | అజామి । త్వా। ఆఒఅజన్యా । పరి; మాతుః 1 అథోఇతి । 
పితుః | 


శ ] | | | 
యథా | మమ! (కతా | అసః | మము చి త్తమ్‌ | ఉప౭౬ఆయస్‌ి 


104 
అనువాదం : 


నిన్ను * సెలగోలతో ఓ కామినీ 
నాకు అభిముఖంగో చేసుకుంటున్నాను. 


నం. 





% చెర్నాకోల. 


కాం చెఅ.6నసనూ 26 437 
తలి వదనుంచి తండి వద నుంచి వచ్చీ, 
య © గతా. యి 
నా వద్ద నివసించెటక్ట్యు, నా చిత్తాన్ని 
అనుసరించెటట్టు, చేస్తున్నాను. ng 
మం[తము | 
] 
వ్యఒ ప్రై మి|తావరుణౌ హృదశ్చి తాన్యస్యతమ్‌ | 
| | | శ 
అభై నామ్మక్రతుం కృత్వా మమైవ కృణుతం వశే ॥n6n 
పదము , 


| 
వి, అసై! మి|తావరుణాొ | హృదః | చిత్రాని | అస్యతమ్‌ | 


అథ 1 ఏనామి। అ|క్రతుమ్‌ | కృత్వా! మము | ఏవ! కృణుతమ్‌। 


శా? చా; విని 


| 
వశే ॥ 6 ॥ 
ఇతి పంచమోడి.నువాక 8 
ఆనువాదం : 
మ్మితా వరుణులారా |! 
ఈమె హృదయం నుంచి విచక్షణను తొలగించండి. 
ఈమెను కింకర్శవ్యతా మూఢురాలిని గా 
సి నాకై వసం చేయండి. 106 ॥ 
ఇది ఇరవై. ఐదవ సూక్తం. 
ఇది ఐదవ అనువాకం 


అనువాకం: 6 
సూ క్తం...26 
భయం నివృతి కె 


బుషి: అథర్వుడు ॥ దేవత : 1 సాగ్నులగు హేతులు : 2 సకాముడగు హవిష్య 
వుడు శ అబ్బ్యుక్కా వై రాజుడు; 4 సవాత [పవిధ్యంతాలు 3 6 సౌషధికౌ 


438 ఒధర్వ వేద సంహిత 


నిలిమ్బులు ; బృ హస్పతియుక్సు లై న అవస్వన్తు లు: ఛందస్సు: 1 (తిష్పుప్‌: 
£,5,6 జగతీ ౩ 8,4 భుంక్‌ (తిష్టుప్‌, సర్వాః (1-8) పంచ పదావిపరీత 
పాదలక్షములు ॥ మంత్రములు 3 1081 


వినియోగం 1. తన సేనకు ఉత్సాహం కల్పించే కర్మలో, స్వస్త్య్యయన కర్మలో, 
సర్ప వృళశ్చికాది భయనివృత్తి కై చేసే కర్మలో, శాంతి కర్మలో 
దీనికి వినియోగం 


మంత్రము : 

యే౩స్యాం స్థ ప్రాచ్యాం దిశి హేతయో 

వా రంల క అసు క 

తే నో మృడత తే నోధీ [బూత 

తేభ్యో వో నమ స్టేభ్యి వః స 111 
పదము : | 

యే | అస్యామ్‌ । [ప్రాచ్యామ్‌ | దిశి! హేతయః । 


i శ శ 
నామ । దేవాః ! తేషామ్‌ | వః। అగ్నిః । ఇషవః | 


తే; నః। మృడత | తే। నః! అధి । _బూత । 


లి వు పను ఉంట —— 


తేభ్యః | వః । నమః । తేభ్యః | వః | స్వాహా nian 


అనువాదం 3 


ఓ గంధర్వులారా! మిరు ఈ [పాగ్‌దిశలో 
“ హేత్తి” నామ ఛభారులై ఉంటారు. 

పూర్వ దిగ్వాసులైన మోకు 

అగ్ని తుల్యాలైన బాణాలు కలవు, 


కాం అ. 6సూ 26 439 


మూదు మమ్ము సుఖపెట్టండి, 

మా యెడ ఓ మంచిమాట చెప్పుండి, 

మోకు నమస్కారం 

మో కీహవిస్సు స్వాహుతమగుగాక |! nln 


మం[తము ; 

(J 1 
యే౭స్య్యాం స్థ దక్షిణాయాం దిశ్య ఒవిష్యవో 
నామ దేవా స్తేషాం వః కామ ఇషవః | 


శ్రే నో మృడత తే నోధీ [బూత 

తేభ్యో వో నమ స్టేభ్యో వః స్వాహ 1 దీ ॥ 
పదము ; 

యే | అస్య్యామ్‌ | స్ట | దక్షిణాయామ్‌ | దిశి | అవిష్యువీః | 


నామీ | దేవాః । తేషామ్‌ | వః । కామః | ఇవేవః | 


— 


తె। నః। మృడత । తే। నః। అధి [బూత | 
తేభ్యః | వః । నమః | తేభ్యః | వః స్వాహా కిది i 


ఆనువాదం ; 
ర్స్‌ గంధర్వులారా | 
మోరు దక్షిణదిక్కలో * అవశ్య ౫ నామంతో ఉంటారు. 
మాకు విషయాభిలాషే బాణతతి. 
మారు మమ్ము సుఖ పెట్టండి, 
మూ యెడ ఒక మంచి మాట చెప్పండి, 
మాకు నమస్కారం, 
మోకీ హవిస్సు స్వాహుత మగుగాక |! బి | 


440 అధర్వవేద సంహీత 


నుం[తము ॥ 


యేశస్యాం స్థ (పతీచ్యాం దిశి వై రాజా 


నామ దేవా స్తేషాం వ ఆప ఇపీవః | 

తేనో మృడత తే నోధీ (బూత 

తేభ్యో వో నమ స్టేభ్యో వః స్వాహా 13 ॥ 
పదము : . | | 

యే। అస్యామ్‌ । స్థ। (పతీచ్యామ్‌ | దిశి! వై రాజా। 


| | 
నామ । దేవాః । తేషామ్‌ | వః | ఆపః | ఇషవః । 


తే| నః। మృడత। తే! నః। అధి (మౌత | 


వము శక్‌ స్వా 


తేభ్యః | వః। నమః । తేభ్యః | వః | స్వాహా 1వ ॥ 


అనువాదం 1 


మోరు పడమట " వెరాజి నామంలో ఉంటారు. 

మారు మమ్ము సుఖ పెట్టండి. 

మా యెడ ఓ మంచి మాట చెప్పండి, 

మాకు నమస్కారం. 

మో కీహవిస్సు స్వాహుత మగుగాక | 1 వీ! 


మంత్రము: 
యేశీస్యాం స్థోదీచ్యాం దిశ | వవిధ్యనో 


గ | 
నామ దేవా స్తేషాం వో వాత ఇషీవః | 


కాం. ౩ అ. 6 నూ, 26 441 
తే నో మృడత తే నోధీ (బూత 

తేభ్యో వో నమ స్టేభ్యో వః స్వాషో it 4h 
వదము , | | | 

యీ | అస్యామ్‌ | స్థ! ఉదీచ్యామ్‌ । దిశి । [వఒవిధ్య న్హః | 


| | | 
నామ । దేవాః | తేషామ్‌ ! వ! వాతీః | ఇషవః। 


mn) 


తే| నః। మృడత | తే! నః। అధీ! [బూత | 


తేభ్యః | వః। నమః । తేభ్యః | వః | స్వాహా 1 4 ॥1 
అనువాదం : 

మోరు ఉత్తరాన “* | పవిధ్యన్తులు *” * 

అను పేరుతో ఉంటారు, 

మోకు వాయువే బాణ సంచయం. 

మారు మమ్ము సుఖ పెట్టండి. 
మా యెడ ఓ మంచి మాట చెప్పండి. 

మోకు నమస్కారం, 

మో కీ హవిస్సు స్వాహుత మగుగాక |! 141 


మం|తము : 

యేకిస్యాం స్ట (ధువాయాం దిశి నిలిమ్బా 

హో, దేవా స్తేషాం. వ పిషథధీ గ్‌ | 

తే నో మృడత తే నోధి (బూత 

తేభ్యో వో నమ స్తో వః స్వాహా 15 i 


* గ|తుహింసకులు. 


442, అధర్యవేద సంహిత 


యీ । అస్యామ్‌ | స్థ | [ధువాయామ్‌ | స | చ్‌ాల! | 


| 
నామ । దేవాః । కేషామ్‌ | వః । ఓీషధీః | ఇషవః | 


ఇ 


తే! నః। మృడత। తే॥ నః। అధి! (బూత | 


తేభ్యః | వః । నమః | తేభ్యః | వః। స్వాహా 1541 


అనువాదం : 

భూమికి అధోదిశలో మీరు 

“నలింప* నామధారులై ఉంటారు. 

మోకు ఓఏషధులే బాణాలు, 

మోరు మమ్ము సుఖ పెట్టండి. 

మా యెడ ఓ మంచి మాట చెప్పుండి. 

మోకు నమస్కారం. 

మో కి హవిస్సు స్వాహుత మగుగాక | "ల! 
మంత్రము . 


యేశీస్యాం స్టోర్బ్రాయాం దిశ్యవస్వనో 

నామ దేవా స్టేషాం వో బృహస్పతిరిషవః | 

తెనో మృడత తే నోధి a 

తేభ్యో వో నమ స్టేభోక వః స్వామే 160 ॥ 
పదము. | | 


యే! అస్యామ్‌ | స్థ! ఊర్థ్వాయామ్‌ | Sel అవస్వ న్హః | 


కాం. 3 అ. రసూ 27 443 
|| i | 
నామ । దేవాః | తేషామ్‌ | వః। బృహస్పతిః | ఇషవః | 


తే; నః। మృడత | తే। న 


వ — on) న. 


81 అధి! (బూత । 
॥ ॥ ms 
తేభ్యః | వః | నమః । తేభ్యః | వః 1 స్వాహా 1641 


అనువాదం ; 
ఊర్థ్వ దిశలో మిరు అవస్వన్తులు అను పేరుతో ఉంటారు, 
మాకు బృహస్పతే బాణ నిచయం, 
మిరు మమ్ము సుఖపెట్టండి. 
మా యెడ ఓ మంచి మాట చెప్పుండి, 
మోకు నమస్కారం. 
మో కీ హవిస్సు స్వాహుత మగుగాక ! 168 


ఇది ఇరవై. ఆరవ సూక్తం 


సూడ్రం.27 


బుషి: అథర్వుడు ॥ దేవత; 1 (పాచీ, అగ్ని, అసితుడు, ఆదిత్యులు; 2 దక్షిణా 
ఇం|దుడు, తిరళ్చిరాజి, పితరుడు, $8 [ప్రతీచీ. వరుణుడు, పృదాకుడు, 
అన్నము, 4 ఉదీచీ, సోముడు, స్వజుడు, అశనిడు; 5 |ధువా, విష్ణువు, 
కల్యాష|గీవుడు, వీరుథుడు ; 8 ఊర్థ్వా, బృహస్పతి, శ్వి్యత్రుడు, వర్ష ము॥ 
ఛందస్సు: 1, $8, 4, 6 అప్టి ; ల్లీ త్యష్టి ; గ్‌ భురిగష్టి ; సర్వము (1-6) 
పంచపదములు ॥ మం[తములు : 181 


వినియోగం :- పూర్వసూకృం వలెనే దీనికి కూడ వినియోగం 
మం్మతము , 

శీ ( 
[పాచీ దిగగ్ని రధివతి రసితో రక్షితాదిత్యా ఇషవః | 


తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృఖ్యో 


444. అధర్యవేద సంహిత 
! | 

నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు | 

యోశస్మాన్‌ ద్వేష్టి యం వయం 

ద్విష్మ స్తం వ్‌ జమ్మే దధ్మః 114 

పదము. 


(పాచీ | దిక్‌ 1 అగ్నిః! అధిఒపతిః | అసితః । రక్షితా | ఆదిత్యాః 


ఇషవఃి | 


తేభ్యః । నమః । అధిపతి ఒభ్యః | నమః | రక్షితృఒభ్యః | 

నమః | ఇషుఒభ్యః | నమః | ఏభ్యః | త? 

యః । అస్మాన్‌ | ద్వేష్టి । యమ్‌ |! వయమ్‌ । 

ద్విష్మః | తమ్‌ ! వః। జమ్మే | దధ్య్మః nian 


అనువాదం , 
|పొచిదిశ మ మ్మనుగహీంచుగాక |! 
ఆ దిశకు అధిపతి అగ్ని. 
కృష్ణ వర్గ సర్పం ఆ దిశకు రక్షకం. 
ఆదిత్యులు అ దిక్కునకు ఆయుధాలు, 
ఆ దిక్కున ఉన్న దేవతలకు నమస్కారం, 
అక్కడున్న రక్షకులకు నమస్కారం. 
ఆయుధాలకు నమస్కారం. 
ఫి ళృందరకూ నమస్కారం. 
మేము ద్వేషించే శతువును, మమ్ములను ద్వేషించే 
శతువును మో నోటిలో 'వేస్తున్నాము. nln 


కాం ౨ అ. 6సూ. 27 445 


మంతము 

దక్షిణా దిగిన్టోరధివతి స్టిరశ్చి = 

రాజీ రక్షితా వతం ఇషేవః | 

తేభ్యో నమోధీవతిభోక నమో రక్షితృభోక్ర 

నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు! 

యోకిస్మాన్‌ ద్వేష్టి యం వయం 

ద్విష్మస్టం వో జమ్మే దధ్మః 1 ॥ 
పదము, 

దక్షిణా! దిక్‌! ఇన్ద9్రః | అధిఒవతిః | తిరశ్చిఒరాజిః | 

రక్షితా । పితరః | ఇషవః । 

తేభ్యః | నమః । అధిపతి2 భ్యః | నమః | రక్షితృఒభ్యః | 
నమః | ఇషుఒభ్యః | నమః | ఏభ్యః | అస్తు। 

యః | అస్మాన్‌ ! ద్వేష్టీ | యమ్‌ |! వయమ్‌ । 

పకక తమ్‌ | వః! జమ్మే | దధ్భ్మః 12, 


అనువాదం: 
దక్షిణ దిశ మమ్ము అనుగహీంచుగాక ! 
దక్షిణ దిశకు ఇం|దుడు అధిపతి. 
వెనుకకు చుట్టుకొని ఉన్న సర్పం రక్షకం. 


446 అథర్వవేద సంహిత 


వతృ దేవతలు ఆయుధాలు. 

అ దిక్కున ఉన్న అధిదేవతలకు నమస్కారం. 

అక్కడ ఉన్న రక్షకులకు నవుస్కారం 

ఆయుధాలకు నమస్కారం. 

పీ రందరకు నమస్కారం. 

మేము ద్వేషించే శతువును, మమ్ము ద్వేషించే శ|తువును 
మో నోటిలో వేస్తున్నాము. m2 


మం|తము . 

[పతీచీ దిగ్‌ వరుణోధీపతిః 

పృదాక్‌ రక్షితాన్న మిషవః I 

తేభ్యో నమోధీవతిభ్యో నమో రక్షితృభ్యో 

నమ ఇషుభ్యో నమే ఏభ్యో అస్తు । 

యో+స్మాన్‌ ద్వేష్టి యం వయం 

ద్మిష్మస్తంవో స్ట దధ్మః 13 n 
పదము 1 

[పతీచీ । దిక్‌ | వరుణః | అధీఒపతిః | 

పృదాకుః | రక్షితా । అన్నమ్‌ | ఇషవః | 

తేభ్యః | నమః | అధిపతి ఒభ్యః | నమః । రక్షితృ ఒభ్యీః | 


ని || |] 
నమః । ఇషుఒభ్యః |! నమః । ఏభ్యః | అస్తు ! 


కొం. అ రనూ 27 44'7 
యః । అస్మాన్‌ | ద్వేష్టి యమ్‌ ! వయమ్‌ । 
ద్విష్మః | తమ్‌ | వః । జమ్మే | దధ్మః 1వ ॥ 


అనువాదం. 
పడమటి దిక్కు మ మ్మను[గహించుగాక |! 
దానికి వరుణుడు అధిపతి. 
“పృదాకువు” అనే సరం రక్షకం, 
అన్నమే ఆయుధం, 
ఆ దిక్కున ఉన్న అధిదేవతలకు నమస్కారం. 
అక్కుడ ఉన్న రక్షకులకు నమస్కారం. 
ఆయుధాలకు నమస్కారం. 
వీ రందరకూ నమస్కారం, 
మేము ద్వేషించే శ్యతువును, మమ్ము ద్వేషించే శతువును. 
మొ నోటిలో వేస్తున్నాము. 19 


మంతము 3 

ఉదీదీ దిక్‌ సోమోధిసతిః 

న్వజో రక్షితా శనిరిషేవః | 

తేభ్యో స. పతిభ్యో నమో రక్షితృభ్యో 
నమ ఇషుభ్యో నమ వీభ్యో అస్తు |! 
యోశీస్మాన్‌ ద్వేష్టి యం వయం 


ద్‌ స్తం వో జమ దధ్శః | గణిత ॥ 


448 అధర్యవేద సంహిత 
పదము : 


పటి దిక్‌ | సోమః | తదజతత। 


| |] 
స్వజః |) రక్షితా! అశని |! ఇషవః । 


ఇ లు 


తేభ్యః | నమేః | అధిపతి ఒభ్యః | నమః । రక్షితృ ఒభ్యీః | 

నమః | ఇషుఒభ్యః | నమః | ఏభ్యః | అస్తు । 

యః । అస్మాన్‌ । ద్వేష్టి | యమ్‌ । పంక | 

ద్విష్మః। తమ్‌ | వః। జమ్చే | దధ్భ్మః 14 ॥ 


అనువాదం | 
ఉత్తర దిక్కు మమ్ము అను గహించుగాక ! 
దాని కధిపతి సోముడు, 
స్వయం భువమైన సర్పం రక్షకం. 
పిడుగు ఆయుధం, 
అ దిక్కున ఉన్న అధిదేపతలకు నమస్కారం 
అక్కుడ ఉన్న రక్షకులకు నమస్కారం. 
ఆయుధాలకు నమస్కారం. 
వీరందజికూ నమస్కారం, 
మేము ద్వేషించే, శతువును మమ్ములను 
ద్వేషించే శ తును మొ నోటిలో వేస్తున్నాం. 14 


మంగతము: 
[సవా దిగ్‌ వు రధివతిః కల్మష... 


గీవో రక్షితా వీరుధ ఇషేవః | 


కాం. 3అ. 6 సూ. 27 449 
తేభ్యో నమోధివతిభ్యో నమో రక్షితృభ్యో 

నమ ఇమషేభ్యో నమ ఏభ్యో అస్తు। 

యోకిస్మాన్‌ ద్వేష్టి యం వయం 

ద్విష్మస్తం వో జమ్మే దధ్మః 10 ॥ 
న్‌. 

[ధువా । దిక్‌ | విష్ణుః | అథీఒపతిః | కల్మాష2గివః | 

రక్షితా ॥ వీరుధీః | ఇషీవః | 

తేభ్యః | నమః | అధీవతిఒభ్యః | నమః | రక్షితృ౭భ్యీః | 

నమీః | ఇషుఒభ్యః | నమీః | ఏభ్యః | తపు | 

యః | అస్మాన్‌ | ద్వేష్టి | యమ్‌ । వయమ్‌ | 

ద్వివ్మః ॥ తమ్‌ | న జమ్మే | దధ్మః 15 ॥ 


అనువాదం : 
భూమి [కింది దిక్కు మ మనుగహించుగాక ! 
దాని కధిపతి విషువు. 
కల్మాష[గివమనే* సర్పం రక్షకం. 
ఓషధులు ఆయుధాలు, 
ఆ దిక్కున ఉన్న అధిదేవతలకు నమస్కారం. 
అక్కడ ఉన్న రక్షకులకు నమస్కారం. 





* మెడ(కింద నలుపున్న 
అథర్వ. 29 


450 అధర్య'వేద సంహిత 


ఆయుధాలకు నమస్కారం, 

వీ రందరకూ నమస్కారం, 

మేము ద్వేషించే శ|తువును, మమ్ము ద్వేషించే 

శ|తువును మొ నోటిలో వేస్తున్నాం 1 ర్‌ ॥ 


మంత్రము 

ఊర్ధ్వా దిగ్‌ బృహస్పతి రధిపతిః 

శ్వితో రక్షితా వర్ష మిషవః | 

తేభ్యో నమోధీవతిభ్యో నమో రక్షితృభ్యో 

నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు । 

యోశిస్మాన్‌ ద్వేష్టి యం వయం 

దింప వో జమ్మే దధ్మః 1641. 
పదము . 

ఊర్థ్వా | దిక్‌ | బృహస్పతిః | అధీఒపతిః | 

శ్వి|తః। రక్షితా । వర్షమ్‌ | ఇషవః | 

తేభ్యః | నమీః | కలే | నమః | రక్షి తృ ౬భ్యః | 
నమః । ఇషుఒభ్యః | నమః । ఏభ్యః । అస్తు! 

యః । అస్మాన్‌ | ద్వేష్టి | క వయమ్‌ । 


se తమ్‌ | ae జమ్మే | దధ్భుః 164 


కాం3అ. 6 నూ, 28 451 


అనువాదం | 
ఊర్థ్వ దిక్కు మ మృను[గహించుగాక ! 
దాని అధిపతి బృహస్పతి. 
శ్వేత సర్పం రక్షకం. వర్ష జలం ఆయుధం. 
అ దిక్కున ఉన్న అధిదేవతలకు నమస్కారం. 
అక్కడ ఉన్న రక్షకులకు నమస్కారం. 
ఆయుధాలకు నమస్కారం 
వీ రందకూ నమస్కారం. 
మేము ద్వేషించే శ్యతువును, మమ్ములను 
ద్వేషించే శ|తువును మో నోటిలో వేస్తున్నాం. 1 6॥ 


ఇది ఇరవై ఏడవ సూక్తం, 
సూతకం _ ౨26 
యమంళ జనన దోషనివారణం 


బుషి: (బహ్మ ॥ దేవత: యమిని ॥ “ఛందస్సు : | అతిశాక్వరీగర్భాచతుష్ప 
దాతి జగతీ; 2,8 అనుష్టుప్‌ ; 4 యవమధ్యావిరాట్‌ ; కకుప్‌ : 6 (తిపుప్‌, 
8 విరాడ్‌ గర్భా [వస్తారపం క్తి i మం[తములు : 16% 


వినియోగం ౩. కవలలు కలిగినపుడు తద్దోష నివారణార్ధం చేసే హోమంలో 
దీనికి వినియోగం. 


మంత్రము; 

ఏకైక యైషా సృష్ట్యా సంబభూవ య్యత 
గా అన్ఫేజన్ర భూతకృతో విశ్వరూపాః | 
య్య తీ విజాయేతే యమిన్య పర్తుః సా 


| 
పశూన్‌ క్షీణాతి రిఫతీ రుశతీ nian 


452 అధర్వవేద సంహిత 
పదము : 


| | | 
ఏఠఒ ఏకయా | ఏషా । సృష్ట | సమ్‌ | బభూవ | యత । 
గాః । అసృజన్న | భూతఒకృతేః | విశ్వరూపాః । 

యత్ర | విం జాయతే యమిన్‌ | అపఒఇబుతుః | సౌ। 


మహాన్‌ ॥ క్షిణాతి | రిఫతీ । రుశతీ nin 


అనువాదం 1 
ఈ అసాధారణ సృష్టి ఒక్కొక్క 
వ్యక్తి జనన రూపంలో జరుగుతున్నది. 
ఇందులో భూతకృతులైన బుషులు 
విశ్వరూపులైన గో మనుష్యూదులను ఇలా సృష్టించినారు. 
ఈ యమళ జననం పశువులను క్షయింపజేస్తుంది. 
వానిని భక్షిస్తుంది. 
వానిని హింసిస్తుంది. 1 ॥ 


మం[తము। 

ఏషా పశూన్న్చం క్షేణాతి (కవ్యాద్‌ భూత్వా వ్యద్వేరీ | 

- ; | జె ! క్ష్‌ క 

ఉతైనాం బ్రహ్మణి దద్యాత్‌ తథా స్యోనా శివా స్యాత్‌ nau 
పదము; 


ఏషా । పశూన్‌! సమ్‌! క్షిణాతి। (కవ్యఒఅత్‌ | భూత్వా! వి అద్వరి। 


ఈము చయ కూ 


ఉత | ఏనామ్‌ । బ్రహ్మణి । దద్యాత్‌ । తథా । స్యోనా | శివా । 
స్యాత్‌ 12 ॥ 


కాం. ౩ అ. 6 నూ. 28 453 


అనువాదం : 
రెండు దూడలను వేసిన ఈ ఆవు 
ఇతర పశువులను క్షయింపజేస్తుంది, 
మాంస ఖాదన శీలమై అపమార్షం (తొక్కుతుంది. 
ఈ ఆవును (బాహ్మణులకు దానం చేయాలి. 
అప్పు డది సుఖకర మౌతుంది. 
శివంకర మౌతుంది. 12 1 


మం[తెము: 

శివా భీవ వురుషేభ్యో గోభ్యో అశ్వేభ్యః శివా | 

క్ష ఖ్‌. - ; | క్రై 

శివాసై్మై సర్వస్మై క్షే తాయ శివా న ఇహైధి nan 


పదము ; 
శివా; భవ । పురు షిభ్యః | గోభ్యోఃి । అశ్వేభ్యః | శివా | 


శివా । అసైై | నర్వేసైై । క్ష|తాయ । శివా నః। ఇహ । ఏధి 
క క క్ష క్ష 10 ॥ 


అనువాదం : 

ఓ యమళవత్స జననీ! 

మనుష్యులకు సుఖకరివి కా! 

అలాగే గోవులకు, అశ్వాలకు సుఖహేతువు కా! 

ఈ సర్వ ౪ కే తానికి సుఖకరివి కా! 

ఇక్కడ మాకు సర్వ విషయాల్లో సుఖ|పదవు కా! MET 
Sw ప కో 

* చేను, 


454 అధర్వవేద సంహిత 


పశూన్‌ యీమిని పోషయ 164 i 


| | గ్‌ 
ఇహ | పుష్టిః | ఇహ । రసః। ఇహ । సహ[సఒసాతమా । భవ । 


వశూన్‌ | యమిని ॥ పోషయ u4n 


షె అము ల కటు చమ. అనా. సబ 


ఆతు లి భవా న్‌ 


అనువాదం : 

ఈ ఇంటిలో పుష్టి కలుగుగాక | 

క్షీరాజ్యాది సమృద్ధి కలుగుగాక | 

ఓ యమినీ! ( యమళవత్సజననీ | ) 

ఇక్కడ సహస ధన దాతివి కా! 

మిగత పశువులను పోషించు. 1 త్మ ॥ 
మం[తము। 

| 


య్మతా సుహార్డేః సుకృతో మదీ ని 
విహాయ రోగం తన్వే1ః స్వాయాః । 

తం లోకం యమిన్యఖభి సంబభూవ 

సానో మా హేంసీక్‌ పురుషాన్‌ పశూం శ్చీ 15 ॥ 
పదము : 


| క 
యత | సుఒహార్దః | సుఒకృతః | మదీ చి 


కాం. ౩ అ, 6నూ. 258 455 
విహాయ | రోగమ్‌ । తన్వఒః | స్వాయాః । 


తమ్‌ | లోకమ్‌ । యమినీ | అభి౭ సంబభూవ | 


న 


సా। నః। మా। హింసిక్‌ | పరుషాన్‌ | పశూస్‌ | చ 15 4 


అనువాదం 1 
సహృదయులు, సుకృతులు అయిన పురుషులు 
తమ శరీరాల నుంచి రోగాన్ని తొలగించుకొని 
ఈ లోకంలో హర్షి స్తారు. - 
వారి లోకానికి యమళజనని అభిముఖ మైనది, 
అది మా పురుషులను పశువులను హింసించ కుండుగాక ! 151 


మంత్రము వ 


ః అదం, అగ | అధ " | 
య్మతా స సు సుకృతామగ్నిహ్‌ _తహుతాం యత 950 


a 


1 కి 
తం లోకం యమిన్యభి సంబభూవ 


అవిక కం 
జే 


న 
సా నో మా హీంసిక్‌ పురుషాన్‌ పశూంశ్చ 168 
పదము ; 
|| | 
యత్‌ | సుఒహార్దామ్‌ ! సుఒకృతామ్‌ | అగ్నిహో[తఒహుతామ్‌! 
కరు. EE Ea hme, FF] న్‌ | 
యత | లోకఃి | 


తమ్‌ | లోకమ్‌।! యమినీ | అభి ౬ సంబభూవ | | 


అనను కిము 


సా। నః। మా! హింసీత్‌ | పరుషాన్‌ | వథూన్‌ | చ 104 


456 అధర్య వేద సంహిత 


అనువాదం | 
సహృదయులు, సుకృతులు, అగ్నిహో[త 
హోమాదికాలను చేసిన వారు 
ఏ లోకంలో ఫలాన్ని అనుభవిస్తారో, 
అ లోకానికి నీవు అభిముఖమైనావు. 
నీవు మా పురుషులను, పశువులను హింసించవద్దు. 10 ॥ 


ఇది ఇరవై. ఎనిమిదవ నూక్తం 
సూ _క్రం-29 
సవయజ్ఞంలో. కహ 


బుషి; ఉద్దాలకుడు 1 దేవత: 1.6 శితిపాద్‌ అవిః; 7 కాముడు: శీ భూమి ॥ 
ఛందస్సు: 1-8 పథ్యాపంక్రి : 2,46 అనుష్టుప్‌, 7 షట్పదా ఉపరి 
పారె బృహతీ కకుమ్మతీ గర్భా విరాడ్‌ జగతీ 8 ఉపరిష్టా ద్‌ 
బృహతీ I మం[తములు ; కశ ॥ 


వినియోగం ;- ఓదన సవ కర్మలో, దుష్టాదుష్ట [(పతిిగహంలో, తద్దోషళాంత్య 
రం చేసే కర్మలో, (గహయజ్ఞంలోని బుధునికై చేసే హోమాదు 
లలో దీని వినియోగం. 


మం్మతము : 

యద్‌ రాజానో విభజిన్స ఇష్టాపూర్హస్యీ 
షోడశం యమస్యామీ నేభాసదః । 
అవి స్టస్మాత్‌ [ప ముజ్బాతి 


క్ష 
ద_్తః శితిపాత్‌ స్వధా nin 


కాం. ౩ అ. 6 సూ. 29 457 


పదము? 
యత్‌ | రాజానః | విఒభజీ చే | ఇష్టాపూ ర్రస్య | 
షోడశమ్‌ | యమస్య | అ ఇతి | సభాఒసదేః | 


శివను అయా 


అవీః I తస్మాత్‌ HE] ముళ్ళతి | 
ద_త్తః | శితిఒపాత్‌ | స్వధా ulin 


అనువాదం : 


దివిలో దక్షిణ దిశలోని యమ నియుక్తులైన 

సభాసదులు ఇష్టా పూర్తానికి చెందిన ఉభయవిధ కర్మలలో 
పొరపాటు వల్ల జరిగే పాపాన్ని 

పదహారు భాగాలుగా విభజించి స్వీకరిస్తారు, 

ఈ సవయజ్ఞంలో దత్తమైన పశువు (గొల్ల) 

దాని నుంచ విముక్షం చేయుగాక ! 

శ్వేతపాదమైన ఆ యజ్ఞ పశువు 

ఆ సభాసదులకు ఆహార మగుగాక |! nian 


మం[తము : 
సర్వాన్‌ కామాన్‌ పూరయత్యాభవేన్‌ |వభవన్‌ భవన్‌ । 
ఆకూతి ప్రోవీర్ద త్తః శీతపాన్నోప దస్యతి 1న 41 


వదము ; 


సర్వాన్‌ | కామాన్‌ | పూరయతి | ఆఒభవన్‌ | (ప్ర ఒభవన్‌! భవన్‌! 


అ శు బా చమొు 


ఆకూతిఒ| పః | అవిః | ద చః | శితిఒపాత్‌ 1 న। ఉప్‌ | దస్యతి 


అనా వటి చి 


1న 


జ చం కామూ 


458 అధర్యవేద సంహిత 
అనువాదం 
అంతటా వ్యాపించి ఫలదాన సమర్శమై 
వర్టిష్టువైన ఈ మా యజ్ఞం సర్వాభీష్ట పద మగుగాక | 
మము "సమర్పించిన, శ్వేత పాదమైన గొల 
వృద్ధి చెందునే కాని క్షీణించదు. ॥ ట్ల ॥ 


మంత్రము: 


యో దదాతి శితిపొద మవీం లోకిన సంమితమ్‌ | 


స నాకీ మభ్యారోహతి యత్ర శల్కో 
న కియకీ అబలేన బలీయసే nan 
పదము ; 


యః | దదాతి | శితిఒపాదమ్‌ | అవీమ్‌ | లోకేన | సమ్‌ ఒమీతమ్‌! 


అను నయ 


సః | నాకమ్‌ | అభిఒఆరోహతి | య్యత | శుల్కకి | 


జం. బనానా 


న। కియతే | అబలేన | బలీయసే MET 


అనువాదం ; 
ఈ శ్వేతపాదమైన గొజ్జను 
లోకసమ్మతమైన దానినీ ఇచ్చిన దాత స్వర్షాన్ని 
అధిరోహిస్తాడు. 
అ లోకంలో అబలుడైన పురుషుడు 
బలవంతునకు శుల్కాన్ని ఇవ్వడు. ng 
మం|తము : 


| ॥ గ 
పజాపూపం శితిపాదమవిం లోశేన సంమీతమ్‌ । 


పదాతోప జీవతి పిత్యాణాం లోశేక్రీతమ్‌ 14 ॥ 


కొం. ౩ అ. 6 సూ. 29 459 
పదము ; 


పజ్బా౬అపూపమ్‌ | శితి౭ పాదమ్‌ 1 అవీమ్‌ | లో కేన సమ్‌ 


mm కనిన 


2.మితమ్‌ I 
(పఒదాళా | ఉప । జీవతి । పిత్తూణామ్‌। లోకే | అక్షితమ్‌ 14 ॥ 


అనువాదం 1 
ఐదు అహపూపములు* కల శ్వేతపాదాన్ని 
లోకసంమతమైన ఈ యజ్ఞ పశువును 
దత్తం చేసినవాడు పితరులు నివసించే 
సోమలోకంలో అక్షయఫలాన్ని అనుభవిస్తాడు. 14 


Mia 
పజ పూపం శితిపాద మవిం లో కేన సంమీతమ్‌ | 


(పదాతోప తపక: సూరా్యమానయోరక్షీ తమ్‌ 15 4 


సదము; 


పళ్ళీఒఅపూపమ్‌ | శి82పాదీమ్‌ | అవీమ్‌ | లోకేన | సమ్‌ 


ల. ప 


ఒమితమ్‌ | 


(పఒదాతా | ఉప్‌ । జీవతి । నూరా్యమానయోః | అక్రేతమ్‌ nn 


చాను యము ఈ 


అనువాదం : 
ఐదు అపూపములు*కల శ్వేతపాదాన్ని 
లోకసంమతమైన గొల్జను దానం చేసినవాడు 
సూర్యచం[దుల లోకరిలో 
అక్షయమైన ఫలాన్ని అనుభవిస్తాడు. 15 i 


* నాలుగు కాళ్ళలోను, నాధిలోను ఉండనవి. 


460 అధర్వవేద సంహిత 
మంత ము: 


ఇ'కీవ నోపే దస్యతి సమ్ముద ళీవ పయో మహత్‌ | 


దేవా సవాసినావివ శితిపాన్నోవ దస్యతి 104 


నను. 


పదము % 


} | 
ఇరా౬ఇవ 1 న। ఉప | దస్యతి | సము[దఃఒఇవ 1 పయః । 


క వా కొట్టా 


మహత్‌ | 


{ ] 
దేవా | సవాసినౌ2౬ఇవ । శితిఒపాత్‌ | న | ఉప । దస్యతి n6n 


కా wr gia శ శ్రమం అష చావా, జము 


అనువాదం 3 


సవయజ్ఞంలో అర్చించిన తెల్లని కాళ్ళుగల గొఖ్లై 
Ca య 69 
భూమివలె క్షీణింపనిది. 
సము[దంవలె అధికక్షీరం కలది. 
సహవాసులైన అళ్వినీదేవతలవలె క్షీణింపదు. 16! 


మంతము : 
క ఇదం కస్మా అదాత్‌ కామః కామాయాదాత్‌ | 
కామో దాతా కామః [పతి గహీతా 

™ | క 
కామః సముద మా వివేశ | 

షే - | 
కామేన త్వా (పతి గృషహ్హ్లామి కశామెతత్‌ తే గ 7॥ 

& ణ_ = 

పదము ; 


కః ఇదమ్‌ । కసై్మై! అదాత్‌ | కామః | కామాయ । అదార్‌ | 


కాం. ౩ అ. 6 సూ. 29 461 


| | 
కామః ! దాతా | కామః । (పతిఒగహీతా | 


అతు వ్‌ వాను బా 


[ 
కామః । సము[దమ్‌ । ఆ । వివేశ । 


అ ఉనన్‌ బు 


కామేన । త్వా । (ప్రతీ । గృష్హామి | కామీ | ఏతక్‌ | తే iT 


న. 


అనువాదం ; 
(పజాపతి (పజాపతికే దీనిని దక్షిణగా ఇచ్చినాడు. 
కాముడు కామునకే ఇచ్చినాడు. 
కాముడే దాతు కాముడే (పతిిగహిత, 
ఆ కాముడు సము[దంవలె అపార రూపాన్ని ధరించినాడు. 
అలాంటి కామునితో నిన్ను (దక్షిణదవ్యాన్న 
(పత్మిగహిస్తున్నాను. 
ఓ కామా! ఈ [దవ్యం నీకోసమే. "7h 
మంగతము : 
| | | 
భూ నకం [పతి గృష్టాత్వ _వ్రరిక్ష వటం మహత్‌ | 
మాహం |పాణేన మాత్మనా మా (| ప్రజయా 
[ప్రతిగృహ్య వి రాధిషి 181 


సదము ; 

భూమీః । త్వా । |వ్రతి | గృష్హాతు | అ న్దరీక్షమ్‌ । ఇదమ్‌ | మహత్‌ 
an శవ |. _ = 

మా । అహమ్‌ | |పాణేన | మా। ఆత్మనా ! మా। (పఒజయా। 


పతిఒగృవ్యా | వి। రాధిషి 10 ॥ 


462 అధర్వవేద సంహిత 
అనువాదం ॥ 
ఓ దక్షిణ దవ్యమా | 
నిన్ను భూదేవత |పతిగహీంచుగాక | 
ఈ విశాలమైన అంతరిక్షం కూడా నిన్ను (పతిగహించు గాక! 
మేము దీనిని తీసుకొని పాణాన్ని త్యజింప కుందుము గాక! 
అత్మను;, సంతానాన్ని త్యజింపకుందుము గాక! "18 


ఇది ఇర తొమ్మిదవ సూక్తం 
సూక్తం «= 30 
ఐకవంత్యం.... 


బుషి: అథర్వుడు ॥ దేవత: సాంమనస్యము ॥ ఛందస్సు: 1.84 అనుష్టుప్‌ ; గ్‌ 
విరాడ్‌ జగతీ, 68 (పసారపంక్తి; 7 [తిష్పుప్‌ 1 మంతములు! ॥ 7 ॥ 


వినియోగం :. సాంమనస్య (ఐకమత్య) కర్మలోను, ఉపాకర్మలో చేసే ఆజ్య 
హోమంలోను దీనికి వినియోగం. 


మంగతము ః 

సహృదయం సాంమనస్య మవిద్వేషం కృణోమి వః | 
అనో అన్యమభి హర్యత వత్సం జాత మీవాఘ్నా్యా ॥1॥ 
పదము : | | 
సఒహృదయమ్‌ । సామ్‌ఒమనస్యమ్‌ | అవీఒద్వేషమ్‌ । కృణోమి 


వ౭। 


శతా 


అన్యః | అన్యమ్‌ | అభి | హర్యత । వత్సమ్‌ । జాతమ్‌ ఒ౪వ | 


అఘ్నా్య nin 


కొం. ౩ అ. 6 సూ. 30 463 


అనువాదం ; 


వివాద పడుతున్న జనులారా |! 
మో కోసం విద్వేష రాహిత్యరూపమైన 
సాంమనస్య కర్మను చేస్తున్నాను, 
సహృదయతతో, పరస్పర | పేమతో, 
మనుష్యు లుండునట్లు చేస్తున్నాను. 
పుట్టిన తన దూడలను ఆవుల వలె 
మొ రొకరి నొకరు |పేమించుకొనండి. "lan 


మంత్రము : 

అను వతః పితుః పుతో మాతా భవీతు సంవనాః | 
జాయా పతే మధేమతీం వాబీం వదతు శా న్టివామ్‌ 1బీ ॥ 
పదము : 


అనుఒ|వతః | పెతు8 | పు[తః | మాతా । భవతు। సమ్‌ ఒమనాః। 


అ వయా వు 


జాయా । పత్యే | మధుఒమకీమ్‌ | వాచీమ్‌ | వదతు । శాన్తి 


శె 12 ॥1 


అనువాదం ; | 
కొడకు తం|డికి అనుకూలుడుగా ఉండుగాక | 
తల్లి ప్యుతులతో సమాన మనస్క అగుగాక ! 
మగనితో భార్య మధురంగా హాయిగా మాట్లాడుగాక | ia 


మం్మతము : 
| (| 
మా భ్రాతా భాతరం ద్విక్షన్మా స్వసార ముత స్వసా | 


/ 
సమ్యుఇ్బః స|వ్రేతా భూ త్వా వాచం వదత భ|దయా 19 ॥ 


464. అధర్వవేద సంహిత 


మా। [భాతా | [భాతరమ్‌ । ద్విక్షత్‌ |! మా। స్వసారమ్‌ | ఉత । 


| 
స్వసా 
సమ్యజాఃి | సఒ|వతాః | భూత్వా | వాచేమ్‌ । వదత । భ దయా 
134% 
అనువాదం ; 
సోదరుడు తన సోదరుని ద్వేషించ కుండుగాక | 
సోదరిని సోదరి ద్వేషించ కుండుగాక | 
వా రందరూ సమానగతులై సమాన కర్ములై 
మంగళకరంగా సంభాషించు కొందురుగాక |! ign 


మంత్రము. 

యేనే దేవా న వియన్హి నో చీ విద్విషకే మిథః | 

తత్‌ కృణ్యో [బహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః॥1॥ 

పదము; | | క్‌ | 

యేన । దేవాః । న। విజయ న్రి | నోఇఖతీ; చ। విఒద్విషతే | 
మిథః । 

తత్‌ । కృణ్మః | బ్రహ్మ | వః | గృహే। నమ్‌ఒజ్ఞానమ్‌ | పురు 


షేభ్యః 1 4॥ 
అనువాదం : 
ఇం|దాదులు విమనస్కులు కానట్టు, 
పరస్పరం ద్వేషించు కోనట్టు, 


కాం. 3 అ. 6సూ. 30 


సమాన జ్ఞాన నిమిత్తమైన, 
మం|తాత్మక మైన ఐకమత్యాన్ని 


మో ఇంటిలో నున్న వారికి కల్పిస్తున్నాను. 


మం[తము : 

జ్యాయేన్వ న్లశ్చి క్రినో మా వి యొష్ట 
సంరాధయే నః సధురా శ్చర నః | 

అనో అన్యప్మై వల్లు వద న ఏత 
స(థీచీసాస్‌ వః సంమనస స్కృణోమి 
మ 

జ్యాయీన్వ న్హః । చి త్తినః | మా। వి।; యౌష్ట। 


సమ్‌ ఒరాధయ్‌ న్లః | సజఒధేరాః | చర్‌ నః | 


అన్యః | అన్యసైై | వల్లు | వదేన్హః | ఆ | ఇత | 


స(థీచీసాన్‌ 1 వః । సమ్‌ ఒమనసః | కృణోమి 


ఆనువాదం $ 
అన్నదమ్ములవలే ఒకరినొకరు అనుసరిస్తూ 
సమాన మునస్కులై సమాన కార్య పరులై 


సమానంగా కార్య భారం వహిస్తూ సంచరించే 
మోరు ఒకరినుంచి ఒకరు వేరు పడకుందురుగాక ! 


పరస్పరం (పియభాషులై వత్తురు గాక! 

మిమ్ములను ఏక కార్య (పవృత్తులనుగా, 

సమాన మనస్కులనుగా చేస్తున్నాను. 
అథర్వ 30 


465 


14 i 


కల్‌ క 


Bon 


"gn 


466 అథర్యవేద సంహిత 


మం|త్రము 8 

సమానీ [వపా సహ వోన్నభాగః 

సేమానే యోే సహ వో యునజ్మి। 

సమ్యళ్ళోగ్నిం సేపర్యతారా నాభీ మివాభి శీః 0 i 


పదము: 


జ ఇన 


సమానీ | 1పఒపా। సహ । వః। అన్నఒభాగః | 


సమానే | యోశే । సహ। వః 1 యునజ్మి। 
a తజ (లో తే అమా అ అవా ఉస 


|] 
సమ్యుఖ్బః | అగ్నిమ్‌ | సపర కత 1 అరాః । నాభిమ్‌ ఒఇఖవ | 


అభితః ॥!6॥ 

అనువాదం | 

మో కందరికీ ఒకే చలివేం[ద ఉండుగాక | 

నూ రంతా ఒకే అహారాన్ని పంచుకొని తిందురుగాక | 

మిమ్ముల నందరనూ ఏకైక స్నేహపాశంతో బంధిస్తున్నాను. 

రథ చ|క్ర మధ్యం నుంచి చుట్టూ వెళ్ళే ఆకులవలె 

మో రంతా కలిసి అగ్నిని పూజించండి. "Gn 
మంత్రము ; 


న ధ్రీచీనాస్‌ వః సంమనసస్మ్భణో. 


మే్య్యేకచ్నష్టీ న్సంవననేన సర్వాన్‌ | 


కాం. 3అ. 6నూ. 31 467 
దేవా ఇవామృతం రబ్లేమాణాః 

సాయం|పాతః సౌమనసో వో అస్తు 17a 
పదము; | 


సథిచిసాన్‌ | వః! సమ్‌ ఒమునసః | కృణోమి | 


క శ | హత స 
ఏకఒశ్నుషీన్‌ | సమ్‌ ఒవననేన । సర్వాన్‌ | 
టబ టా! 
| 
దేవాః౬ఇవ | అమృతమ్‌ | రక్షమాణాః | 
సాయమ్‌ఒ|పీతః । సొమనసః | వః। అస్తు u7i 
అనువాదం. 
ఒకే కార్యంలో ఉద్యుక్తులనుగా 
సమాన మనస్కులనుగా మిమ్ము చెస్తున్నాను. 
మోకు ఒకే విధమైన ఆహారం లభించునట్టుగా చేస్తున్నాను. 
ఈ సాంమనస్య కర్మతో మిమ్ముల 
నందరిని వశంచేను కుంటున్నాను. 
అమృతాన్ని ఐకమత్యంతో రక్షించుకుంటూ 


ఉన్న దేవతల వలి మోరు 
సౌమనస్యంతో వర్తింతురుగాక ! iT 


ఇది ముుప్పియవ సూక్తం 
సూ కం =~ 91 
వటంవునకు ఆశీర్వాదం 
బుష్‌; [బిహ్మ 1 దేవతలు: మం[శాలలో 'పేర్ణాన్న పాఫహారులగు ఆగ్నీ మొద 


లగువారు ॥ ఛందస్సు: 1_.$,8-11 అనుష్టుప్‌, 4 భురిగనుష్టప్‌, ర్‌ విరాట్‌ 
[పస్తారసంకి i మంతనులు : 1 11 11 


468 అథర్వవేద సంహిత 


వినియోగం $. ఉపనయనానంతరం, అఆయుష్కానుడైన మాణవకునికి చేసే 
కర్మలో, పితృమేధంలో, ఆ|గహాయణి (మార్గశిర పూర్ణిమ) 
కర్మలో దీనికి వినియోగం. 


నుం|తము । 
వి దేవా జరసావృతన్‌ వి త్వ మన్నే అరాత్యా | 


వ్య!హం సర్వేణ పావ్మనా వి యక్షేణ సమాయీషా ॥1॥ 
పదము : 

వి। దేవాః । జరసా । అవృతన్‌ | వి। త్వమ్‌! అగ్నే! అరాత్యా! 
వి; అహమ్‌ । సర్వేణ | పాష్మనా । వి। యక్ష్మేణ | సమ్‌ | 


ఆయుషా nin 
అనువాదం 1 

ఓ అళ్వినీ దేవతలారా | 
ఈ ఉపనీతుని వృద్దాప్యం నుంచి దూరం చేయండి. 
నీవుకూడా ఓ అగ్ని ! అమితులనుంచి ఇతనిని వేరు చెయ్యి. 
ఇతనిని సర్వపాపాలనుంచి విముక్తుని చేస్తున్నాను. 
యక్ష్మరోగం నుంచి విముక్తుని చేస్తున్నాను. 
ఆయుస్సుతో సంయో గింప చేస్తున్నాను. mtn 


మం[తము : 
| 
వ్యార్హ్యా పవమానో వి శక్రః పావఠృత్యయా | 


వ్య[హం సక్విణ పావ్మనా వి యక్ష్మేణ సమాయుషా ॥ 8 ॥ 


కాం. ౩ అ 6 సూ. 31 469 
పదము ; 


వి। ఆర్యా | పవమానః । వి; శకః । పాపఒకృత్యయా | 
వి; అహమ్‌ । సర్వేణ | పావ్మనా । వి। యక్ష్మేణ | సమ్‌ । 


శ 
ఆయుషా క బీ క 
అనువొదం : 


వాయువు వీనిని రోగాది పీడల నుంచి వియుక్తుని చేయుగాక | 
ఇం|దుడు వీనిని పాపకృత్యములనుంచి వియుక్తుని చేయుగాక! 
ఇతనిని నేను సర్వపాపాలనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
యక్ష్మరోగం నుంచి వియుక్తుని చేస్తున్నాను. 

అయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. 12h 


మంతము : 

వి [గామ్యాః పశవే ఆరణై కర్వ్యాప స్పృష్టేయాసరన్‌ | 
వ్య1హం నర్వేణ పాష్మనా వి యక్ష్మిణ సమాయుషా కప్‌ ఏక 
పదము ; | 

వి; |గామ్యాాః । పశవేః | ఆరభణై $8 | వి। ఆపీః | తృష్టేయా | 


అసరన్‌ । 


శన కును ను 


వి! అహమ్‌ | సర్వేణ । పావ్మనా। వి। యక్ష్మేణ | సమ్‌ | 
ఆయుషు sgn 


అనువాదం & 

[గామాలలోని గోమహిపాది పశువులు 

అరణ్యంలోని [కూర మృగాదుల నుంచి వేర్చడినట్టు3 
అధర్మ 31 


470 అ థర్వవేద సంహిత 
నీరు దప్పినుంచి వేర్సడి నట్టు, 
నేను సర్వపాపాలనుంచి ఈ [బహ్మచారిని వేర్చరుస్తున్నాను. 
ఇతనిని నేను సర్వపాపాలనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
అయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. ॥ బ్ర ॥ 
మం[తము , 


పీ3మే ద్యావాపృథిపీ ఇతో వి పస్థానో దిశందిశమ్‌ | 

ప్యే[హం సర్వేణ పాష్మనా వి యక్ష్మేణ సమాయుషా 144 

వదము; 

వి। ఇమేఇతి | ద్యాపావృథివీఇతీ | ఇత8। వి। పన్ధానః । దిశమ్‌ 
ం క్ట | ఒదిశమ్‌ । 

వి। అహమ్‌ । సర్వేణ | పావ్మనా | వి! యక్ష్మిణ। సమ్‌ | 


ఆయుషా ॥ 4 ॥ 
అనువాదం ; 
ఈ ద్యావా పృథువులు వేరుపడే ఉన్న వి. 
ఒక ఊరి నుంచి దిక్కు దిక్కులకూ 
వెళ్ళ మార్గాలు వేరు వేరుగానే ఉంటవి, 
ఆ విధంగానే సర్వ పాపాలనుంచి ఇతనిని వేరుచేస్తున్నాను. 
నే నితనిని సర్వపాపాలనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
యక్ష్మరోగం నుంచి వియుక్తుని చేస్తున్నాను, 
ఆయుస్సుతో సంయోాగింప జేస్తున్నాను, 14 


మం[తము క 


] ॥ 
త్వష్టా దుహి|శే వహతుం యున క్రి -_ 


కొం. ౩ అ. 6 సూ. 31 471] 
తీదం విశ్వం భువనం వి యాతి । 

వ్య1హం సర్వేణ పాష్మనా 

వి యక్షణ సమాయుషా non 
పదము : 


త్వష్టా । దుహి|తే | వహతుమ్‌ | యున క్రి | 
టు a a అని 


ఇక ఇదమ్‌ । విశ్వేమ్‌ । భువనమ్‌ । వి। యాతి | 


అ) 


వి; అహమ్‌ । సస్వేణ | పావ్మనా | 
వి। యక్ష్మేణ। సమ్‌ | ఆయుషా 15 ॥ 


తన కొమార్తె కోసమై సారెను పంపడానికి త్వష్టకు 
అవకాశం కల్పించుటకై ఈ విశ్వ భువనం 

పరస్పరం వేరు వేరు అవుతున్నది. 

అలాగే నేను ఇతనిని పాపం నుంచి వేరు పరుస్తున్నాను. 

నే నితనిన సర్వపాపాలనుంచి వియుక్తుని చేస్తున్నాను, 
అయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. 1 ల్‌ ॥ 


మం[త్రము। 

అగ్నిః ప్రాణా నం దధాతి 
- క్ష | 
చన్దర్తిః (ప్రాటేన సంహితః | 
వ్య1హం సర్వేణ పాప్మనా 


శ 
వి యక్ష్మేణ సమాయుషా nen 


472 అథర్వవేద సంహిత 
వదము ; 


అగ్నిః! _పాణాస్‌ | సమ్‌ । దధాతి । 


ఎ త వి 


చన్దరిః | (పొజేన | సమ్‌ ఒహితః | 
వి; అహమ్‌ । సర్వేణ | పాప్మసా | 
వి; యక్షేణ। నమ్‌! ఆయుషా 161 


అనువాదం : 
చక్షురాది ఇం దియములను జరరాగ్ని 
న్వస్వ కార్య సమర్గాలుగా చేస్తున్నాడు. 
అలాగే చందుడు పాణవాయువుతో 
సంయుతుడై పోషిస్తు న్నాడు. 
నే నితనిని సర్వపాపాలనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
యక్ష్మ రోగంనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
ఆయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. "Cn 


మంతము : 

[పాదేన విశ్వతో వీర్యం దేవాః సూర్యం సమైరయన్‌ । 
వ్య1హం సర్వేణ పాప్మనా వి యక్ష్మేణ సమాయుషా n7n 
పదము ।; 

పాజేన | విశ్వతఃఒ౬వీర్యమ్‌ | దేవాః | సూర్యమ్‌ | సమ్‌ । 


ఐరయన్‌ । 


అ అ చా 


వి; అహమ్‌ | సర్వేణ। పొప్మనా 1వి। యక్షణ | సమ్‌ | 


ఆయుషా గ్‌ 7 ॥ 


కొంంత3అ 6నూ 31 


ఆనువాదం। 
లోగ వీర్య భూతుజైన సూర్యుని 
[పొణంతో దేవతలు సంయోగింప జేసినారు. 
ఆయన ఇతనికి ఆయుస్సు నిచ్చునట్టు చేస్తున్నాను. 


నే నితనిని సర్వపాొపాల నుంచి వియుక్తుని చేస్తున్నాను 


యక్ష రోగంనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
అయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. 


మం[ఈము క 


473 


17 ॥ 


ఆయుష్మతా మాయుష్క్టృతాం (పాజేన జీవ మా మృథాః । 


వ్య!వహం నర్వేణ పాప్మనా వి యమ్మైణ సమాయుషా 1॥8॥ 


పదము ; 


ఆయుష్మతామ్‌ । ఆయుఃఒకృతామ్‌ । [పాజేన | జీవ।[ మా। 
క్‌ 5 మృథాః | 


వి; అహమ్‌! సర్వేణ | పాప్మనా | వి। యక్ష్మిణ। సమ్‌ | 


ఉత i898 


అనువాదం ; 
ఆయుష్మంతులకు ఆయుష్కుర లకు చెందిన 
[ప్రాణంతో ఓ మాణవకుడా! 
చిరకాలం నీవు జీవించు. 
(పాణాలను వదలి పెట్టకు. 


నే నితస్‌ని సర్వపాపాలనుంచి వి_ముక్తుని చేస్తున్నాను. 


యక్ష రోగం నుంచి వియుక్తుని చేస్తున్నాను. 
అయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. 


18 ॥ 


474 అభర్యవేద సంహిత 


మంతము । 

[పాజేన [పాణతాం పాణీహైవ భవ మా మృథాః | 
వ్య!హం సక్వేణ పావ్మనా వి యక్ష్మేణ నమాయుషా ॥9॥ 
పదము : 


పాజేన | పాణతామ్‌ | ప! అన । ఇహ! ఏవ। భవ। మా! 


మృథాః । 
ఏ। అహమ్‌ । సస్వేణ | పావ్మనా | వి। యక్షేణ। సమ్‌ । 


ఆయుషా 19 ॥ 
అనువాదం: 


(పాణంగల సర్వ|పాణులకు చెందిన 


పాణవాయువుతో నీవు పాణం కలవాడవు కా! 
ఈ లోకంలోనే ఉండు. 


| పొణములను వదిలి పెట్టకు. 

నే నితనిని సర్వపాపాలనుండి వియుక్తుని చేస్తున్నాను. 

యక్ష రోగం నుంచి వియుక్తుని చేస్తున్నాను. 

ఆయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. 19 
మం[తము : 


ఉదాయుషా సమాయుషోదోషీ రీనాం ర'సీన 


వ్య1హం సర్వేణ పాహ్మనా వి యక్ష్మేణ సమాయుషా॥ 10॥ 


కాం.3అ 6సూ 3 475 


పదము | 


ఉత్‌ | ఆయుషా । సమ్‌ | ఆయుషా | ఉత్‌, ఓషధీనామ్‌ । రసేన 
వి! అహమ్‌ । సర్వేణ | పాష్మనా | వి। యక్ష్మేణ | సమ్‌ । 


అయుషా గ 10 ॥ 


ఆనువాద6 1 
ఆయుస్సు వల్ల మేము 
మృత్యువునుంచి బయట పడుతున్నాము. 
ఆ అయుస్సుతో ఈ లోకంలో ఉంటున్నాము. 
(వీహి యవాదుల రసంతో (పబుద్ధుల మౌతున్నాము. 
నే నితనిని సర్వపాపాలనుంచి వియుక్తుని చేస్తున్నాను. 
యక్ష రోగం నుంచి వియుక్తుని చేస్తున్నాను. 
ఆయుస్సుతో సంయోగింప జేస్తున్నాను. 110 ॥ 


మం|త్రము : 
ఆ పర్దన్యన్య వృష్టో దస్థామామృతా వయమ్‌ | 
వ్య1వహం సర్వేణ పాపష్మనా వి యక్ష్మేణ సమాయుషా alin 
అ 
™! పర్టన్యస్య | వృష్ట్యా | ఉత్‌ | ఇ శస అమృతాః | వయమ్‌। 
వి।; అహమ్‌ । సర్వేణ | పావ్మనా 1 వి। యక్ష్మేణ | సమ్‌ | 

- - ఆయుషా ॥ 111 


ఇతి షష్టో ఒనువాకః 


476 అధర్య వేద సంహిత 
అనువోద౦ 1 
అంతటా నున్న ఫర్షన్యుని వృష్టిలో 
మేము అమృశులమై, ఉద్భుద్ధుల మౌతున్నాము. 
నే నితసిని సర్వపాపాలనుంచి వియుక్తుని చస్తున్నాను, 
యక్ష రోగం నుంచి వియుక్తుని చేస్తున్నాను. 
ఆయుస్సుళో సంయోగింప జేస్తున్నాను. DI 


ఇది ముప్పై యొకటవ సూక్తం 
ఇది ఆరవ అనువాకం 


ఇది మూడవ కొండ 





